3తయ్యపదములు 


సంపాదకులు 


ముంచాళ జగన్నాధరావు 


ఆంధ (పదెళ్‌ సంగిత నాటక అకాడమి (పచురణ 


అతాడయీ (బచుర్‌ జు నం. 18 
నవంబర్‌ , 1959 


(పతులు ఎ 1000 


© Ae. P SANGEBETA NATAKA AKADEMI 


వెల రూ 80 /_ 


((పతులకు క 
ఆం|ధ| పదేళక్‌ సంగిత నాటక అకాడమీ, 
కళాభవన్‌, హాద రాజాద్‌ -500004 


Printed at Natyakala Press, Khairatabad, Hyderabad-500004 


తెలి పలుకు 


నృశ్య, సంగీత, నాటకోత్సవాలను నిర్వహించటం, అయా కళలలో శిచణాలయాలకు 

సాంస్కాతికసంస్థలకు, నిస్సహాయ స్థితిలో గల వృద్ద కళాకారులకు ఆర్థిక సహాయం చేయటం, 
మరుగున పడిపోతున్న మన సంపదాయ, జానపద కళారూపాల పునర్వికాసానికి క బ్రసి చేయటం 
మున్న గు కార్య కమాలతొపాటు ఆయా రంగాలలో పరిళోధన చేయించి, |గంథాలు |పచులించే 
కార్య కమాని్ని కూడా ఆంధధ(పదేళ్‌ సంగీత నాటక అకాడమీ చేపట్టింది ఈ పథకం [కింద 
సంస్కృతంలోని (పామాణిక సంగీత, నృత్య కా స్త్ర[గంధాలను అనువదింప జేసి (పచురిన్తున్నాము 
ఇంతవరకు “సంగీత రత్నాకరం ' మొదటి భాగము, ' నృళ్త రత్నావళి", “భావ పకాశనము'” 
[పచురించాము 


(పాచీన సంస్య్యూత [గంథాల అనువాదాలు చెవట్టట మెకాక తెలుగునాట సంగీత, నృత్య, 
నాటక కళా వికాసాలను తెలియపరిచే స్వతంత [గంథాలను |పిచురించాలని కూడా అకాడమీ 
సంకల్పించింది. మొదట నాటక కళాభివృద్దికి దోవాదకారులైన తెలుగు నాటకకర్తలను 
గురించి, నాటక కర్తలుగా చిలకమర్తి, తిరుపతి వెంకటకవులు, ధర్భవరం, కోలాచలం గురించిన 
(గ్రంథాలను వెలువరించాము (పసిద్దులైన ఇతర నాఓక కర్తలను గురించి, సంగీత నృత్య కళా 
కోవిదుల గురించి కూడా (గంఛాలు (పచురించ తల పెట్టాము 


ఇంేకాక (ప్రస్తుతం (ప్రతులు లభించని “సంగీత సంప్రదాయ |ప్రదర్శ్భిని వంటి అమూల్య 
(గంఖాలను పునర్ముు] దించడానికి పూనుకొని, తొలినంపుటమును |పచురించాము మిగిలిన మూడు 
సంపుటాలు, |; పథమాభాంన పు నకము తంరలో వెలువరించ గలమని ఆళినున్వా ము 

e ఫ్రా ల వ నున్నా 


Il 


సు! పసిద్ద వా్చేయకారుల రచనలను వరుసగా [పచురించాలన్న పథకం (కింద (పధమంగా 
“శయ్య పదములు” వెలువరిస్తున్నాము ఈ (గ్రంథ [ప్రచురణకు 'తేతయ్య పదములను స్వరసహిత 
ముగ కూర్చి మాకు అందజేసిన [శీ మంచాళజగన్నాధరావుగారికి ధన్యవాదములు తెలియ 
పరుస్తున్నాము, 


క ఆర్‌. పరమహంన 
స్పెషల్‌ ఆఫీసర్‌ 
ఆంధ్రపదేశ్‌ సంగీత నాటక అకాడమీ 


ల 
ల 
ల 


(పాన కాలము నుండి అసంఖ్యకములై న గేయ లూవముల. (పచారంలో వున్నాయి 
పురందరబాసులవారు వ”వడి పెట్టేక దాసకూట రచనలలో వల్ల వి, అనువల్ల వి, చరణం అనే 
మూడు నిరుష్ర మయిన భాగా అ వుంటాయి తిగువాశి వచ్చిన కీ గనలకు, వదము€కు స్వరూప 
స్వభావవు. లలో యీ 'దాసకూట రచనలే మార్గదర్శకాలు అనడంలో సందేహంలేదు పద రచనకు 
(పప్రథమముగా ఊ|తజ్జులే పూనుకొన్నారని చెప్పవచ్చు 
కేతజ్ఞ్జలు జీవించిన కాలము, ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు తెలిసినప్పటికీ, 
వారిజన్మస్థలము, తల్లి దం|డులు, విద్యాభా్యనము ముదలగు విషయాలను గురించి మనకు ఆదమిళ్ణ 
మని తెలియదనే చెప్పాలి ఒక మిహోభక్సునిగా 17 వ ళతాబ్బంలే దక్కను [ప్రాంతంలోని అనెక 
పుణ్య కే |తాలను దర్శించారు వే తబల) ఆంధీ దేశంల్‌ * మువ్య అనే (గ మంలో పుట్టి తంజా 
వూరు, మధుర మొదలె న దటథటీగు [వగాంతాలరు తరలి విళ్ళివుంటార సి చారి[తక విషయాలనుబట్టి 
నిర్ణయించబడింది వారిని సన్మానించడా నికి మహారాజులు జకరితో£ కగు పోట్రవడ్డారు వారు 
నాలుగు పవేలకువైగా పదాల | వాశారు, అం. తే వాటి వదవవ తు మూ(తమే మనకుదక్కాయి 


అలౌకిక శృంగార రసాన్ని కాల్పనిక భావవ్య క్రీకరణగా మాత మేకాక, వివిధభావ 
సొందర్యవమ.. లను, గుణస్వభావములను చక్కగా (పదర్శిన్తూ మానవరూపంలోవున్న వ్యక్తు లమధ్య 
కలిగిన అనుఖూతులుగా నునిశితములై న పదరచన కావించారు ఊతజ్ఞాలు రనజ్ఞాన విద్యా 
పరిధిలో శృంగారరసము |పధాన కథావస్తువు వే శజ్జుని పదనులలో నాయకనాయకీ భావము 
లను, వివిధ భావ అవస్థలను, రసములను చక్కగా వ్యక్త పరచు రచనలే అత్యధికముగానున్నవి 
అనన్యసామాన్యములై న రసములను, సన్ని వేశములను, భావము౭eను జాచిత్య విమర్శళో [పద 
ర్భించుటలో జే[తజ్ఞులు సిద్ధహస్తులు అవస్థాన భేదములను చక్కగా వర్జించి, తమ రచనలలో 


షే 

జే(తజ్జలు తమ బహుముఖ |పతిభను మనకు అందజేశారు భక్తి, శృంగార |వధానములై న వీరి 
పదము౭లో పల్లవి, అనువల్లవి, చరణం అనే మూడు భాగాలు వుండి, అభినయానికి లత్యుములుగా 
ఆలరారుతున్నాయి అంగన్యాస, కరన్యాస, ముఖభావ భంగిమలను నిదానముగా (పదర్శించుటకు 
అనువుగా యీ పదములను విలంబకాలములో గానము చేయుదురు అందుచేత రశికులు పదముల 
లోని వివిధ భావములను చక్కగా ఆకళింపు చేనుకొని ఆనందించుటకు అవకాశము కలుగుతుంది. 
(పతిపదము యొక్క అర్ధమును చక్కగా అవగావాన చేసుకున్నప్పుడే కదా అనందించునది 1 

పదముల పద్దతి, యిందలి శా(న్ర్రవిషయములు సాంప్రదాయ సిద్దము లై నవి ఈ పదములలోని 
ఆపూర్వరాగ భావసంచారములను, సాహిత్య భావములను క్రీ ష్టమెన లయను, కర్ణ పరంపరంగా విని 
ఆకళించుకొని పొడవలసినడే గాని, తోచిన విధముగా కంర _న్త్రముచేసి పడకూడదు 


మా గురువులు, గౌరవనీయులు మైనూరు వాస్తవ్యులు కీ శే. విడారంకృష్ణప్పగారు 
పదములు పొడుటలో వన్నె కెక్క్టిరి నా మననులో యిప్పటికీ ఆ మధురానుభూతులు మెదల. 
తూవుంటాయి పదములు వీలంబ కాలమున పాడుతూ ఒకొక్క మాట ఉచ్చరించుటలో నియమ 
బద్దముగా రావలసిన చోటకాక, తణికం ముందుగాని వెనుక గాని కొంచెం. దురితకాలంలో 
ఉచ్చరిస్తూండేవారు యీ పద్ధతి ఇప్పుడు వినవచ్చుటలేదు ళ"ళము, లయ తుణ్ణముగా 
శెలిసిన రసజ్ఞులకు ఆ ఆనందానుభూతి అనిర్వచనీయము పదములు పచ్చి శృంగార పూరితములు 
నూ [తము కావు విమర్శనా జ్ఞూనము గల వీద్యావంతులకు చూ పదములు ఆధ్యాత్మికము, భి 
పూరితము లయిన రచనలు భక్తి తత్వాన్ని (పచారం చెయ్యడానికి శబ్దాన్ని చక్క_నిమార్గంగా 
వినియోగించారు 


'మత్రజ్ఞుల పదములను చక్కని |పాచీన సాంప్రదాయ పద్దతిని స్వరతాళ వరుసలతో 
సంగీతాఖిమానులకు అందించి ఉభయగాయన విద్వాంసులు (శ్రీ మంచాళజగన్నాధరావు గారు 
గొప్ప సంగీతసేవచేసి తమ జీవిత ధ్యేయాన్ని సాధించగలిగారు ఘంటా, ఖండె, మంగళతై శికి, 
మారువ, బై ంధవి, సింధూరతిలక మొదలగు అపూర్వ రాగాలలో వారు మనకు అందించిన 
పదమ. లు యుక్త్రములై న రాగ లకథ్షణములను వివరించిన పద్దతి, వారి అపాగజ్ఞానము, నునిశిత 
విమర్శనాళ క్షి, అన్నిటికన్న మిన్న అయిన వారి నిష్పాతికత మనకు వ్య _కమవుతాయి 
'దసదవి, “స గమగసి, మరియు సా రాష్ట్ర రాగమం[ ద సంచారములు; కాపి, హిందోళ, 
శ్రీ, సురటి, శవోను రాగముల సాంప్రదాయము నిర్వివాదాంళశమ. లు, నుజోధకములు. 
(శీ మంచాళ వారి నిన్వార్ణమైన యీ కానుకను ముందు తరముల వారు గౌారవింతురు గాక. 
ఈ చారి తాత్మక సందర్భమున (వళంసిన్తూ కొద్దిమాటలు (వాయడానికి. నాకు దొరికిన యీ 
అవకాశాన్ని ఒక అపూర్యమెనదిగా భావిస్తున్నాను. 


ఆర్‌. ఆర్‌. 'కేశవమూలి 


చైర్భ్మన్‌ , కాన్సిల్‌ ఆఫ్‌ ఎక్స్సర్ట్స్‌ 
కర్నాటక గానకళా పరిషత్‌, బెంగుళూరు 


సాహిత్య (పశ 


(లో 


ట్ర వాజ్బయమందై నను పద్యములకంకు పదములో గేయములో ముందవతరించునని వినుర్శకుల 

తలంపు ఆం ధమునంగూడ నన్నయకు ముందును దరువాతను గొన్ని గేయములు రచింప. 
బడియుండును కాని యవియేవియు నిప్పుడు లభించుటలేదు మనకిప్పుడు ౬భించుచున్న గేయ 
ములలో తాళ్ళపాక అన్నమాచార్యులు రచించినవే |పాచీనములును |పసిద్దములును, దఊిణాం ధ 
యుగమునకు స్వర్ణ యుగమని చెప్పందగినట్టిది వేలకొలంది వదములును కీర్తనలును రచించి 
యొకవంక గేయ వాజ్మయను నకును వేశొకవంక సంగీతకళకును అపారగొరవ (వతివ్షలు కలి 
గిం చిన కె తయ్యయు త్యాగయ్యయు నీ యుగమున నవతరించిన వారే త్యాగయ్య కృతులు 
శేవల (శవ్యములై నట్టివి, 'శేతయ్య పదము". [శవ్యములే కాక ఆభినయాను కూలములగుటచే 
దృళ్యతా గౌరవమును గూడ పొందినట్టివి సంగీతము, సాహిత్యము అభినయము అను కళలు 


మూూ(డింటికిని కూడలి యగుటచే తివేణీనంగమ మని చెప్పందగిన దాతనీ రసవత్చుద 
సముదాయము 


ఆం|ధము నందలి గేయములను కృతులు, కీర్తనలు, తత్త్వములు, పదములు, జావ 
శీల, పాటలు అని యాలువిధములుగా విభజింపవచ్చును. ఇందు పదము, జావళీ అను రెండును 
అభినయాను కూలములును శృంగార రన (పధానములు నైన గెయములళే కాని జావళీయందు 
శృంగారమ ను పదమునందు (పొఢతయు (పాధాన్యము వహించును పదవులు రాగ తాళ 
విలంబముతో కూడియుండును రాగవిలంబము వలన గాయక (డు వానిని పొడునప్ప డా రాగము 
నకు సంబంధించిన సూజ్యూతి సూత్ము వివరములను గూడ (పదర్శించుట కవకాశముండును అక్ష 
ఈాళ విలంబము వలన నభినయించు పొత తన యంగ భంగిమల ద్యారా భాన విశీవములను వివర 
ముగా | పదర్శించుటకు వీలేర్పడును తమేతయ్య పదములగో ను_త్తమ పదముల కుండనలసిన 


li 


లతణము లన్నియు పుంజీకృశములై యుండును. అతనిచేత పదము పరిణతిపరాకావ్ట నందినది 
అతడు “వేడుకతో నడచుకొన్న విటరాయండు అను పదమున నాలుగువేల. యొకవంద పద 
ములు రచించినట్లు తెల్పియున్నా(డు అవిగాక యత(డు రచించిన పదములు మటికొన్ని 
యుండవచ్చును వానిలో సుమారు నాలుగువందలు మా(త మే యిప్పుడు లభఖించుచున్న వి 


శేతయ్య వట్టి పదక ర్త మాత్రమే కాదు, _అలంకార శ్యాన్త్రముతో గాఢమైన పరి 
చయము సంపాదించి యందు నూత్న మార్గములు .తొక్కాంజూలిన సామర్థ్యము గలవాడు 
[కీ శ 15వ శతాబ్దిలో భానుదత్తుడను పండితుడు సంస్కృతమున రసతరంగిణి, అలంకారమంజరి 
యను లతణ (గంథములను రచించి, యందు పూర్యాలంకారికులు చూపని నాయికానాయక 
భేదములు కొన్ని |పదర్శింవి, (శ్రీకృష్ణ వర్ణ నాత్మకములై న శ్లోంములను వానికి లత్యుములుగా 
నొసంగెనని చెదురు కేతయ్య లతా విషయక న భానుదత్తాదుల మార్గమునే యనుసరించి 
నను లత్యునిరూపణమున( గొంత విశేషము |[వదర్శించెను అతని అత్యుములు స్వానుభవము 
నుండియు లోకము నుండియు [గహింపంబడిన గగుటశే సహాజ తరవం లును సుందరతర ములునై 
శో ఖిలును జె[తయ్య తరువాత నుండిన యొక యాం ధకవి గానుదతుని రసనుంజరిని శ్రంగార 
రసమంజరి యగు పేర నాం ధీకరించి 'మేతయ్య పదములే లత్యుములుగా నొసంగి యుండెను 
దీనిని బట్లి భాన దత్తుని ఖ్లోకములకం శు కే|తయ్య పదము లే యందలి లతణవమ-.. నిరూపించుట 
కెక్కువ యు వితములును మసోవారముల,నై యుండెనని భావింపఎచ్చును ఇది తే|తయ్య 
శాస్త్ర పాండిత్యము నకు నిదర్శనము. ఇంకేకాక యతని పదములలో నచ్చటచ్చట కొకో్కోకము 
కామనసూ తముల. మున్నగు [(గంథములతోంగూడ నతనికింగల పరిచయము వ్య _కమగు చున్నది 


వదములలో గొప్ప సంగీత కళా పాటవమును (వవెళపెట్టిన వారిలో న గేనరుంండు 
'మేతయ్య యే అత(డు కొన్ని రాగుల చితణమునందే ద్భష్టి శేం దీ రించినను ఆ రాగముల 
సమ గన్వరూపమును, అందలి విన్యాఫ వై విధ్యమును [పదగ్శి,చుటళనో మాత్రము పరిణత 
సామర్థ్యమును |పిక టించెను “కేతయ్య రాగ స్వరూప చిితణ మతిసుుదగము మనోహరము 
అదివజ కెవ్వరును రాగమువకిట్టి యంద చందముఃను తీర్చ ద్దిన రుళేరు, ఇట్టి రాగరచనచేసి, 
రాగమునకు రససిద్ధిని కల్పించి, రాగమయొక్క సంపూర్ణ స్వరూ మును నిరూపించి, సంగీత 
ములో రాగమునకు(గల ఉన్నత స్థానమును నిర్ణ యించి, కె గయ్య శగువాతి వాగ్గేయకారుల 
కును సంగీత వేత లకును మార్గదర్శి యైనాండు.” 


రనఖా“ పదపయోగాది సాహిత్యాంశముల విషయమున గూడ జె తయ్య వేదము 
లకు(గల _ విశిష్టత (ఎత్యేక మై. రనపోమణమున ౫ తండందె. వేసిన చేయి. కాల (ప్రభావము 


111 

ననుసరించి యత(డును తన వదము లన్నింట శృంగార రసమునే ఎక్కువ అఖినివేశముతో పోషిం 
చెను శృంగారము యోగ సంయోగము లకు సంబంధించి మూండు రకములుగా నుండును. 
ఈ మూ(డును రక్రివిషయమన నుత్తరోత్తర విశిషమ లై యొప్పారును 'జేతయ్య తన పదము 
ఒందు పియో గ శృంగారమునే అధికముగా వ శ్రీంచెను_ ఆతడు సంయోగ శృంగారమును వరిం 
చుచు రతి కీడాకుచ గవాణాదులను ఆలింగన చుంబనాదులను వివరించిన పట్టును పెక్కూగలవు 
అట్టి ఎడ శాతండు సెభ్యతా మర్యాద నతి కమిం చినాంజే మో యనిపించును కాని సమకాలిక 
కావ్యమం.లందలి శృంగార వర్ణ నోద్వేగము పరిశీలించినచో నందు వై పరీత్య మేమియుంగానిపింపదు* 
“మగువ తన శేళికా మందిరము వెజిలెన్‌” అను పదవ. రత్యనంతర నాయికా స్వరూపమును 
(పత్యజము చేయుచున్న ది “ఒక. గడియ కే కలాగై తె ఇదెటి ఘనమే అను సదమున 
శృంగార సాత్విక భావములు చక్కగా వర్జింవ(బడినవి ఇట్టి పదములలో మ తయ్య వర్ష్శన 
వై_సారద్భ్ధము గూడ తేట 'తెల్టమగుచుండును 


జేతయ్య పదములందలి వస్తువిన్యాసము నాలుగైదు విధములుగా. గానిపించును 
అందుకొన్నిట నాయకా వాక్యములు, కొన్నిట దూతి వాక్య ములు, కొన్నిట నాయక వాక్య 
ములు, కొన్నిట నాబుకా నాయక సఆంభావణములు వర్ణి తములై యున్నవి పీనిలో విరహోో 
త్యంఠరైమైన నా ముళ విరవాము వైపలేక ఇెలిక_త్తెతో తన గోడువెల్లడించుకొను ఘట్టములును, 
నాయకు(శన్యాస కృ చిత్తుడై యుండుట యెటింగి నాయిక యాతని నుపాలంభించు ఘట్టము 
లును అధికము విరహోత్కంఠళ, వాసకశజ్టిక, ఖండిత మున్నగు నాయికలందరు నీ పదములంద 
చ్చృటచ్చట చి|తింపబడి యున్నారు అశ్లే స్వీయ, సరకీయ, సామాన్య అను 'భేదములకును, 
అందలి అవాంతర భీదములకును సంబఠధిం చిన నాయికలును, దఉణానుకూల ధృష్టళళాది నాయ 
కులును అచ్చటచ్చట గోచరింతురు కక తానే నాయికా నాయకులయు, దూతికలయు, పాత 
వహించి నందర్శోచిశముగ భావములను వెల్ల డించు చుండును “మన మెట్ట నాయికా శాయకు 
లను ఎటి అవస్థలను తల(చుకొన్న అందుకు తగిన పదము శ|తయ్య రచనలయందు కనబడ. 
గలదని (శ్రీ) డొ. సీతావతి గారన్న వాక న నెంతయు యధార్థము ధీరులై న నాయకులును 
[పియావిరవా వేదన విషయమున నొకొ_క్కగ్పుడ ధీరులేయగుచుందురు వారి విరహజాధను 
స్వయముగా చూచి, వారి మాటలు |ప్రత్యతముగా విని వచ్చిన దూతిక “లింతదయ గల వాని 
నేల రావద్దంటి వెంత నిర్ణయురాలవె” యని నాయికల'నే ఎదురునిందింప నారంభఖింతురు కొందణు 
నాయకులు దుఃఖితులై పలుకు దీన వాక్యము విని దూతికలు వారికి తమ చెలులవై (గల యను 


1V 


'రాగమున కచ్చెరువు పొందాచుందుక వారు నిరంతర నాయికా ధ్యానతత్పరులై “సొలసి నేనే 
మైన (వాయనీయాకార శోభనమె క:పించునే, పిలి? పేరుననొకట పిలువ(జోయిన నీదుపేరు 
మ ౦దుగందోంచుసొ యని వలు్షధమ.ల వలవంత నంత చెందుదురు ఒక నాయిక “ఆశే 
యుంజేవుసుమీ నా |ఎ'ణనాథి అకు ఫదమున “ఇంతలో నీవీడ రాకుంకే కన్నీరు కావేరి 
కొలువసుమీ, ఇంతింత నీకెమ్మొ. స్తా బానకుంశు ఇది గోనో శెంజేని సుమి” అని భవిష్య 
ద్విరవామును సూచించు చున్న గ జా విధముగా శేషయ్య తన పదముల6 " ఆన్ని రకములైన 
విపలంభ శృంగారములకును తావు కల్పించి యున్నాడు 


'మ్మతయ్య కొన్నీ పదములలీ కృంగారమునకు వీజభూత మైన నాయికా నాయకుల 
నిర్మలమైన యనురాగమును జక్కగా వర్హించెను ఒక నాయిక అక్కరో సరసుండుగాండని 
యాడుకొంశు యాడాకొ నేరు” 'దమున మువ్వగోపాల నివై తనకుగల గాఢమైన యను 
రాగమును వ్య క్షము చేయుచున్నది "౧కొక నాయిశ “తేరిపొంజూచినచో గోపాలునికి దృష్టి 
తగులు”'నని భావించుచున్నది ఇది తి్కునగారి “సుదతినిమె చక్క(జూడంగ నోడెదకనుంజాటు 
వొరయునోయని తలంచి” యను ఎద్యపాదమందలి భావన ను తలంపించు చున్నది నాయికా 
నాయకులు తామ. దుర్భరమైన వికవావేదన ననుభవించుచునే తమ |పియు(డును |పియు రాలును 
ఆ చాధనెట్లు నై 6పజాలుచున్నారో అని దుఖించుట వారి యనురాగ విశేషనునకు పరాకాష్ట, 
ఇది తాను విరవాము ననుథశవించుచ నే మేఘసంబేశము నందలి యకుండు దయితా జీవితా 
లంబనార్జీ యై మేఘునితో సందేశము పంపించుటను స్మరణకు చెచ్చుచున్నడి “తాళశంగలవా కంచి 
వరద నిన్ను నెడంాయ” వ న్య గు 3చములిందుకు నిదర్శనములు 


కెతయ్య యెంత రక్తుండో యంత భక్తుడు అతండు మువ్వ గోపాలుని పాణేశ్వ 
రుండుగా భావించి తద్వియోగమును నై (లేక ఈ పదములను రచించినట్లు కనిపించుటచే నందలి 
శృంగారము మధుర శృంగారమని కొందు భావింతురు భాగవతమున గోపికలయందు కొన్ని 
యెడల మోత్షకామముశే(గూడిన ఇగ శృంగారము గోచరించును క్షేత్రయ్య డపదములలో 
శృంగారము వెర్కు చోట్ల భగనశ్సంబద్ధషు యయ్యును గతి కీడాది వర్ణన పూర్వకమె లౌకిక 
సీమలను దాటంజూల పోవుటచే మాధుర్య భావము నిముడ్చుకొనలేక పోయినజేమో యనిపిం 
చును లౌకికమైన కామమును గూడ నేదోవిధముగా |దిప్పి మోతరతి సహిత్వమెన మధుర 
శృంగారముగా భావించుట. కీ, శే, రామలింగా రెడ్డిగా రన్నట్లు కామము నాధ్యాత్మిక భావముగా 


Vy 


|భమీంచుట యగును. కే'తయ్య లౌకిక శృంగారమునే వర్చించె. ననుకొన్నను అదీ 
యాతని భక్తి నంవదను తగ్గింపంజాలదు అతని పదతరంగిణులలొో భరి శఛృంగారములను 
రెడుపొయలు జతగూడి |పవహించుట గోచరించు చుండును “పరమాత్ముండొ మువ్వ 
గోపా ఎనితో విన్న వించ వే” “పరమాత్ముండే మువ్వగోపాల.6డై న వరదుండు” మున్నగు పెక్కు 
చోట్లంగల వరమాత్మ శబ్ద ప్రయోగము మువ్వగోపాలుండు సామాన్య నాయకునికి (పతినిధి 
మా్యతుండ) కాండనియు వర్వబవ్మామూర్తి యనియు నునృష్టము చేయుచున్నది,” ఇద్దరి 
సందున పవ్వళించియున్న ఇంతి పెలేమిరా'' అను పదమునండదు ఇద్దిరును జీవాత్మ పరమాత్మ 
లనియు నా ఇంతిమాయ యనియు కొందయు గూఢార్షముకు వివరింతురు కోన్నింట నిట్టి 
యర్థముం సాధించుటకవాళమున్నను అన్నింట నా యర్థమును కొనసాగించుట క్షళకరమగును. 


భావ పకటనమ.న EN తయ్య మిక్కిలి |[పౌఢు.డు ఆతనిఎదములన్నియు వినువారి 
హృదయముల వాత్తుకొను నిశితములైన భావముల - నికివట్టు ౨ వాలిల” శాణీర్యముతోపాటు 
సౌకుమార్యమ ను నై శిత్వవు తోపొటు (పనన్నతయు ఎతగూడ యుండును “ోపమినేయుదు 
మోవామెటువలెను దీరు'" మును గు పదములు చదివిన ని విషయము తేటతెల్లము కాంజూలును 
“వెలయనీదుముఖారవిందంబు లిఖియించి ఆలరువాసనలు [వాయంగ శేరనై తి, కళలొల్కు-ీ 
మోవి కడగి (వాసితింగాని నెలత తేనియలుంచనే నేరనై తి" వంటిభావములు కాశిదాసాది మహో 
కవు-కుందక్క నన §ల కలవ శ నపికావు జక; తయ్య ఎర్జ్యన ౫ కి డుంగడు విశదము లై దృశ్యము 
లను ఒఠితల మనసునకు సాజాత్కరింపం జేయు చుండును “మగువ తనకేళికామందిరము వెడలెక్‌ ' 
మున్నగు ఎదములట్టి భావచి, తమల గిద్య్ధినము ఇత య్య భావనరోతై నది; పరిశీలన నిశిత 
మెనది. వాని సాయమున నాతండల్బవిషయమును గూడ నత్యంత హృాదయా వర్ణకమ.గా తీర్చి 
దిద్ది యుండెను 


ఇ|తయ్య పద| పయో గము (శావ్యతా మూాధుక క ములకు వలెనె భావవ్యంజన సామర్గ థి 
మునకును, చేశతనమునకు వలెనె సొదర్యమునకును నునికిఐ సై ఎంతో వ్యాద్యముగా నుండును" 


ఆనా(టీ పలుకుబడులెన్నో అతని వదమ.లందు గోచరించును అతడు మాలు మూలపదములను 
వాడక సర్వసుబోధముల., జాతీ రుములు నై న పదములనే యక్కువ వాడియుండెను శబ్ద 
రత్నా కరగారుండు కొన్ని పసదము౭కు లత్యుములుగా జే తయ్యపదనులనే యుదావారించెను కొన్ని 
శబ్దములకతని పదములు తప్పనితరాధారములు కానరావు ఈ విమయ మశళని (ప్రామాణి కత్వ 


111 

ననుసరించి యత(డును తన వదము లన్నింట శృంగార రసమునే ఎక్కువ అఖినివేశముతో పోషిం 
చెను శృంగారము యోగ సంయోగము లకు సంబంధించి మూండు రకములుగా నుండును. 
ఈ మూ(డును రక్రివిషయమన నుత్తరోత్తర విశిషమ లై యొప్పారును 'జేతయ్య తన పదము 
ఒందు పియో గ శృంగారమునే అధికముగా వ శ్రీంచెను_ ఆతడు సంయోగ శృంగారమును వరిం 
చుచు రతి కీడాకుచ గవాణాదులను ఆలింగన చుంబనాదులను వివరించిన పట్టును పెక్కూగలవు 
అట్టి ఎడ శాతండు సెభ్యతా మర్యాద నతి కమిం చినాంజే మో యనిపించును కాని సమకాలిక 
కావ్యమం.లందలి శృంగార వర్ణ నోద్వేగము పరిశీలించినచో నందు వై పరీత్య మేమియుంగానిపింపదు* 
“మగువ తన శేళికా మందిరము వెజిలెన్‌” అను పదవ. రత్యనంతర నాయికా స్వరూపమును 
(పత్యజము చేయుచున్న ది “ఒక. గడియ కే కలాగై తె ఇదెటి ఘనమే అను సదమున 
శృంగార సాత్విక భావములు చక్కగా వర్జింవ(బడినవి ఇట్టి పదములలో మ తయ్య వర్ష్శన 
వై_సారద్భ్ధము గూడ తేట 'తెల్టమగుచుండును 


జేతయ్య పదములందలి వస్తువిన్యాసము నాలుగైదు విధములుగా. గానిపించును 
అందుకొన్నిట నాయకా వాక్యములు, కొన్నిట దూతి వాక్య ములు, కొన్నిట నాయక వాక్య 
ములు, కొన్నిట నాబుకా నాయక సఆంభావణములు వర్ణి తములై యున్నవి పీనిలో విరహోో 
త్యంఠరైమైన నా ముళ విరవాము వైపలేక ఇెలిక_త్తెతో తన గోడువెల్లడించుకొను ఘట్టములును, 
నాయకు(శన్యాస కృ చిత్తుడై యుండుట యెటింగి నాయిక యాతని నుపాలంభించు ఘట్టము 
లును అధికము విరహోత్కంఠళ, వాసకశజ్టిక, ఖండిత మున్నగు నాయికలందరు నీ పదములంద 
చ్చృటచ్చట చి|తింపబడి యున్నారు అశ్లే స్వీయ, సరకీయ, సామాన్య అను 'భేదములకును, 
అందలి అవాంతర భీదములకును సంబఠధిం చిన నాయికలును, దఉణానుకూల ధృష్టళళాది నాయ 
కులును అచ్చటచ్చట గోచరింతురు కక తానే నాయికా నాయకులయు, దూతికలయు, పాత 
వహించి నందర్శోచిశముగ భావములను వెల్ల డించు చుండును “మన మెట్ట నాయికా శాయకు 
లను ఎటి అవస్థలను తల(చుకొన్న అందుకు తగిన పదము శ|తయ్య రచనలయందు కనబడ. 
గలదని (శ్రీ) డొ. సీతావతి గారన్న వాక న నెంతయు యధార్థము ధీరులై న నాయకులును 
[పియావిరవా వేదన విషయమున నొకొ_క్కగ్పుడ ధీరులేయగుచుందురు వారి విరహజాధను 
స్వయముగా చూచి, వారి మాటలు |ప్రత్యతముగా విని వచ్చిన దూతిక “లింతదయ గల వాని 
నేల రావద్దంటి వెంత నిర్ణయురాలవె” యని నాయికల'నే ఎదురునిందింప నారంభఖింతురు కొందణు 
నాయకులు దుఃఖితులై పలుకు దీన వాక్యము విని దూతికలు వారికి తమ చెలులవై (గల యను 


(పన్తావన 


(శ్రీమద్‌ భగవద్గీత 13వ అధ్య్యాయమ న “|వక్ళతినుండి శరీరమ.నుపొంది అవివేకముచే 

నలుముకొనబడిన జీవాత ,కు తాను వేరు, శరీరము వేరు అమజ్ఞూనము భోగాయతనమగు 
ఈ శరీరము నందు _ఉనది 'సననుజ్ఞానము. కుగుట యే విద్య ఈ సత్యమును తెలుసుకొనిన 
వాడే జేతమను శరీరబు ను తెలిసిన వాడగు జే[తక్ఞుడగు చున్నాడు, " అని (శ్రీకృష్ష్ణవర 
మాత్ముడు అర్జునునకు ఉపదేశించెను వేత్తయగు కే తజ్ఞుడును ఇట్టి మవోనుభావుడే యనుకొన 
వలసి యున్నది 


క్రీ మువ్వ గోపాల ము దాంకితములుగా = దములు చెప్పిన తేతజ్ఞులను వాగ్గేయ 

(UU అ అ గ 
కారులు నుమారు [కీ ళ 1610 - 90౦ |పాంతములకు మధ్య ఉండినట్లు ఊహించవలసి యున ది 
కృష్ణాతీరమునందలి కూచిపూడికి దగ్గరలో గల “మువ్వ” వీరి స్వస్థలమని వాడుక మధురభక్తి 
సంప్రదాయము ననుసరించి ఈ [పపంచమునందలి సర్వ వ్యాపారము. జీవాత్మ, పరమా శ్రి 
లీలా విశేషములే ఇందు శీ మువ్వ గోపా-దేవుడే నాయకుడు నృష్టియందలి తక్కిన జీవాత్మ 
లన్నియు నాయికలే ఈ భావమును సంగీత సాహిత్యాఖభినయములలో రంగరించి జే తజ్జులు 
తమ పదములందు పొందుపరచి రనజ్ఞులకు అందించినారు _ విద్యాపతి, జయదేవుడు, తాళ్ళపాక 


అన్నమయ్య మొదలగు వైైప్షవ భక్తులవలె నీతడును చిరస్మరణియుడు 


వే.(త్రజ్ఞుడు, వేడుకతో నడుచుకొన్న విటరాయజే ! అను “మేరువ' పదమునందు 
మధుర తిగుమలేందదుని (కి. శ 1628 _ 59), తంజావూరి అచ్యుత విజయ ాఘవుని (|క త్త 
1688 _ 78), బలవంతుడగు గోలకొండ బాదుషాను (|కీ శ 1622.72), దర్శించి వారివారి 
ఆస్థానములలో పదములు పొడినట్లు చెప్పుకొన్నాడు. ఈ పదముల సంఖ్య 4200 నలుబది యేండ్లు 


Il 


అసంఖాా్యాకములును, రసవంశములును నగు తన రచనలతో దతిాాపథమ. నంతయు ఆనంద డోలిక 
లలో నూపి, సార్థక నావధేయుడ్రై వివిధ 'శే్యఆములను దర్శి-చుచు, ఇతడు ఎ క్చటనో గోపాల 
దేవునియందు ఐక్యమైనాడని ఊహించ వలసి యున్నవి 


(శ్రీ విస్సా అప్పారావుపంతులుగారు  |క్రమించి సంపాదించిన వివరములతో ఊత 
జల జీవితచరి| త యిట్లుండవలెను, ఆని ఒక కధను రసజ్ఞులకు అందంచినారు ఆ కధయు సమంజ 
సముగానే యున్నది కాని ఇదమిద్దమని చెప్పుటకు ఆధారములులేని కథలు కర్గాకర్లిగా వినవచ్చు 
చున్నవి వీనియందలి సత్యాసత్యమ.లను తెలనుకొనుటకు |పయత్నించుట విఫలమని ఆయా 
సందర్భవులయందు వానిని “పెద్దల వలన తెబునుకౌనిన విధముగానే (వానీతిని వ్యతజ్ఞులను 
గురిం ది ఇంతకంకు తెలునుకొకుటకు ఆధారములు లభ్యము కాలేదు 


ఇంతవరకు దొరికిన సదములయందలి కొన్నీ విశేషములను వరికీలింతము శీ వ్‌స్చా 
అప్పా రావు గర్క దొరికినవి ౪౬9 పదములు (శ్రీ గిడిగు సీతాపతి గారు సంపొదించిన పదములు 
మరికొన్ని, పది ఎట్లున్నను 400 ల పదముల కన్న సాహిత్యముల. లభ్యమగుట లేదు అందు 
కొననచ్చు రాగములు 


1 తోడి, 2 అసావేరి శి పున్నాగవరాళి, 4 ధన్యాసి, 5 ఘంట, ఈ ఖండె 
7 ఆహిరి, “ వనంతభై రఏ, 9 సావేరి, 10. మళ కె శిక, 11 మారువు 12 వాళి, 
18 నాదనామక్రి ర, 14 పరజు, 15 సౌరాష్ట్ర, 16 నీంధూకతిలక, 17 ఛై"వి, 18 హిందోళ, 
19 హిొందోళవన తము, £0 ఆనంద ౭వి, 21 హున్సేని, 22 ముఖారి, లికి, కాపీ, 
బి4 కానక, బి5 మథ్యమావతి, 26 సై ంధవి, 27 (శ్రీ రాగము, 26 కాంభోజి, 29. యదు 
కులకాంభోజి, 80 ద్విజావంతి, 81. కేదారగౌళ, $2ి నురటి, లికి శవాన, లి4 శంకరాభర 
అము, ల5్‌ బేగడ, కిరి నీలాంబరి, 87 అరాణా, లీరి చేవగాంధారి. 89 కురంజి, 40 బిళ్ల 
వారి 41 నవరోబు, కి కన్నడ, 4ఉలి సామంతము, 44 వరాళి, 45. పంతువరాళి, 
46 గారిపంతు, 47 కల్యాణి, 45 సారంగ, 49 మోహన బందు సింధూర తిలక, ఖండె, 
గారపంతు రాగములు నాకు అభ్య మెన (గంథములయందుగాని వాడుకయందుగాని కాన 
వచ్చుట లేదు మంగశకై శీక, మారువ సామంతము సై ౦ధవి, ఘంట, ఈ శాగములు సంగీత 
నం[పదాయ |పదర్శిని, మొదలగు (గంథములందు కానవచ్చుచున్న వి 


కే 11 

కాంభోజి, తోడి ఛై రవి, ఆనందథి రవి, సావేరి, ముఖారి, హుస్సేని, మొదలగు 
|పొచీన |పనిద్ద భాషూ౨ంగ రాగమ లలో పదముల. ఎక గ్థావగా క౬వు తాళ్ళపాక అన్న మయ్య 
చారు, పురందర దాసులజారు ఫీరిగువురి తరువాతివానలై న క తజ్ఞుల నాటికి |పచారమ.నందు 
గల రాగముణు చాలావరకు భాషోంగములేయని తోచుచున్నది. ఇటు తరువాతనే మేళక ర్లలను 
గుణించి, వానిని జనకరాగములుగా గుర్తించి, అప్పటికి వాడుకళలోగ: అన్ని రాగములను 
ఈ మేళక ర్రలకు జన్య రాగముల గా నిర్ణయించి, రాగములయందు ₹౪షోంగ, దేశీయ విభాగము 
లను గూడ చేర్చుకొని రాగ | వస్తారముల. జరిపినట్లు తోచుచున్నది కనుకనే కాపీ, సారంగ, 
మొదలగు రాగనులయందు 2 మధ్యమములు, ౨ గాంఛారముల., 2 నిషాదములు వచ్చుచున్న ము, 
భాషాంగ దేశీయ రాగములుగా వానిని గుర్తించి కర్నాటక సంగీత నద్దతియందు స్థిరనివాన 
మిచ్చి యున్నారు అటులనే ద్విజావంతి, ఖై రవి, ముఖారి, నీలాంబరి, ఆనందభైరవి, మొద 
లగు రాగముల యందుగల సంద ర్భానుసారములగు అన్యస్వర [పయోగములను పరిహారింపక 
భాపాంగములుగానే చెప్పుకొనుచు వచ్చిరి ఇప్పుడు వాడుకకో ఉన్నరక్తి రాగముఃలే శత 
ఫాల పదముల యందలి |ప్రయోగములే ఆధారముల.గా శనోచుచున్నవి 


తోడి, ఆహిరి, మంగళ కై శి; మారువ జౌళి, ఛై రవి, హిందో ళవసుతము, మఖారి, 
కాపీ, కానడ, ద్విజావంతి, సురటి, బేగడ, కల్యాణి, సారంగ, మొవలము న రాగముల యందు 
గల కోన్ని సంచార సందగ్భునులను గమలవించినచో జే తజ్జు” కాలనమునాళకి ఈ గాగములు 
ఎట్టుండెడివో, ఇప్పుడు ఎట్లు మారిపోయి నవే కొంతవరకు తెలుసుకొనవచ్చును ఆయా రాగ 
ములను గురించి వివ“ |వబాయునప్పుడు గొన్ని | ఫయోగములను చూపి యున్నాము తేద 
జ్ఞాలు వాడిం రాగము ల యందుగల యితగ వా గేయకారుణ రచనలను పరిశీలించినచో 'తేతజ్ఞుని 
సంగీత (ప్రభావము తరువాతి వా గేయకారులవె ఎంతగా పనరించినదో విజ్ఞులు విదితమగును 


తే తజ్ఞుని పదములుగాక బొల్లివరమువారు , శోభనగిరివాుు సార.గవాణి, మొదల 
యిన వారి పదనులు చఛాడుకయందుగలవు కాని మే తజ్ఞుని పదములే (పసిద్దముల్రై నవి 
సౌకుమార్యములగు సాహిత్యభావమూను, అఖినయమ నకు అనునగరీతిని సంగీఆమున పొడిగి 
చెప్పుటయందు కే[తజ్జాలు సిద్దవాస్తులు 


ఈ పు స్తకమునందు అచ్చం.న వదములుగాక విశాలమైన ఆంధ్ర, తమిళ, కళ్నాటక, 
శెఠరళ చేశములయందుగల మహావిద్వాంసులు, వయోావృద్దులు, ఆయిన వారికి ఇంకను ఎన్ని యో 


IV 


పదములు పారమున ఉండిన ఉండవచ్చున పార బేధములును ఉండవచ్చును నాకు లభ్యమైన రీతిని 
స్వ' పచిన విధము మాతమె ఇది 


పద ములు తొలుత 1936 పాంతమున జశేలమునందు నేన మాగరువుబు (శ్రీమతిసీతా 
మహాలటత్మి; (శ్రీ పద నాభ అయ్యర్‌ గ రివద్ద న, గ తాబ్యాసన ను చేసుకొనుచుక్న చమయమునందు 
మేమ. గల యింటికి ఎదురింట నున్న ఒక వయోవృద్దుని వన విని తెం.సు కొంటిని వారు 
ఈ పదములను పొడుచూ, వాని యందలి [పాళ_న్త్యవఎన. చెప్పుచూ, అప్పటి కే గతించిన అనేక 
వది గాయనీ గాయకుల కౌశల్య ముక వివరింపుచూ, వారితోనె పదనులు ఆ తరించి పోయి 
నట్టున్నవని వాపోవుచుండెడివారు. సేగు మా గురువుల నద్ద ఈ విషయమును |పస్తావించగా 
ఆమె నన్ను |పోత్సహించి, “యివి సంగీత సాహిత్యవసల యందు అన్న సామాన్యములై న 
అపురూపరచనలు వీగని అందిన విధమ.గా నీవు స్వరపరచి యుంచుగెను” మని చెప్పిరి 
అ్ఫొటి నుండి నేను [పతి దినము ఆ వయోవృద్దుని కడకు చని ఆయనచే *దమలు పొడించు 
కొని, వానికి స్వరమ.లను |వానుకొనుచూ సేక రించుట |సారంభఖించితిసి ఒక డై నను వినువాడు 
దొరికెనను సంతోషమున, ఎన్ని సార్లు పాడమని అడిగినను కోవగించు కొనక నాకు ఈపదములను 
మహోన్నత సంపదను దానము చేసిరి వారి పేరైనను తె సు కొనజాలని తెలివి తక్కువ 
శనమనకు ఇప్పటికిని చింతించుచున్నా ను 


అప్పుడు నేను చిన్న వయనస్కుడనగుటచే [వొ త విషయములని వదములను సేకరించి 
నను, ఇందుగల శృంగార సాహిత్యమ.6ను పెద్దల ఎఏ)ట పాడుటకు నుకోచించి, చాలా 
దినముల వరకు నావద్ద కే తజ్జుల వదము? గలనను పిషయయిరు కూడా ఎవ్వరికిని చెప్పనై తిని 
శ్రీ విస్సా అప్పారావు వాతులు గారు, (క్రీ పిరాట్లు శంకరశ్యాస్త్రిగారు, ఒక సందర్భమున కలిసి 
యుండగా నేను పదములను పాడి వినిపించితిని చారు విని, వి సరియైన పొఠమున వీనికి 
వచ్చినవని నిశ్చయించి నన్ను | పోత్సహిం దె స్వరపరచి [వాయి ంచుట జరిగినది 


మొదటి ము దణమును ఆం ధగానక భాసరివత్తు బాగ వేయించిరి అందు అనుళొనని 
ఇబ్బందుల వలన కొన్ని పదములను మళితమె వేయు యు గప్రాప్పులను సరిచూచు వని నేను 
సపేయుటకు వీలుకలుగక పోవుటవలనను, ఆపని చూచిన వారిక 'మతజ్ఞుని రచనా విధానము 
ఆకళింపు నందు లేకుండుట వలనను (పథమ ము గణ గున కొన్ని హెచ్చుతగ్గులు, స్వగసందర్భు 
శూన్యములు దొర్లిబోయినవి పథము ము దణమునకు న పాదకత్వమును సంగీత కళానిధి 


Vv 


కీ శ రీట్‌ వ నుబ్బారావుగారివై ఉంచుట జరిగినది వారు తమకు న్యాయమని తోచిన 
విధముగా దిద్దు బాట్టు అనేకములు చేసినారు కాని నాకు మాతము శెలిసినది శెలిసినశ్లే అచ్చు 
వేయుట న్యాయమని తోచినది ఏలననగా పెద్దలు, వయోవృద్ధులు పాడి అందించినవి సంప 
దాయముల కానేరవని చెప్పుటకు మనకు అధికారము లేదని నా మతము, ఉదావారణకు ఆనంద 
భె రవి రాగమున అంతరగాంధారము, శుద్ద థై వతము, కాకలినీషాదము మసొదలంలునవి యధా 
సండర్భంగా వచ్చునవ్పుడు శాన విరుద్దమని పాడకుండినచో వినెడి వాఠికది ఆనందఖై రవి రాగ 
ముగా తోచక, వేరేదియో అగును. ఇట్లు పాడెడి పద్దతి ఈ నాటిదా ? లేక కే(తజ్ఞాని కాలము 
నాటిదా * అని తర్కించుట వలన ఎంత మాత్రమును [వ్రయోజనము లేదు అట్లని సంప్రదాయ 
ములను వ్యతి రేకించమని గాదు నా మతము సం(ప్రదాయము నందును, “పదుగు రాడుమాటను” 
పాటి.చమనియే నా మతము. కనుకనే నేను మా గురువుల వద్ద అభ్యసించిన విధముగనే రాగ 
స్వరూపములను ఇందు పొందు పరచితిని 


తతజ్ఞుని పదముల యందుగల కొన్ని రాగములకు లక్షణములను |(వాయుసందర్భ్శమున, 
'వెంకటమఖి సంప్రదాయము ననుసరించి, (శ్రీ సుబ్బరామదిఉతుల వారు [వాసిన సంగీత సంప 
చాయపదర్శిని యను [గంథమునందు గల రాగలథణములతో పోల్చి వివరించి యున్నాను 
సుమారు నూరు, నూటయాబది ఏండ్ల [కిందటివగు రాగస్వ రూపములను శ్రీ సుబ్బ రామదీ&తుల 
వారు ఈ |గంథమ న మనకు అందించి యున్నారు కనుక తె తజని పదముల యందలి 
రాగములు వీనితో సరిచూచుట న్యాయమని నా భావము, 


నాలో ని|దాణమై యున్న సంగీతమును మేళ్కొలిపి, పదములను పాడించుకొని, 
వాని యందలి సొగసులను నా శెరుకవగచి, రసానుభూతిని కలిగించిన మి శులు నముహోకవి 
కీ శే శ్రీ నండూరి వెంకట సుజ్బారావు ఎంతులు గారికి సర్వదా నే కృతజ్ఞుడను. వీరి తరువాత 
"రెండు దశొబ్దమ.లు మరల పదములను గురించి, ఆలో చించుటకు గాని, పాడి విగిపించుటకు గాని, 
నాకు సందర్భమే రాలేదు మి|తులు [4 ఇ ఎన్‌ పురుపో త్రమన్‌ గారితో పరిచయము కలు 
గుటయు, వారు పదములు విని ఆనందించుచూ, నన్ను ేడియో కార్య|కమములలో పదనులు 
[పసారము చేయమనుటయు జరిగి, ఇవి తిరిగి వెలుగులోనికి వచ్చినవి, అని అనుకొనుటలో అతిశ 
యోక్తి ఏమియు లేదు వారికి నా ధన్యవాదములు సుప్రసిద్ధ సంగీత విద్వాంనులు [శీ ఆర్‌ 
ఆర్‌ కేశవమూర్తిగారు అడిగినంత నే రెండవ ముదణమునకు తమ అభి పాయమును చక్కగా 
(వాసి యిచ్చి నందుకు వారికి నాక ల్రశక్షి తలు పదముల యందలి సాహిత్య సొకుమార్యను. లను 
వివరింపుచు, ఆచార్యులు డం దివాకర్ల వెంకట అవధానిగారు తమ వ్యాసమును శః [గంథము 
నందు అలంకరించిరి. వారికి నా కృతజ్ఞతలు 


క! 


చే.[తజ్ఞుని పదములను | పచార మునకు తెచ్చి వాని యందుగల రససంవదను [కోతలకు 
అందించవలెనను సదుద్దేశముతో ఆకాశవాణి పైదాబాదు కేంద్రము నందలి స్టేషను డైరక్ట్యరు 
(శీ ౩ కందస్వామిగారుశద్దవహించి, నుపసిద్ద గాయనీ గాయకులచేత పదములను పాడించి 
పచారమగుటకు | పోత్సావాము ఇచ్చి (గంథకూపమున వెలువరించుటకు వీలుగా [వాత పతిని 
తయారు చేయమని చెప్పుటయు జరిగి నండ ననే నావెకి పూనుకొనుటయు, అతిశీ ఘకాలముననే 
నా|శమ ఫలించి [గంథము వెల వడుటయు జరిగినది దీనికి (శ్రీ కందస్వామిగారికి నేనెంతయో 
కృతజ్ఞు డను 


ఇప్పుడు ఆం(ధ(పదేళ్‌ సంగీత నాటక అకాడమీవారి ఆధ్వర్యమున శీ శె ఆర్‌ పరమవాంస 
(వ త్యేకాధికారి గారు అమూల్యములయిన కర్నాటక సంగీత (గంథములను ఎన్నిటినో 
ము దింపించు భారమును వహించుచు, తే తజ పదములను కూడా (పకటించు సంకల్పమును 
వ్య_క్షపరచి, తప్పొప్పులను సరిచూచు బాధ్యతయు నావైనే యుంచి (పకటింప బూనుకొనిరి 
నేనును లెండవ ము[దణ వేయునప్పుడు రాగలక్షణములు, అవతారికలు, ఇంకను (పథమ 
ముదణము నాటికి సరిచేసుకొని అచ్చు వేయుటకు ఇవ్వజాలక ఉండిపోయిన 57 పదములను కలిపి 
మొ_త్తముగా 15 పదములను సమ[గమగు లతణ |గంథముగా వేయనెంచి (వాత పతిని సిద్ధపరచి 
యుంచుకొని యుండుట వలన పరమవాంస గారు అడుగగనే [గంథ |వాతపతిని వారికి ఇవ్వ 
గలిగితిని. వారును అతి |శద్దతో ముదణా కార్యమును జరిపించి సుందరముగా ఈ |గంథమును 
నెలువరి-పచేసిరి దీ,కి వారికి నా కృతజ్ఞతా పూర్వకములగు ఆశీస్సులు చాలా |శద్ద వహించి 
తప్పులు లేకుండా త్వరగా (గంథము మ్ముదించుటకు నవాకరించిన నాట్యకళ వెస్‌ వారికి 
నా కృతజ్ఞ తలు 


(వాత పతులను తయారుచేయుట యందును, అచ్చయిన వానిని సరిచూచుటయందును 
కాల[పమాణమునకు తగినరీతిని పాడి చూచి, నాకు చేదోడు వాదోడుగా మెలగిన నా సోదరుడు 
చి పురుపో త్తమునకు, అతని కుమా_కై చి జోగులాంబకును, నా శిష్యురాలు ముప్పవరపు 
శాంతకుమారి మొదలై న నా సన్నిహితులకు ఆశీస్సులు. 


పాదరాఖాద్‌ మంచాళజగన్నాధరావు 
9711-78 


బంఖ్య మల్‌ పం 


ఇన్నాళ్ళివల గా. మాస 
ఏమని దూరితివే? ోమరీ' 
పమంటినమ్మా ? నాసామి 
(మొక్కేర ' చలమేల 

నెలత అతడు అలిగేదిఎ ల్ల 
సుదినమా యెసే ! యీ [పొద్దు 
రసిజాతి! నీ జన్మము 
ఉన్నబోటి చెలులై తే 

ఎందుకు పగ జేసెనో? కమః*ః జుడు 
తరుణిరో! నే నందాక 

ఎటుల మరచి యుందునే 

తెలిప యొకరి సొమ్మా* 
నిన్నుజూడ గలిగే నిన్నాళ్ళకు 
చల్లి నాయెలేరా 

చక్కని దయగోలచదా యిది 

ఈ మేను జీవునకు 

వన్నె కాడిందు రాగానే 
వలవలచితినమ్మా 

ఫలమింక యేమికద్దు? 


రాగం 


తోడి 


తిం 


రుంవ 
ఆది 
ఆది 


(తిపుట 


పుట 


సంఖ 


ae) 


i మొదటి పంక్తి 

పరీతి పేగింతునే ? ఓ చెలియా! 
పమి సేతునే ? కొమ్మా! 
రానురామ | పాణ సఖి 'నెడ వాసి 
తాళ రాదమ్మా ! ఓయమ్మ! 
ఇంత రావు చేసి తే 

ఇక్కడ లేదే మనసు 

బాగాయె నీ వగ లెల్ల 

ఈలాగట వే బుద్ది 

హితవైన చోట 

లేమరో మా మువ్వగోపాలుడు 
అలుకో పొలయలుకో 

తాళి మొకరి కన్నా వద్దా 
అమ్మమ్మ వీడెంత 
ఎంతమాటలా డనమ్మా 
కోడికూసె నయ్యయ్యో 

ఇంత తెలిసియుండి 
అయ్యయ్యో వెగటాయినే 
ఏమనెనే సుద్దులు 

ఏ తీరున రమణిని 

ఇద్దరివలెనే కూడి 
చక్కనయ్యా యేమి యుపచారము 
ఇకనిన్ను నమ్మ రాదే 
తప్పించుకొంటి ఏమాయె 
ముందటివలెనా పె 

ఎవ్వరి నంపుదు 

అపరూవ దర్శనం బాయగ దా 
సామీగా రారా యంశే 
పలుకు లేటికి దయలు 

చూడని కూడని నిందలు 


మంగళ cl శి 
మారున 


నాద నామ క్రియ 
ఫరజు 
సౌ రావ 

రి 


ఛై రవి 


హిందోళ 
హిందోళవనంతం 
ఆనందశ్రై రవి 


తాళం 


శ్రివుట 


సంఖ్య 


(శ్రీసతి నతుజారికి 

“వు వత్తుఖుగాని 

ముంచి డినము నేడే 

ఊరకే చలము చేసేవే? 
వమని తెలుపుదు 

అలిగి తే భాగ్యమాయె గాశేమి 
'తెలిసె నీ నెనరు 

- అడుగ రమ్మా 
ఐరాబే నే_న్ల మమ్మలార! 

పదిరి వాని చేతిసె డి 

వఏమనే వానతీరా 

నా మనను వంటిదే నీమనవై తే 
సామికి నరి ఎవ్వశే! 

ఇన్నాళ్లు 'ఆలియగనైతి 

అదరినే మోవి తనకు 

ఏమిసేతునే కొమ్మ! 

తనయాన వలెనుండ 

నన్ను నీవు త: చేది 

తెలిసీ తెలియ లేక 

దొంతర విజముతో 

మేలు మేలురా నిన్ను 

మనను నిన్నెడ బాయదు 

వదరక పోచేవాడు 

నిన్ను నీవే నొచ్చుకొ నేవు 
ఎందుకు ఈ మాటలేల? 
అక్కరో! వానికి నాకై హార్గ్షము 
మోసనమాయె నొబుద్దికి 
సొమాన్యముగాదే వానిపొందు 
వమిసేయుదు మోవా మెటువలె 


మొదటి వం కి 


శాళం 


ఆది 
శ్రివుట 
అథి 
త్రిపుట 


పుట 


168 
167 
1/0 
174 
178 
i:2 
1»7 
కే ట్రే 
15 
193 


లీ “వీ 
2.5 
923 
288 
బీ 1 
210 
244 
50 
వర్‌ 3 
27 


కత ర్‌ి క 
CG చన OO 
Cs Ge ళా 


సంఖ 


ae) 


i మొదటి పంక్తి 

పరీతి పేగింతునే ? ఓ చెలియా! 
పమి సేతునే ? కొమ్మా! 
రానురామ | పాణ సఖి 'నెడ వాసి 
తాళ రాదమ్మా ! ఓయమ్మ! 
ఇంత రావు చేసి తే 

ఇక్కడ లేదే మనసు 

బాగాయె నీ వగ లెల్ల 

ఈలాగట వే బుద్ది 

హితవైన చోట 

లేమరో మా మువ్వగోపాలుడు 
అలుకో పొలయలుకో 

తాళి మొకరి కన్నా వద్దా 
అమ్మమ్మ వీడెంత 
ఎంతమాటలా డనమ్మా 
కోడికూసె నయ్యయ్యో 

ఇంత తెలిసియుండి 
అయ్యయ్యో వెగటాయినే 
ఏమనెనే సుద్దులు 

ఏ తీరున రమణిని 

ఇద్దరివలెనే కూడి 
చక్కనయ్యా యేమి యుపచారము 
ఇకనిన్ను నమ్మ రాదే 
తప్పించుకొంటి ఏమాయె 
ముందటివలెనా పె 

ఎవ్వరి నంపుదు 

అపరూవ దర్శనం బాయగ దా 
సామీగా రారా యంశే 
పలుకు లేటికి దయలు 

చూడని కూడని నిందలు 


మంగళ cl శి 
మారున 


నాద నామ క్రియ 
ఫరజు 
సౌ రావ 

రి 


ఛై రవి 


హిందోళ 
హిందోళవనంతం 
ఆనందశ్రై రవి 


తాళం 


శ్రివుట 


118 
16 
117 


మొ టీపంé 
ర 


ఇటువ-టీ వాడనుచు 


3 చేశకాసు లేదుకాని 


చేవట్టుకా వచ్చునా 
పఏలవచ్చితి వే 

ఇటువంటి నా వలపు 
తెలియ నై తినమ్మ ఓయమ్మ 
మనవి సేయగనేలే * 
ఇంశ|పొద్దాయె 
ఇంకకంళు తానన్నేమి వసన 
[పొద్దుపోదు నిదుర రాదు 
నేను మంచిదొన గనుక 
నేరమాకొమ్మ వాజెందుశే 
ఐతేగాని నిన్నెనమ్మి 
కొంచెగ _కైలొ 

ఓంరుమ్మ వీరెంత 
నీపొందుసేయక మాన 
నిలువున నిలువెడు ధనము 
రారా! నా సామీ రారా 
రారా! నాసామి రారా 
ఇద్దరి సందున 

కంచివరదుని పొందు 
ఎందుచాచుకొందు 

ఎక గాడినే స్తేము 

అలుక తీరెనా 

తిగిలితివింక నిన్ను 
ఇ*నిన్ను పోనిత్తునా 
గడియ గడియకు మనవి 
నుగువతన కేళిశామందిరము 
పర చేశమున జేసిన 


గమనిక 


గ్ర్రుకరకాలమును తెలియచేయుటకు చుక్కలను ( ) మాతమే వాడియున్నాము 
అనగా ఒక (కియయందుగల కెండతరముల కాల [ప్రమాణము నూచించుటకు ఉపయో 


నన =. 


గించిన గుర్తులు 1 ౨,సస- శి సారిస_ 4 ననరి- ర సా_రగన 


6సారిన సారిస అనునవి 


సంగతులయందు తిరిగి పాడుకొనవలసిన ఆవృ_త్రములను |వాయక, మార్చుగల 
ఆవృ_త్తమ_లను మాతను |[వాసియున్నాము. అనగా సంగతి నంతయు తిరిగి పాడుకొనుచు, 
ఏ ఆవృ_త్తమున మార్పునూచించితిమో దానిని మాతము చేర్చుకొనుచు పాడుకొనవలెను 


అనవల్ల వి వలె పాడుకొనవలసినదగు చరణమునందలి సాహిొత భాగమున సంగతులుండి 
నచో, మొదటి సంగతియో లేక చివరి సంగతియో మాతమే [వాసియున్నాము. అనుపల్లవి 
యందు గల తక్కిన సంగతులలో కూడా ఆ సాహిశ్యమును నప్పించుకొని _పాడుకొనవచ్చును 


పదములయందు రెండుమూడు చరణముగణు ఉన్నను, ఒక్క చరణమునకు మా(తమే 


స్వరము (వాసియున్నాము తక్కిన చకణన్ను లను ఆ స్వగమునందు నప్పించుకొని పొడ కొన 
వచ్చును 


పదములను పాడునప్పుడు అనుపల్లి వితో (పొారంభించి, పల్లవిని, చరణమును పాడు 
కొనుటయు, అనుపల్లవి యందుగల చివరిసంగతితో |పారంభించి మొదటి సంగతికి వచ్చి పల్లవిని 
ఎత్తుటయు సం|పదాయముగా నున్నది 


|కియకు నాలుగు, ఎనిమిది, అతరముల కాలము సలుకుటకు వీల గునంత విలంబ కాల 
మున పదములు పాడుట వాడుక సాధారణముగా (తివుట తాళపు నగల లభఘువునందలి |కియకు 


ll 


వచ్చు ఆరు అతరములు మూడు మూడుగా విరుగుటయు, ఆ విరిగిన మూడు అతరముః 
"వై కాలమున ఆరు అతరములగుటయు, పదములయందు కనబడు [ప ల్యేకత 
ముఖ్యముగా (తిపుటతాళమునందును సకృత్తుగా ఆది, రుంప, తి శపక తాళవ 
లందును పదములు గలవు మొదటి ఆవ్ఫ త్తమునందు రెడు శ్రియలు వదలి ఎత్తుగడ అయినచో 
రెండన ఆవ్ఫ_త్తము సమమునుండి [పారంభమగుచుండును 
రాగము నందలి గమకవరికాదులను, వాక్యముల యందలి అర్దభావములను, మనః 
నందుచుకొని, కాల|పమాణమును దృష్టియందుందుకోని, పదములను పాడుకొని ఆనండిం 
వలెను 
ఇందుగల రాగవివరణములలో కాంభోజి, (శ్రీ రాగములకు ఆరోపహాణ” వరోవాణము., 
(వాయలేదు అవి 
కాంభోజి _ ఆ, సరిగ మపదన అ*ననిదవమగరిన 
(శీరాగము-- ఆ సరిమపనిన అ సనివమరిగరిస 
ఇతర విషయములు ఆయా రాగముల వివరణములయందు గమనించవచ్చును; 


126 వ పుటయందుగల సౌళావ్ట్రరాగమునకు (వాసిన వివగణ నదు ఇది (1 
మేళమగు చక వాకము జన్యమని పొరపాటున (వాయు జగగిగగి వెళి “'మోదముగు * షా, 
స్వరముగా (గహించి, ఈ రాగమును 17న పేళమగు సూర్య ఛాం*మునకు ఉిగగష ని mn Oe 
వలెను 


1కి? వ పుటయందుగల సింధూరతిలక రాగమున? [నానిన గవర వా 
మేళమగు కోకిలపియ జన్యముగా దీనిని గుర్తించవలెన. 


861 వ పుటయందుగల నీలాంబరి రాగ వివరణము ఇదు? ని ధ విం 3m 
అను (ప్రయోగములు తపస్సు మంద తార స్థా లయందు ఎగ (౨ సంభ గమ లం టక 2) 
లుగా “ఎక్కువ సంచారములు కలిగినది” అని పొరపాటున | వాయటడి, ద 


క తయ్య పవవంఎంలం 


అవతారిక 


ఈ పదమునందలి నాయిక స్వీయపౌఢ ధీర జ్యేవ్ష ఈమె తన నాయకుని కెంచు 
చేష్టలు, తానెట్లు నుందలించినది చెప్పి నాయకుని కొెంశుతనమునకు ఆనందించుచున్నది 


ఈ తోడిరాగము (పాచీనము, రక్తిరాగము ఇది దేశీయరాగమని వెంకటమఖ చెప్పి 
యున్నారు ఇప్పుడు వాడుకలోవున్న రాగ స్వరూపమును గమనించి చూచిన ఇది దేశీయ 
రాగమనుఓకు ఏవిధమయిన అవకాశమును కానరాదు బహుళ; డే తజ్జులకు పూర్ణమే ఈ 
రాగము తన దేశీయ లతణములను వదలి కర్నాటక గమఃకములను పూ శ్రిగా సంతరించుకొని 
కర్నాటక రాగములలో ఒక (పత్యేక స్థానమును సంపాదించ కొన్నదేమో ఆని తోచుచున్నది 
ఈ రాగములో జ తజ్ఞులు ఎన్నో పదములు పాడుకొన్నారు ఒకో్క-క్క్పపదమునందు (పత్యేక 
మైన కొన్ని పయోగములు అమర్చి, రక్తి సంచారములకు ఈ రాగము సగమ్ముదము వంటిదని 
నిరూపించినారు ఈ రాగము సంపూర్ణ సంపూర్ణము, ఇప్పుడున్న 72 మేళములలో ఇది 
ఎనిమిదవది 


ప్ర | 


రాగం - తోడి _ (తిపుట తాళం 


ద్ని 


ఇన్నాళ్ళవలె గాదమ్మా ! - మువ్వగోపాలుడెశ్నె న్నో నేర్చినాడమ్మా ? 


అప నన్ను కన్నులు మూసి - నాచెంతనుండిన 
సన్ను తాంగి మోవి - చాలా చప్పరించెనే ! ॥ ఇన్నాళ్ళ ॥ 


చ చలువ చప్పరముళో - సవతినేనుండగ 
బలిమి నాదు - కొంగు బట్ట. క చాటున 
పలుమారు తొడలవె - గిలిగింతలిడగా నే 
శెలిసి నేనడిగికే - కిలకిల నవ్వెనే! ॥ ఇన్నాళ్ళ ॥ 


ర్న 


బి 


శేతయ్య పదము? 


మిసమిసలాడునా - నొసలివై తిలకము 

పొసగదిద్దుచువాడు - పొందుగ అలదానీ 

కుసుమాస్తు9గృవామునై - కొసరి చే వేయగానే 

కసరి 'నేనడిగితే - గారడమాడెనే ! ॥ ఇన్నాళ్ళ 


పదరక మువ్వగో - పాలుడు నను గూడి 
మదిరా&రో ! - దానినుమత శెచ్చుకొనెనే 
కొదమ గుబ్బలవె ని - కోళటు దొలగింప 
కదసి శేనడిగికే . తుదనన్ను గూడెనే! 


ఆ, సా॥రీ మగ |; మగమా॥ మా నిపాసదప।పాదప।దని నరి॥ 
ఎం ఇ (న్నా |. .ళ్ళ॥ వ లే గా. 1ద ॥ 


సా వపా; దనినరి;సా 1ననినిదసా।సపమగ గా 1 
మ్మా ము !వ్వ LAS 1 పొ లు డు. ॥ 


= గమ।నిదపద।మశపా-మ॥[గవమామదపమ।1దమగరి।రిసరిని॥ 
waa ఎ-|న్నె, నన్నో ॥ నే రీ 1 నొ 1డ i 


నట న ainenl 


సా సరి; రి మగా।మగమా॥మా నిపాపా దపా!పాదప।దని3రి॥ 
మ్మా ఇ (న్నా | , ళ్ళ॥వ a "ల ay ద , 4 


న న్‌. 


ని సా.పా । దనినరి । సారిని॥! దనిసారసనిత। పాదసదపమా ! ఎ గమా 
మ్మా ము।వ్వ . గో. ॥పా 141లు.. _ డు. 

=. గమ।దనినరీ।రినిదమ॥గమావురపమ।మురమాగరి।రిసపగ్రిసీ ॥ 
*0౪ ఖీ (న్నె..!న్నో శ ॥ నే & ర్చి ళ్‌ t సొ ఎ ద, ¥ «u Hf 


సా ..సరి।! రి మగా।మగనా॥మా-నిపాపా.దపా ।!పాొాదరవ;రనినరీ। 
మ్మా ఇ.1న్నా hag శ్ళ॥ వ... లే... [గా 18... | 


'శేేత్రయ్య పదములు 8 


చ ॥ 


సా దా।గరిరిని।నిదదమ ॥మగణమామదపమ।1మపమామగరీ ।! సారిని ॥ 
మ్మా .ము[వ్వ గో. ॥1పా | లు డు | 


సా గమ।దా ని సారిగ|।రినిదమ॥సాొగ్రినిదామా।[మదపా మఫపమా! 


ఎ 1న్నె [వో ॥ నే ర్చి | నా 
మగరిరిని॥ సా | | Il 
డ 1 మ్మా | ( || 











“= రిన | నిదదా।పొవదని॥! దపమాపాగ।[మానిప | వదపావదపా॥ 
౨, న (న్ను 15 ॥న్ను లు మూ | 


రశ 


దా దని;ఎ4ఎం సా ॥రి ననిదా $[దొనని[సా ॥ 


నా 1।1చెం ; త 1 ను 1డీ 1న il 
ss OUT గా 1గరిరిీ 1 సారిని। సా | 
పుట. 2 | న్ను శాం 1A మో | వీ [1 


+. దని।;సా $;సారిని[దపదనిపద।[మపగమ।దపపమ ॥ గరిసని 
was వా (ళా | ॥ చ ప్ప do చె 1 నే * ఇన్నాళ్ళ॥ 


... వద॥పా ॥పాొా ॥పొద్రనిదవమా[।పాపా గ।1మా | 
Sis: OWS [చ ॥ ప్ప ర ము లో || 


బారా యాతనలు నను నాలాల లోన లనానతన్తకుమనుుననననినుో 


= గమ ।|నినిదొ![వదపా॥దనిసారిసనీద।1దొనని।[నా ॥ 
4 సవ |త్రి నే నుం | డ గ్గ ॥ 


=. దోని|సా 1సా ॥రిననిదనీ|నిననివ।దా ॥ 
బలి 1మి .[ నా ॥దు +, (కొం . 1గు ml 


+ గమ[నీ న।[నిదదమ॥మామదదమమగ[।1గరిరీ,;సా ॥ 
44, లు ట్టు, 15 1 చా i టు 1న ..॥ 


తెతయ్య పదఘులు 
సే రీస్‌, నీదదా।నిీదపమ॥[॥పొగమా ।1నినిపొో।దా |] 
పలు;మా 1రు 1తొ డ | ల వ 1 


దా పెద।|దననీ।సా .॥రిననిదదా!దాసనని।సా. ॥ 
Adi Ao .1తé .॥లి డ Wan so |] 


౨ దప।|దొ.,.।;దగారి[రిసాసానీ;రిసనిద।దా |] 
ఇ, తెలీ1సీ అ? నే 1న డి (గ 1 లే 


|! 


దో దని1సారిన|సననిరిన॥ననిపదవపమ।పమగరి।రీససా॥సారిగి 
కిల] కి .1ల 1న | వ్వే | నే 


॥ ఇన్నాళ్ళ ॥ 


83 


ఊ[తయ్య పదములు 


అవతారిక: 


నాయిక పరకీయ తన రూప సౌ౭దర్యాశిశయమునకు గర్వించి స్వామిని పదుగురి 
ఎదుట మాటలతో ఆవమానించి దూరముచేనుకొన్నది ఈమె దుడుకుతనమును చెలి తెలిసికొని 
“ఏమని దూరితివే' అని మందలించుచున్నది ఈ పదమున ౦వలి రాగ సంచారములు సర్వాంగ 
సుందరముగా అభ్యసించినవారికి తోడి రాగము కరతలామలకమగు ననుటలో సందేహము లేదు. 


రాగం _- తోడి - అదితాళం 


రి 


ఏమని దూరితివే? కోమలీ !' నీ కోపము - కొల్ల పోవద్దా ? 


అ ప. మోముజూడక యిట్లు - మువ్వగోపాలుని 
నామాలిమెంచక _ సలుగురిభో 


చ, _ పిలునకవచ్చునో "పెద్దమాటాడునో 
చెలిమి కాదనునో - చేకొంచమెరుగునో 
అల. క సేయనేర్చునో _ అందీందుబోవునో 
పల మారందరిలో  పడుచుతనముమాని 


2 మంచిమాటాడడో - మన్నన చేయడో 
పంచనపరుడో - వచ్చిలాలించడో 
ఇంచుకచి త్తమీడో _ యె మ్మెలవాడో 
అంచయాన ! యిటుల _ ననవచ్చు ననరాదనక నీ 


కి. నిను గూడ డాయెనో - నీయానమీరెనో 
కనిసిరానసెనో - కేరడము లాడెనో ? 
మనసు రాదసనో నీ మాట - జవదాశునో 
మొనని కోపమోర్వక - మువ్వగోపాలుని నీ 


గ ఏమని ॥ 


క ఏమని i 


॥ వేమని ॥ 


॥ వేమని ॥ 


మేక య్య పదములు 


“= సారిసొ। న్లిస్సర్రిన్స నరిన నినరిన ! సనిద్గా ఛ్లాసనని॥ 
4 ఏమని,;దూ.. . . ర. . తి. ॥ 





సా-(1) సా రిగామావదనిద!సదదవదమ॥ 
వ రకోవమలీ। నీకో ముం క 


పగమగమామగ మాపదపద[మపపొ। ద నిదమ గరిరీ॥ 
టల we Bre BB ర 3 EHS దా , Sars 
[హో ధి 


సరిన్ని 
న 'వేమని దూరిలివే ॥ 


సొరి గా: మాపదనిద! వదదపదమ॥ 


+, కోమలి । నీ కో 1 వము. | 
వగమగమా వగ మాషడ్ర్రన్సే! దమదనిన। నిదపొా॥ 
కొ_ల పో | వ 1 దా ॥ 
౧m 





దని దమగరిసారిగా।; మాపదనిద ।!పదదవదమ 
ఓ కోమలి । నీకో, అ నవ |] 


పగమగమా మగమాపదసీ | దనిసా రీసరీగ।-రిసని రమదని॥ 


కొ. లపో |} మవ ఫు. పరం భఖ 
ల్ని, (0 


రీ నిదమగరి సారిగా! మా వదనిద।పద ద వదమ ॥ 


ఓ, కోమలి । నీకో... | వము . ॥ 


పగమగమా మగమామగమద।దమదని నిదనిన్‌ | ననినరి గరినిద। 
కొ రొ పో | « « ఇ స అ కీ ఇ కం ము... “i 


ల 

య (a) 
మగ్గరిసర నీ 

Dr వేమని దూరితినే | 


జ|తయ్య సదములు 7 











ఆప. ..గామదా!।దానని సొ।ననిదని నరినీ।; 
క్ర 





+ మోముబజబూ | డద అసత ll 
సా-పదాని స।|రిన ననిదా!నిననిద॥ 
టు-మువ్యగో | ప్రా | లు ॥ 

ap) 


9 నిననిదపను పొ గమనినిపా।దనరీ సా।ననిదా దననీ॥ 











ని మో ముబూ డడ . క (యి . I 
వా_వపదాదనినరి|గాగరి రీ వమ।గరిరీ సా॥ 

టు -మువ్వగో 1, పొ క } లు ॥ 

య 





నను. 


రి "నస నీదపమ పా గ మనినిపా।;దనసీ సా। సనిదా దననీ॥ 
నే ( 3 చమూ .ముబూ 16. క |1యి |. 


సా.వదాగా[గరిరిగ మధమమ।గరినరి నినిదమ॥ 


టు మువ్వగో। క పా | లు || 
mm 


గమ పదనిన దపదాగా గరిరీ। సొ 1సా ॥ 
ని శ నామా లి 1 మెం 1 చ i 


hr) 


నిదా దాననిసా.ప।దనినరి ననిదని।సానిదపా ॥పమగరి సని 





aN 


క్ర ము అబన 70 |. ర . 1లో క 


॥ ఏనునీ ॥ 


శ ఇ 


"ష్మ్యతయ్య పదములు 


+ పదనిదపొ।|మపదపమసప।|పసమగ్గగా॥ 
అలల పింలువ క 1 స 1 చ్చు నో ॥ 


గా-మగమాపదపర।మపా-1।పొపదనిద॥ 
- వె_ద్ద మా టా - | డు |] 


నిదపమగమ మదమదచాదని। సాసారిగ;రసా-58ననిప॥ 


వే చెలిమి కొ | 5: MH ॥] 


దాదమగామానిద ।$మాదపమగ।సరిసా॥ 
చే కొం చ - | మెరు ! గునో॥ 





సా దప పా గమా |నినిపాొా దా॥దాసనీ నెంరిసి॥ 
-అ లు క (సే య । నే రు il 


దంగా కామా 


సా.నని ని గా గరిరిగ1మాధిమ DN OTM విలా! 
నో అం దిం దు 1 బో ॥ వు వో 


సా దపద దనిసా।రిన సినిదా।పెః ద ననిదా॥ 
పలు మా | రం ధ్‌ ౪ 8 ~ «| 


| 


టో 
ee 


ల్‌ 


దనీదదగాగరీరి।; సాననిదా।; వదనిన రి! 
వడు చ [తన మనము WW Te |] 





గరిసని 


ఏమని ॥ 


జే తయ్య పదములు 9 
అవతారిక 


ఈమె దివ్యా దివ్య, పరకీయ నాయకుని విచ్చలవిడిశనమును శెలిసియు ఆతని గుట్టు 
బయల్పడనీయక కాపొడుచున్న తన మంచితనమును నాయకుడు గు ర్హించి లాలించుట లేదని 
చెలిక శ్రతో చెప్పుకొని వాపోవుచున్నది 


రాగం _తోడి - తిపుటతాళం 


త 


ఏమంటినమ్మా ? నాసామి _ నేమంటినమ్మా 
ఆ ప* కోమలా.గిరో మువ్వ - గోపాల సొమిని నే ॥ నేమంటి ॥ 


చ వామాఉఊ నా సరి - వారు నవ్వేరని 
వేమారు మాటాడ _ వెరచి నేనుండగ 
నా మనసింతై న - నాధుడు తెలియక 
ఆమందయానతో _ అడుకొన్నాడట | ॥ పమంటి ॥ 


లీ బలిమి వానిగుట్టు త్త బయలు దేరనియ్య 
నలివేణి తగవుగా - దని నేనుండగ 
"జెలువుడు నామేలు ౬ తెలిసి ఇలియలేక 
కలికితో పలుమారు - గనరు కొన్నారట ! 1 ఏమంటి ॥ 


8 ముచ్చట తీర మా _ మువ్వ గోపాలుడు 
పచ్చవిల్తునికేళి - బరగ నన్నుగూడి 
విచ్చలవిడి దాని - యిచ్చకములశేమో 
గచ్చులాడితో నెంతో - నొచ్చుకొన్నాడట ॥ వముంటి | 
(2) 


10 


జే తయ్య పదములు 


రీ|1 సా సా. [సా 1సొ | . 
a వ।|మం. | టి,,.॥ నం “మ్మా 144 | 


.రీ1|సా 1, || 

నా।1సొా || 
రిసరినిసరి; రి గగా।గరిరీి॥ సా | సొ సా ॥ 
మి సే |మం ఠీ ॥నం మ్మా | . 1 
“=, రీ!సొా, |రిగరిస॥ 
9 నొో।1సొో, | i 
రిగరినిసరి। గా మా ॥;మదగగరిని। సా | సా |] 
మి. నే ।మం 1 టి 1న మ్మా | || 


. రీ1సా ;: రిగరిస॥ 


..నా।|సొ, |; |] 


నిసదనిసరి;: గామా।1దానిననిద॥[॥[మదగగరిని; సా | 
మి. నే [మం 1టి, 1 న న. || 


ర 1 సారిగ॥।నరి నిస॥ 


నాసా. 1. 11 
నిధనీనరి;గమదని।[స్‌రీనీదమ॥పదనీదమగరి।[సా | «ll 
మి , నే.1మం. 16 శ ఇ “ 1నం * మ్మా she * fl 


రీ1సానరి1గామా॥ 


.నా]|సూొ శ కే 


శేతయ్య పదములు 11 
6 








దామాపా। దనినరి గా; సరినీదని॥సరినీదమగరి।సా . 


1 wel 
మి నే;మం 1 టి 


1న స మ్మా. hi al 


రీ1సానరి |గామాయ॥ 


నా 1 సొ | || 


7 


{ 


దదమాదా।గా గరిరీ!రినిదని॥దనిసా నరినీదమ।గ రిసా। 


మి నే|మం 1 టి 1న మ్మా | || 


దా।పొ దనీ;:దమగరి॥సరినీధ్గని 


నాసా 1 మీ || 'నమంటీనమ్మా il 


అప, ఠత।గా. మా ॥[॥పొదనిదొ! దననీ;సా It 


కో మ లాం ॥గీ,రో ము * | వ్వ || 





రివనిదం ద।1నినరగ|గరిరీ॥సరినిదమగమ।పదనూగరి,సరినీధద్ధని ॥ 


గో పొ [ల ॥సొ,, మి వ ఫలి | 
రిసానిసా।రిగారి;రీసా॥ సా 1 సొ || 
నే నే; మం టి ॥1 న మ్మా Bee ll 
2 అ రి1రిముగా।మా -॥పడనిదపమ।ద పదని।సా | 
కో మ లాం ॥గి రో ము. వ్య. ॥ 
రిన నిదషిద।నినరిగ।రినిదము॥ సాన రినీదమ।పదమాగరి।సరినీద్గని॥ 
గో (పొ ల. సొ + (మీ (నీ |] 


రిసాని 


నె నేమంటినమ్మా | 


యై 


శీలా 


శే శయ్య పదములు 


పద ।పొ పా ॥[మావమృవదవమా।[మాపా।[వపపమగ ॥ 


వా [మా, |& .॥నా , 1 స 16 || 


గా. గమ।నీనిద।దాదమ॥దానిసనీనిద।[పదనిద1నిదపమ॥ 
వా (రు (న ॥ వ్యే ర ని I 


సగమానీ।నిదదమ।|మగగరి॥రీసా | ర ననిద్ధ॥।శ్గా ॥ 


చ |మా , (రు నమా టా , | డ || 
నిధ్రపమపర్గ|గ్గసనీ1సా ॥నరిగా .।[మొాస్తాదవమూ!'పొో ౫ 
కస ఇ స | నే ॥ నుం | డ | గ || 
దొా। దా దొ. ॥చానిననిదదమ।|మాదపమా॥పా గమా | 
నా।1మ 1న 1 సిం తె | న | 
గా గమ | నీ 1 నిదదప॥వదనినరిగ ।|గరిరీ , ఎం || 
నా ధు డు , 13 లి 1 య | ర |] 
సరి।గా నూ మధ నుమగరి|రిసరీని!। 1 
ఆ 1 మం 1 ద 1యా . న... 11తో | || 


సాపావపద।నినరిగ | గరిరి ॥ సాన రినీదమ |1పాదనిపదమా।;వమగరి॥ 
ఆ |డు కొ న్నా 'డ 1 ట 1 





eee) 


రిసానినరి1గా ।|మా ॥పాద్‌నిపూవధ మగ |గరిరీ 1,6 | 


అ |మం, |; ద. [యా . ,న [శో lr. ఉట్ల 


సాపాపద|।గారీ।నీదా॥సాసరీనీదమ।[దమగరి।రినరిని॥ 
( ఆ $ డు. [కొ ॥ న్నా 16. టు, ౨|| 


సా.ని 
ఏమంటినమ్మా | 


జేతయ్య పధములు 18 


ఆవతౌరిక , 


పరకీయ, విరహోత్కంరిత అయిన ఈమె తన స్వామిని స్వాఖిమానమును సహితము 
వదలి ఏలుకొమ్మని (పార్లించుచున్నది 


రాగం - తోడి - (తిపుటతాళం 


రన్‌ 


(మొక్కేర |! చలమేల? - మువ్వగోపాలుడా | 
అ వ. అక్కరతో నీ కౌగిట - అలము కోరాయీ వేళ I (మొశ్కేర | 
చ ఆరుదుగాదా ? నీ మేలు - అలిగేది యీపాటిచాలును 


సరసమా యే నెమ్మేలు _ వాడి వింటివి గాబోలు | _మొక్కేర || 


2 మారుజేసే పూవుదూపు _ మనవాయిం తె నరాప్పు 
కోరియున్నాను నీ [పాపు - కోపమె త యెంత సేపు | (మొక్కేర || 


8 నన్ను ఏలితివి చాల - ననవిల్లు కేళీ దేల 


మొన్నటి చలమిక నేల _ మువ్వగోపాల యూ పభ || (మొక్కర Il 
ప: .,...,. పొ। పపమగ।మనూ ॥ వద! నినీపొ![దా ॥ 
“మొ! కే | ॥[1,.*చల;మ- 1ల ॥ 


“ద ని1సా..1సా ॥సానిీరిసననీ। నిదనీస।1నిదపమ ॥ 
ము. |వ్వ..!గో..॥ పా ow. SOO 4 HG Il 


14 త[తయ్య సదములు 


9 పగమాపా।[ప పమగ।|మా ॥ . .సగద।నినిషా!దో. ॥ 
యొ !క్కే 156 *॥* .. చల|మే .1ల .॥ 





+, దని।;సా..1సా ని॥దనిసారిననీద | పదనిస ।;విదనిద ॥ 





ము 1వ్వ | గో ॥ ప్రా = (లు 1 డ || 
లి వమగమపా।1ప పమగ।|మా ॥ . పద।నినిపా।!దొా ॥ 
[మొ। క్క ఖం సుల 1 చల మే ల || 
క. దా!గారీ|నిసా [వదనిసా ;నినరిస దనీసని।; దజఉపమ॥ 
ము।వ్వ గో, 1$పొ . 1 లు ల (| 
పగమా 
(మొక్షేర ॥ 
అ.ప, 8న।1నీదనిస 1 నిదొావ॥పొమదపా।[్కకఎమగ1$మానిపి ॥ 
అ (క్క 1ర 11తో నీ | కా 1 గి | 
దవదాదని। సా సా [ఎని రి సని; లవీచా |, పొదవి ॥ 
టే. నల।|ము కో ॥రా యో | దీ [| శ || 





వ దానీ నిరి|నీనరినని | దానిసనిద॥[పిదశీద;పొామది।;నక సు గ॥ 
అ [క్క “1 ర గతో .నీ ; శె TA wl 





మాదపదాగిని। సా [సా 4నరిగ సినరి |గనీనొా ఎదని న॥ 


ళీ న ల$ ము | కో | vr యై స్‌ 1ళ , || 


8. నిదనీస్‌ 8 [ నీవరీనని। దానిన నిద॥పొదనీద। పామద।;ఎఎమగ ॥ 


ళు eee vw WV x 0. Fl OTE LA ww yw i 


కేతయ్య పదములు 15 


మా పద ।నీ సరిగ ।సనరినిన॥దాని సొని|దనిసనరి|ననిదషప॥ 
టీ నల|ము | కో 1[రా.యీూ | వే, +. 1ళ, |) 


దానీసా।రిగ్‌నరి|నినదని॥నిదని 8 ననీద।పదనిన ।1నిదపమ॥ 
అ 1క్క్ళు *1ర ॥ తో నీ, | కి, A || 


పగమాపద | నిన్‌ రిగ | రీసా॥[నరిగనీినరి; దనిసా।[పదనిన ॥ 


ట న ల।|ము “(కో [ర *యా |, చే | భ | 
నిదపము 
[మొక్కేర ॥ 
పద !నినీపా।దొ ॥ పా + (దపమగ।;మాదప ॥ 
.అరు।దు గా [దా , నీ | మే..॥ 
దా దని।సాొ. ; సా ని॥దనిసారీ ననిద।|పా ,|మా ,॥ 
లు అలిగే. ది 1 యీ పొ. ; టి |1 


గమదపవమ।గరిరి,;సా। ,॥ 


వూ 1 లు 1 ను॥। || 


5 న।నిదనిన।నిదాపస॥పొమదపా।[వపమగ।|మా ॥ 


నరస. మా యే నె మ్మే... 1లు || 
దపదొదని। సా | సొ 1సానిరిననీ।;దనిసా।! పదనిస ॥ 

చా (డీ | నిం ॥టి స్‌ | గౌ | బో || 
నిదపమ 


లు... (మొశ్కేర |] 


16 తే| తయ్య పదములు 


అవతారిక * 


ఈమె స్వీయ మధ్య విరహోత్కంరిత స్వామి తనమీద అలిగినాడని వాపోవు 
చున్నది మధుర కధన చతురయగు చెలి *' నావంటి చలీయు.డ నీ వేల చింశంచెదవని, నీ స్వామిని 
తోడి తెచ్చెద, * అని చెప్పి ఈమెను ఊరడించుచున్నది 


రాగం _ తోడి _ ఆదితాళం 


ఈ 


నెలత ఆతడు అలి గేదిఎల్ల _ నెనరు గాదటవే? 
అ ప వెల వెల బోనేల మోము - చెబువునితోడి తెచ్చెదనే ॥ నెలత ॥ 


చ  కాటుకకన్నుల నీరు - ఘనమైన నీలములవలనె 
వె టతడిసి రవికదూసి _- గుబ్బలవె నిండెనె 
'యేటికి యీ వట్టి వెతలు - యించువదన వెరు వసనేలే 
నేటి మాపటివేళ - నీవిభుని నినుగూర్చెదసె ॥ నెలత | 


బి వాని "పమ తెలియకచె _ వలపు నీవు నిలుపలేక 
మేనెంతో కరి గాక - మెళుకున చెలియక 
ఓ నాతిరో నన్నువీనా - నూరడించే గెలుబున్నా ళా ? 
సీదాననై. నందుకు - నీ వొరుల వేడదగునా! " నెలత || 


ల వనిత మువ్వగోపాలుడౌ - వరదుడు నిన్నుగూడి ఆ 
వెనుక కనుల కీ యేచెలినై న - జూచునా ? 
మనను గట్టిచేసుకో వే - మగువ నామాట నమ్మ కే! 
కినుక వలదే శాళుకోవే _ నన బోణి గెల వునుండవే ॥ నెలత | 


శత య్య పదములు 17 








సరి గామా నినిపా 1 దా దదమూా | దనిసరి ననిదని॥ 
ఖి 





ఇల త ఆ త డు అ | గే il 
క సనిదా।;పొపమగా | గరిరీ సొ ॥ 
ది ల | ] ల ॥ 


దమదని సానిద మగమద నీదమ | గరిగమ ధామగ । రీరిని సా ॥ 
నె న రు (గా ద ట వే ॥ 











సరి గామా నినిపా ! దా దదమా।దనీసది ననీదని ॥ 
1 లి 


నెల త అ త డు అ 


దనినరిగరి నిద మదనిద మగరిగ | మగరిని ధనినరి।గమపదనిన 


ది ఎ | [ల్లి | 


Cassa I aman ea eae Manama) 


నరిగ నినరి దనిన పదని దమగరి।[గమదని నరినిద | మగరిని సా॥ 
Dw తీ రు 1 గా ద ట వే 
1 నెలత 


_వదనీ పదమూ పొ వమగమ। మదపా దా|దననీ సా॥ 














వెల వె ల బో | నే ల | మా. ము 
ననిదని నరీగా గరిరీ సొ।నరిన నిదమ మద । మ మగరి సరిగమ । 
చె లు వు ని తోడి. సే చ్చె | ద. సే... 
మా మానిని చాపమ ము। పా | శీ 
త అ . త, [త జలే || 





శేతయ్య వదములు 


రిగ మామాదమ మగగరి। నరినీ రీ | గామా॥ 








వనిత ము వ్వ గో పొ।లుడౌ ॥ 
గమ దదమా దా దనిసా। ననిదా దదమగ:।గరిరీ సా॥ 
వర దు డు నీ న్ను గూ గీ ఆ | 








సరీ సా సనిధ్గా దసాని।[పాసారి।;గామా॥ 
క్ర ను లి 


రి 
వెను క్ర తీియే | చెలి ॥ 





శవయ తవా మాన యమ్యఖ్య్య్య 


దని సారినిదమదని దమగరి ।1సా | I 
న 


నై జూ, చ 1 నో .! it 


నరి గామామదపా।దొదని। సానా ॥ 
మన సుగ ట్టి చేను [కో వే ॥ 


 తననాలాారా లాలా అల వజరదటాు. 





నా నాతానన మలడనకలననాటనాటు. 


దని సాసా ననిదా।; దమమద నీనని।; దమగరి సా॥ 
నా న | మ్స. వే! 


నూ ,.:!ట శ 


మగు వ 











పదనీ! వదమా పావగ మా | మదపా దా।దననీ సా ॥ 
వ డే ;తా ళు |కో వే ॥ 














సనిదని న 8 గా గరిరీ నన । నరిని నిదమ నుద | మమగరి సనరిగమ॥ 
న న బో ణీ... గలు ! పు న ఇ నుగ డ వే , ౪ 
పొపగ మామా నినిదా!పా ; .॥ 


చెల త ఆ త . ॥డు | | 


కే అయ్య పదములు 19 


అవతారిక . 


(పొఢ నాయికయగు ఈమె తనకు తోచిన శుభ శకునములు శెలికి చెప్పుకొని ఈవేళ 
విజయరాఘవ శౌరని విడిదిలో సేవించుగొనుటకు ఆద్భష్షము కలిగినదని సంతోషించుచున్నది. 
ఈ పదమునందు మె తజ్జుం చక్క టి శకునము లను మూడి టని చెప్పియున్నారు _వొద్దున లేచి 
నిలువుటద్దమున పొడ, చుటు పూర్ధ్య కుం ఫభములను దర్శించుట, ద్విజ రాజుల సేవించుట, ఆను 
ఈ శుభ శకునములను ఎ తో అందముగా ఈ పదమున దిలి చరణములలో అమరినవి ఇందుగల 











“వద నినరిన దనిసని దుంువమ గ ా' అను రాగ సందగ్భము బాలా అపు 
రూపము ఈ పదమును కాంభోజి రాగములోనిదిగా ఆచ్చుపు సకములలో ఉన్నది కాని 
తోడి రాగములోనే మాపారము 


రాగం - తోడి _ (తిపుటతాళం 


ప సుదినమాయెసే ! యీ పొద్దు నుదినమాయె నే యీ (పొద్దు 
అ ప, మదనావతారు ని సేవ _- మనకు కలి గెనమ్మా ॥ సుదిన ॥ 


చ [పొద్దున నిల వుటద్దమ. _ బొడగన్న ఫలము ఈ 
ముద్దు మోము చూడగలిగె _ ముద్దులగుమ్మ ! ఈ (పొద్దు ॥ సుదిన ॥ 
2 (పొద్దున పూర్ణ కుంభము లెడు లై న - ఫలము యీ 
భూపాలకుంజరుని నే - బొడ గంటినమ్మా ' ఈ (పొద్దు ॥ నుదిన ॥ 


8 ద్విజరాజులసేవించిన - దివ్య శకునఫలము ఈ 
విజయ ౯ 'ఘవ శారిని నే _ విడిదిలోగంటినమ్మా ' ఈ పొద్దు ॥ సుదీన ॥ 


శ్మేశయ స్ట్‌ వదమల 


పొపగమా ।; మాని నిదపా।; పాదప దా॥[పదప దనీ।1సా । ॥ 
నుది న ||మా యే॥ నే 


ద నిసా*.గ | ననినిప।; దా ॥దమమనినిద ।దమమగ 1గరిరీ॥ 


యీ | వా దు ను ది న [మా | ఏ॥ 
ది 
సొ | శ! ॥ (1) దాపాఎగ | మా ని నిదపొ। దా || 
నే | [యీ | పొ దు ॥॥నుదిన 
ది 





౨వ దనిసరిస దనిసని।దపపమ।పాొా గ మా॥ 
| 


యౌ ||పొ, ద్దు శ || ॥ సుదిన 
అ.ప దప।;చొగా! గరిరీ ॥ సా 1 సనినివ[దో ॥ 
మద! నొ [వ | తె రు 1 ని || 
పదపదనీ।;సా | on దనీ[సా, |1ననినిద॥ 
Da 1వ | 1, మన।|కు. 15 | 





న య E 


దమామదమ । మగగరి | రీసా ॥ వద నిసరినదనినని ;దఎవమ [పా గమా 
క 1న మ్మ. యా . i | (బొ ద్దు 
॥ నుదిన 

5 మ।;మా ॥|మా ॥మతపనచదమ।మగగరి।రీసా॥ 


“వె ధు 1న. ॥ని .లు . 1 వు. Ib | 


0 
రీసారీ[ గా.[ మా ॥[మామాదవవగ। మాదప;దా ॥ 
ద్దము. $ వా 1 డ 1 గ న్న 1ఫ అ ము ॥ 


[(తయ్య పదములు 2] 


దా దప।|దా.గ | గరిరి ॥ సా . !ననినీవ।దడొ . ॥ 
యా. ము ద్దు | మో, ॥1ము * చూ 1 డ || 
పదపదనీ।సా | || దనీ। సా 1 ననినిద॥ 
గ లి 17౫ | | ము ద్దు © I 


దపమపమగ 1గరిరీ[సా ॥వదనిసనరిన దనినని ; దపవమ।పా గమా॥ 


గు [మ్మ | ॥ యీ [పా ద్దు i 


॥ నుదిన ॥ 


వీవీ 


జఉ|తయ్య వేదములు 


అవతారిక 


పరకీయయగు ఈమెను స్వామి ఎంత గారాబము?ా లాలించి ఆనందింప చేయు 


చున్ననూ, ఎప్పుడో చిరుకోంముతో ఏమియో అన్నాడని ఈమెకు కోవమువచ్చినది అది 
తెలిసి చెలి ' అతడు సామాన్యుడా ! పరమాత్ముడైన ముష్వగోపాలుని వా_స్లము సోకినంతనే 
సరసిజాతి. నీజన్మము సఫలమాయనే నీవైగల | పేమూను రాగములత * అతడు ఏరై న ఒకమాట 
అనుట యో ఒక పనిచేయుట యో జరిగిన దానికి నీ వలుగ తగునా * అని మందలించ చున్నది 


రాగం - తోడి - (తిపుట తాళం 


సరసిజాతీ! నీ జన్మము సనఫలమాయె నే 


. పరమాత్ముడై న మా మువ్వ గో - పాలుని వా న్హము సోకినంతనే ! ఓ! ॥ సరసి ॥ 


నమ్మికలిచ్చి నీవు నన్నెంతశై నను - అమ్మకళొమ్మనగ 
సమ్ముతిగ ముద్దు ముద్దుగ నిన్ను - రొమ్మునుంచగ 
స యట 
నెమ్మితో రాతిరి పగలువాడు - నీవద్దయుండగ 
కొమ్మరో ' కోపమువచ్చినంత నే 
కొట్టరాదటవే ! ఓ చెలియరో ॥ ॥ సరసి 


నలినాడి ! నీ వెత కసరుశొన్న - నవ్వుచేసుకోగా 

చెం వముగా నీకు తగిన సొమ్ములు - సింగారించగా 

వెలది నీ కురులు దువ్వి - విలు దురునుగా 

అలుకవచ్చినచేత ని _ న్నదలించరాదట వే ఓ చెలియరో ॥ సరసి ॥ 


'శే[తయ్య పదములు 28 


౭, 


లి 


జ 


సారెకు నీకు దృష్టి దాకీనని _ చాటున నుఃచగ 

చేరి మువ్వగోపాలుడు - నీకు సేవ చేయగాను 

కోరినప్పుడె నిన్ను గూడి - కూరిమి కొసరగ 

(శ్రీరామ ' రామ! నిన్ను వాడు - చెనకరాదటవ ఓ చెలియరో 1 సరసీ ॥ 


రీసారీ | గా 1 మా 1మామనినిద పాొ।పొదవ ।దనినరీ॥ 


సరసి। బో | ఢీ. 1 నీ - [జ 'న్మ. || 
సా దని।సాసారిని।[నీదదమ॥దమగగరిరి।;సా | | 
ము సఫ।ల మా nS i= 3 I 


రీసారీ|గా .;మా [మా మనినిద పొ। పాదప ।దనినరీ॥ 


సరసీ।; జా. | టీ. | నీ / | జి న i 
నా దప ।|దనినరి | గరిరిన ॥ నినరిదనిన | వచనీస | నిదమగ ॥ 
ము సఫ। ల , | మొ Eis % నే | సరసి ॥ 


దని ।; సా 1 సా [నరిగరిసని[ నిననిద। దా ॥ 
పర । మా | త్కు ॥ 1న మా ॥ 


దా పమ।పొ,.।[పమమగ ॥మామనిద।1పాదప। దపదప॥ 
ము, ! నవ్వ | గో 4 పొ 1 లు 1 ని || 


దపదనినరి। నరీనీ।; నిదమా॥ గా గదపసప।పపమగ ।|గరిరి ॥ 
వా స్త ము... 1॥1సో ,, | కీ | నం. i 


సా... 1ననిశ్గా॥ నీ .॥సా . .! ననిదమ।గరిరీ॥ 
త. నే... 1... nn ఓ... 1 | | ॥ సరసి ॥ 


24 


తేతయ్య సద ములు 


రిగ।|మా మూ ॥nమాసపమగ | గరిరీ1సొ 1 
సా.।! ల | కు నీ కు | దృ bry | 


€3 
సా సని ।సననినని |సనిగా॥ గరిరీమగ 1గరిరీ;:సా ॥ 
దా (కీ 1న 1 ని | బా ళు ॥ 


సా .రిని। సొ సా ॥సాొా సరిగా 1మా || 
నుం 1 చ im || చే [5 [మ్మ 


మనిదదపద [పాదా నినరిస్‌ ॥ ననినీదదా । పొ | పపమగ ॥ 
వ్య..గో (పా (లు 1 డు (స [కు il 


గా గమ॥నీ న నిద దా॥పాదదమగ |గరిరీ1సా 4 
Sy సస నే ॥ య | గా 1 ము i 


సా పొదప !దవమా మా।[పాగా[మామా ।$; వ*,ని।! నిదపద ॥ 


క్రో 1 న, .॥ప్పు Catt న్ను «1 
దపదపదా1।దాగా।గరిరీ॥nరీ మగగరిరీ; సాసా।,సారిని॥ 
నూ! డీ 1 రూ 16 ఖల ఎక NM LO ల శ 
సా దని। సా 1 సా ॥[నరీిగరినని।నిననిద।; దా .॥ 
గా శీ 15 మా [ర మా | ని న్ను ॥ 


దా దని।|సా ; నా ॥సారరిసని।[ నిననిద। దా. ॥ 

వా (డు 13 .॥న క్రో [ర 1ద క 
దనినరినీ; సా ర581ననిదవము॥[గమగ గదప । వవమగ 1 గరిరి ॥ 
ట ws ఆ 1 3 లి. 1య . 1రో.. ॥సరసి॥ 


శేతయ్య పదములు 95 


అవతారిక . 


(పౌఢ ధీరా ధీగ స్వీయ అగు ఈమె చాలా శాంతురాలట కానిచో మువ్యగోపాల 
దేవుని ఆగడములకు ఇం ెగరైనచే ఊరకుందురా ! అని వెబ్పళొనుచున్నది “కన్నులాన' 
అను మాట ఎంతో అందముగా ఈవదమునందు కే తజ్ఞలు వాడినారు 


అసావేరి రాగము |పొచీనము, భామో'గమా ఇందుగల “సస రిమపా' అను 
సందర్భమున చతు ళుతి రిషభము, “పమగారిసన' అను పయోగమున సాధారణ గాంధార 
మునకు కొంచెము నర్కు వగా వల కునట్లు చతు కుతి రిషభస్టా వనమునందు కంపితముతో గాంధార 
మును పలికించుట 5%పదాయము ఈరాగము ఎంతో ర_క్రిగల స్వర సందర్భములతో ఉండి 
విలంబకాలములో వదముఖు పొడుటకు అనువుగానున్నది దీనిని తోడి జన్యమని ఇప్పటి వాడుక 
[పకారముగా చెప్పుకొనవలెను 


ఆరోవాణ సరిమవదసా అవరోవాణ ననినపదమవ రిగారిసా 


రాగం _ అసావేరి - ఆదితాళము 


ట్‌ 


ఉన్నబోటి చెలులై తే ఓర్చుకొందురా ! 
అప కన్నులానశాంతురాలగాన నే తాళితిగాని ॥ ఉన్న బోటి ॥ 


చ  కలువరఠించి నీవల్ల చెలిపేరపిలువగ ఆ 
నెలతగాను |భమయకు నేనంటిగాని యిందు కెల్ల ॥ ఉన్నబోటి ॥ 


2 అనుదినము కెగలలమి నేనదలించగ 
మనను నిలు లేనని ఆవనితతోడి తెమ్మంన్నందుకు || ఉన్న బోటి i 


8 _కోవముతీరి మా మువ్వగోపాల నినుగూడిళె 
నావెవలె హితవరి కాదంటి నీమాటలకెల్ల ॥ ఉన్నబోటి॥ 
(4) 


96 జతయ్య పదములు 


స్క . రిపొసా రీమరి మరిమా ।పాపా॥ 
ఉన్నబో 1 టి వె ప లులె ॥ 





రానా కనక నో పా లపపననానాంలలానకాపా 


పనీదావపద సానీ। సపదప।[మఎదప వమగా॥! 


"తే ఓ ర్చుకొం॥। దు Il 








9 గరిరీసారిసారినుపాదవ।పమగరిరిన।రిమపా॥ 


దా ఉన్నబో 1టీ చ (ల ల ॥ 


పనీదాపా పవర సా రిమపద | సరినిన పదమప । దపవమగగరీ॥ పొ 


3 . ఓ ర్చుకొం mer దు. ॥రా॥ ఉన్న ॥ 





అప సా దపా పా। దపపమపా। దపదాసానని। 


కన్నులా 1న +, శాం[తు, రా | 





లన వరావరవాడాడ నము మొపెంటయా కువ 


సారిసానరిగగరి! ననినప।; దప పమగా॥ 
స్స (2 





ల గాన | తా ఛి, | 


9 గంరీసా దపాపా।; దవపమపా । దపదానానని | 








నీ. కన్నులా!।న సాం |! తు రాల | 
సొ నరిరిమవమ గగరీ | నరినిన పదముప ।దసపమగా॥ 
ల గాన బే | తా థి 3 rm i 





శ్రేత్రయ్య పదములు 87 


చ 


రి మపొపా | పొపదవని । దపపా॥ 








.కలువరిం | చినీ 1 వ ల ॥ 
ర్న. 
పారిమపదపనిదప।| పమపాపమగా।[ గాగరిది॥ 
చెలి పే. క్‌ షు లు వ గ || 
సా రమ పాదప । దానని[సరి గ గరి ॥ 


ననన ననన యా 


సే నం క్రి గా ని | యిం దు ॥ 





గ 
3 ల్ల ఉన్న బోటి || 


pls జ తయ్య పదములు 


అవతారిక * 


స్వీయ మధ్య విరహోత్క-ంరిత అగు ఈ నాయిక వెన్నెలకాకలకు ఓర్వలేక “ చంద 
మామ చల్ల నై యుండడే దైవమా ! కమలజుడికనై న లెస్స [వాయగో, ఎందుకు ఫిగశేనెనో ' 
అంటూ కలలుగంటూ అ కలలలో స్వామీ సాన్నిధ్యవ..ను అనుఫివించుచున్నిట ఈ వము నందలి 
రాగ సందర్భములు అత్యంత మధుగములు, అనుభవై క వేద్యములు 


రాగం _- అసావేరి _ (తిపుట తాళం 
ప ఎందుకు పగజేసెనో ? కనులజుడు - ఇకనైన ల్సె [వాయడో ? దై ఎమా 


ఆవ. అందుకందుకే చెలులు - అమరికతో నున్నారు 
చందమామ యీ రేయి - చల్హనుండ జే బే వమా | ఎందుకు ॥ 


చ. బలిమినేమంటినో ? నాసామిని - నే నే తెలియక పొవ్మంః నో 
కలకంరిరో ' వినవే _ కలలోన వానిగంటి 
చెలిమి చెలువుడేల - చేరదీయడే దై వమా ॥ ఎందకు ॥ 


వీ _ పగవారితో చేశనో ? నాసామిమనను - ఖాళి లేనటాయెనో ? 

చిగురుబోడిరో ! వినవె - చిన్ననాటి నావైని 

తగుల మెల్ల నేడు _ దిగదినినో దై వమా! 1 ఎందుకు ॥ 
8 _ _మొక్కుమంశే మొక్కనై తినా? 

నే నిటుల. మోము చిన్న జేనుకొంటినా ? 

చక్కెర శమ్మూ విచ్చి- చాలదయతో రాగ 

పక్కకు మువ్వ గో - పాలుడు రాడో దైవమా! ॥ ఎందుకు ॥ 


తేత్రయ్య పదములు 99 


ఈ 


సా 
నో, 


పొ రీ 


రిమరి 


a) 


సా 1।రీ మరి ।!మరిమా॥ దొపాపమ । పొపద సానని॥ 


ఎం | దు | కు ప గ | జే మ (స 





| | నా సారి నిన వా 1 పదవ నిరప వొ | 


| | క ॥మ ల | జు డు || 


రిమ। పొదన నిస,సాపొా ॥ ౧ఎమమఖూగ |గామగ గామగ।గరిరి॥ 





ఇక 1 నై | న; లె స్స (వా 1 య॥ 
రిపమగా !। గరిరి ॥ సా 
దె | వ ॥ మొ 
పెమనిఎం;,వపమగ | గరరి॥సొ | దీఎమగా | గ౦ిరీ ॥ సా 
స్స (వా | య ॥ డే దె 1 1 మా 
| ఎందు ॥ 


దర పొందు (పొవద 1 సొ నా ఇరీ మరి రీమ ఏ మరీ; గరిరీ ॥ 


అందు కం గదు కే |చె | లు || 





రివు|రివమువుర | గరెరీ॥1సా సగరినరి [రిననసినీ!సా ,॥ 
అను 1రీ 15 గతో ను 1 న్నూూ 1 రు || 


పద ।| నా (సా 1 నా నిలఏప। వదపనిదవ । పొ || 
చంద మా | మ ॥యూా | 3 యి ॥ 


రిమ।వాద, నిన | సాపా॥ పపమామరి। రీమరి రీమరి।గరిరీ ॥ 
చల [సుం . . | డ॥ జే. 1) బె ఖు సేవ్‌ wll 
ఉంధి చం 





పద।సా.60 గరిరినసా॥సొా సరి నిసవ। 


ప 
చంద।1మా.. | మ ॥యోౌ , 1 రే. య ॥ 


80 


త|తయ్య పదములు 


పా .రిమ।పాదనసన నిన | సాపా॥[పపమామరి। రీ మరి రీమరి|గరిరీ॥ 
చల్ల !నుం, | డ ॥ జే దై వ, | 


న్‌ 


మా ఎందుకు పగ ॥ 


స।|రిమరీ రిమరి! మరిమూ॥ పొ ఫం లు సో ॥ 
లి!మి | నే ॥మ౦ సే నో || 


రో 


౮ 





పొ మరిమ[పా (|; పదవని దవ॥పపమామగ 1గరిరీ!సా ॥ 
నా సస TW న; నీ, (నే .[1నే ॥ 


సా రీరిస; పమపొదవ। ుపమగ॥ గీ మరీ గమగి రిమగీ;గరిరీ। సారిని; 
తెలి య | క్ర | పొ మ్మం టీ 


సా పమ।పా ఫద।సా ॥(నరిఎరిగా;గరిరీి;సా, ॥ 

నో కలకం ..1రిీ ॥ రో 1విన। వే || 
రిమరీ |రమరీ మది[గ౦౧|॥సా నగలని రి; స సని! ౫ || 
క ల|;లో న ॥ వా ని | గం I$ i 


సా, వద; సా | నెక ॥సొనీనిఎప। గి సీ ౧౪1 సా || 
, చిలి! మీ చై ॥లు వు a ప అసల * 1 


పొపరిరిము[పొదన నిన । సాపా | ఎఎమామరి | రబురీ రిమరీ। గరిరీ॥ 
చేర! ది | య॥జే ల we TS i 


సా 
మా ఎందుకునగ ॥ 


శ్యతయ్య పద ములు 8| 


అవతారిక 


స్వీయ [పౌఢ కలహోంతరిత యగు ఈ సాయక తన స్వామి రాకకై తపించుచూ, 
పున్న మొక్క [పొద్దు ఉండుట, పుణ్యసతుల చే దీవనలందుట మొదలగు మంచి వనులయందు 
మనను లగ్నము చేసువొని, “కను చెరచి ఏ దేవుడై న కరుణజూడకపోవునా, తరుణిరో నేనందాక 
జీవముబట్ట.క తాళియుం జేనమ్మాా " అంటుంది ఈ పదమునందలి సాహిత్యము ఎంతో రసవంత 
ములయిన తెగుగు నుడికారములతొ బుండుట గమనార్హ్హము అచ్చుపు_స్థకములలో ఈ సదము 
ఘంటారవ రాగములోనున్నది మాపాఠము అసావేరి 


రాగము _ ఆసావేరి _ ఆదితాళం 


ర్న 


తరుణిరో ! నే నందాక జీవముబట్టుక _ తాళి యుంకనమ్మా 


అప, వరదుడు రాక యుండి నంతట 
వలరాయుడున్నాడు నేనున్నాను ॥ తరు ॥ 


జ్ర ఎన్ని నోములు నోచిన ఫల - మియ్యశ పొయ్యీినా ! 
పున్న మొక్కు (పొద్దులూర 3 పొల్లుపోవునా 1 ఓ చెలియ? 
తిన్నగా మీవంటి పుణ్యసతుల - దీ వెనవ్యర్థ మయ్య్యీనా 2 
కన్ను తెరచి ఏ దేవుడై నను - కరుణచూడక పోయ్యినా ! ఓ చెలియ | ॥ తరు ॥ 


ఏ ఇానరో! నా గవాచార మికనై న - చక్క-న గాకుండునా ? 
దీనతజూచి యే చెలిమైన - దిక్కుగాక పొయ్యీనా * 


82 ఊఉ[తయ్య పదములు 
వానిచె నున్న నా విశ్వాసమైన - వన్నె సేయక పోయ్యీనా * 
పూని నేను ముందుచేసినట్టదాన - పుణ్యమైన లేకపోయ్య్యీనా ॥ తరు ॥ 


8 కామునితో గూడి నా ఆపదలేమైన _ కాఫురము ేసీనా ? 
పొమరు లాడు గోందుఓ చై సము - పిగవారి” గుండ్రీ ఇఇ ? 
రామరో |! మువ్వ “శవాలు డిందు నేణు) రా బున + ? 


| సేమతో నన్నేలిన గేవుడు - తామస మే నరించీఎ* * ॥ తరు ॥ 
ప. రిమపా దనిదవవమగా (గరిరీసా | సా రిననీ., ॥ 


తరుణీ ర్‌” నె నం దా 1కో | 


ఏరిరిమరిమరిమాపా ;పొా దనిదవ। పా దవమా | 


జీవ ము, బ.,1టు , | క, || 


న్ని 
వదననిసా వ మావదపా।[దవపొవమగా $;గరిరీసా ॥ 
తాళి, +, యుండి | స | మార్చ 1} 


మాము 


అ.ప. దాపాొ పా దనిదపపమ[రీ మపా ॥పొ దనిదవవమ॥। 


వర ,.దు డు. | 0° ద్ర | యుం డి || 
పొ దసా నినారిననీసా | ఎనరఠి మ వమరీ!గరీరీసా ॥ 
నం తట | న అలగా యు. డు | 
సొ రిగరినననిసా . ప।పమపదపి* నిదపా (పావనము గాగరిరీ) 
న్నా... డు DIO ha Nw అ ఇ అనే 
సా 


ను తరుణి! 


శ|తయ్య పదములు శీ 








న దాపాొ పా దనిదప।|పమ పదపా పమగా ।గరిరీసా ॥ 


షా 
ఎన్ని .నో ము, 1లు, నో [చ్చ న | 


పదధసా రీ మరిమరిమా।పాదపపమమరి। గ రిరిసా ॥ 


ఫలమి య్య క్ర | పో యో న 4 
దాపా పా దని దపపమ। రీ మపాొా .|।పా దని దపసపసమ 
పున్న మొ కరు * (వొ. దు || 


© 





ఆటవా వంకన న రలనకా టో ంందనల్తు కానాల 


సారీ మ పమరీ ।గరిరీసా.,.॥ 


దసా నిసారిననీ సా 
ర శే 


పొలు పో . |] 


వీ, 





షా 
తా 
సా గరిసననిసా పొ పమపదపహపానిదపా ।; పొపమగాగరితీ॥ 
వు 


నో . 1 ఓ 1 చె త్ర Il 


సాదొపా పా దనిదప।|పమషపదపఫా పాపమగా।గరిరీసాొ. 1 


యతిన్న గ మీ [వం టి 1 పు ng au 


పదసా రీమరిమరిమా।పాదపపమమరి। గ రిరీసా ॥ 


సతుల ది చె న (వ్య. ర్ల మ (య్యా. న. ॥ 


చాపొ పా దనిదపపమ।ర! మపా. 1పా దనిదపవమ ॥ 





కన్ను FE ర 1 చి ఏ దే వు i 
పొ దం) నిసారిననీసా | ననరీ.మషపమరీ |; గరిరిసా. ॥ 
= న ను | కరుణ చూ చ il 


సా.రిగరినననిసా పొ | పమ పదపానిదపాొా।పాపమగా గరిరీ॥సా 


ox 


పో య్యా నా | ఓ ల నె లి కయ 
తరుణీ | 


(5) 


94 శు|తయ్య పదములు 


అవతోౌరిక ; 


పురుష విరవామును చెప్పు పదములు కొలదిగామా[ త మే కనబడుచున్నవి [పోపితపతి5 
యగు నాయికను తలచుకొని ఆమె చేష్టలను, మాటలను మననము చేసుకొనుచూ, విరవోర్తు డయిన 
నాయకుడు పలికిన పల.కులే ఈ పదమ.నందలి ఇతివృత్తము ఈపదము పున్నాగవరాళి రాగ 
ములోనిదిగా అచ్చుపు నకములలోనున్నది ఆసావేరి రాగములో మాకు పాఠము. 


రాగం _ అసావేరి - తిప్పటతాళం 


ఎటుల మరచియుందునే ఓ చెలియ ఏమి సేయుదు'వే ॥ 


et 


అ ప. కటకట చరేయివగలు కన్ను లగటిన నైతే 11 ఎటుల ॥ 
ట్య 


చ వెలది ఊరిదాకపోయి - వేగవత్తుననగ 
పలువెళలు న గొన్న _ పలుకవలదనగ 
మె.లక నవ్వులముద్దు - మొగమింతచెసుకొనీ 
తలవంచుకొని యెంతో - తల్ల డించిన వగ ఇ ఎటుల | 


2 తడవు నిన్నెడబాసి _ శాళగల నాయిక 
జడీయకు మనసు నుడి నుడియింనగ 


యెడలేని కన్నీరు అపుడు తుడుచుచు 
ఉడుకుచు నటుమోమె యుసురనుకొన్నది ॥ ఎటుల ॥ 


& చెలిమిని చేరదీసి _ చి_త్రంబుశేళిని 
కలయుచు వగవగల - కరగింప 
యెలమి మువ్వగోపాలుడింపుమీర వోయని 
పలుకుచు నటు మో మై పరవళమైయున్నది ౫ ఎటుల ॥ 


శే[తయ్య పదములు $5 


ప" సర్రి।సొా (సొర్రిసనీ ॥1సారిసరిగరీగ |[రిమరిప పొపమ | రిగరిగరి ॥ 
ఎటు! ల మ ర చి | యుం 1 దు కీ 





సా మపదప। దనిదప।1పవమరిగర్రిరి॥పా .సరి;సా | సారి ననీ॥ 
నే ఓ Fg | చె | లి య ఏ |1మి  1సే 


పొ రిసరిగరీగ | రి మరిపపాపమ 1రిగరిగ ర్రీ॥ 











యు 1దు నే i 
వి సా మఫదన। నినవద | పవమరి గరిరి॥ 
ఖు | 1 చె లి || 
ఆప సొ, మప॥।దో 1సా ॥సారిరిగరి;రినరీమరి। గరిరీ ॥ 
య కటక ।|ట 1 రేయి ,॥।1ప IN i 
సూ అన నసనినశిన 6 స నిన పాగమప దపా పద సా 1 
లు కను! ల 1 గ 1 ట్ర న | 
సారిననీసొ ప।దపపమగగరీ॥ సా 
ష్‌ 1B ల || 1 ఎటుల ॥ 
ఎ 
చ, రిను|!పా (వొ 1పదపనిదపా.[పమపొదవ[1పొవమగరి॥ 
వెల | ది . [ యూ,..॥ర దా (15 1 పో Il 
గరిరసరీ।సొ ;, సారిసనీ ॥ సారిసరిగరీగ |; రీమరి గరి |రసా ॥ 
య... వే[గ | న ॥త్తు.న ; | న గ ॥ 


. మమ।1మామా।;మా ॥మామపమవముపమ।మాపమమరీ ।మా ॥ 
+, ౨పలు।[ వె త 1లు 1 నే , WR sa న్న. ॥ 


88 


కేతయ్య పదములు 





- రిమ।పాపాొదని | దాపొ॥మపామపనిపాని।పాపమరీ।పా మపా, 





.పలు॥।క s న ॥ల ద 1న IN ॥ 
_ రిమ।పాపాదని।;దపపా॥[మపామపనిపాని।[పాపమరీమరి | గరిరీ॥ 

మొల ।క + 1౨న ॥వ్యు ల 1 ము ద్దు. i 
సా సరి1సా .|సారిననీ॥ సరిసరిమరి | మరిమా। పొ Il 

మొగ1।1మిం $;త 1చే ను | కొ ని | 


మప। దవదా। సా ;సారిరిగరి; రినరిపమ।;గరిరి ॥ 
త ల|మవం 1 చు ॥1కొ ని 1 ఎ౦ తో | 


a 
ననన ననన 
ఉల 


సా సనన।1నినరినరిన|నినసపా ॥ మవదపా వదసా।; సారిననీసా వ 
త ల 1 డిం yD సన [ప 
త్న, 





| 


| 


శే[త య్య పదములు ట్ర? 


అవతారిక , 


ఈ పదమునందుగల నాయిక పగకీయ (పౌఢ కలపహోంతరిత ఈమెకు చం(దుడు 
చూడ చూడ వేడిమాయెనట  మళయమారుతము సెగలు గక్కుచున్నదట ఆ ' తెలివి 
యొకరి సొమ్మా! ఎందుకే విభుని తిరుగ బొమ్మంటి నమ్మా ' అనీ తాను చేసిన పొరపాటును 
చెలిక శ్తెతో చెప్పుకొని వాపోవుచున్నది 


పున్నాగ వరాళిరాగము |పాచీనము భాపాంగము, నిషాదాంత్యము “సగరి 
గ మా' అనునప్పుడు చతు ళుతి రిషథమును పలికించుట సంప్రదాయము ఈ రాగమును 
ఇప్పటి వాడుక [పకారము ర వ మేళమయిన తోడి జన్యముగా లక్షణకారులు చెప్పియున్నారు 


ఆరోవాణ సగరిగ మవదని = అవరోహణ దపమగరిననిసా 


రాగం - పున్నాగవరాళి - (తిపుటతాళం 


ప. లివి యొకరి సొమ్మా ? యందుశే విభుని - తిరుగపొమ్మంటిన మ్మా | 


అ ప చలమున ననవిలుతుడు ఏసిన 
అలరు ములకుల కులికి అలసితి! ఆ ॥ తెలివి॥ 


చ. చేణరో! యేమందునే+ నిన్నటిశేయి - శేశేడది యేమొగాని 
ఫీడు చల్లని వాడటరచు _ చూడ చూడ వేడి మాయ ॥ తెలివి ॥ 


రీ 


రన 


శ[తల్య్య పదములు 


బాయరాని [పేమతో బాల! మువ్వ గో - పొలుడు నను గూడగా 
కాయజుని రనమాయ పరవశ - మాయ నుపరతిసేయనై తి ॥ తెలివి ॥ 


మైచల్లగా చేసెడి కమ్మునిముద్దు - మలయమారుత మిప్పుడు 
వీచినంతట చూచితే సెగ - గాచినటువలె తోచుచున్నది ॥ తెలివి ॥ 


రి సా రి ససని। సనిసని ॥ సారిగ రీ; గమవదపొ।;పమగరి ॥ 

















BD Bed [యొ 1 క గి మో | || 
రీ సా [రీగరిగ మ[వపవమపొ।పొా ॥ 

మ్మా | [ఎం దు శే | 
మద పా 1 పదపొమపనూ | పొ 1 మదపొ వదవనిదవ।పా ॥ 
ఏ భు ని. శి ,రు | గ . 1పొ | 
రీ గరిగనమపాదవ।|వమాగ | గరిరి॥ సొ | సా,. (సారిగ రిసనన్సి॥ 
మ్మం గ్రీక్‌ [న్న | ॥ మొగి | 1 ఆ Il 


సరి|రిమరీ రిమరీ | రిమరి రిమరీగానపమగ।గరిరీ1సా | 
తల ము EST ఇ 41న న ది లు॥శు I 


సా సని! సా రి! రిమరీరిమరీ॥రీ గరిగపమ;: పా 1పాొ ॥ 
1న | ఆ ల రు..!ము ॥ 


ట్ర 
కాం 
౭ 


89 


శేతయ్య పదములు 





దీగరిగమపద | వవమగ | గరిరీ॥ సొ సా సారిగ రినసని ॥ 
అ .౨ల€ల౦*౨౨!1!సీి , 1 |] 14౨ | ఆ ॥ || 
1 ఆలిని | 
వద।పా ;పొవమ॥రిగరిగపమగరీ 158 [సా ॥ 
చే | జే eh 1 ఏ మం ।|దు. ॥ 


4 6 4 


సా ర;సా ,|రిననని॥ సారిరిగరి |రీగరి రిగరి 5 రీగరి రిగరి 

నే ని;న్న 1టి ర యి 138 il 

రీగరిరీగ రి రిగ; మా ; మామగ ॥రిగరి గపమగరీ।68 1సా ॥ 
శ; డడ. (ది [యు మో, గా |।1ని ॥ 


+, దొ।!పొా, 1పొ ॥1మదపొ | దవవమూ 1 పొ || 














పీ డు. 1చ ॥ల్ఫ ని | వా | I 
పా VD OSI ॥పావరిరీ గ;గమపా।1పా ॥ 
డ టం 1 ము 1, చూ (డడ చూ ॥ 
పా | పదపనిదప।[పామా[మాగగరిరి, సా ॥।సారిగరిససని॥ 
మే 1 వే 1డీ [మాయు | 1] ఆ || 


| తెలివి | 


40 'మ్యెతయ్య పదములు 


అవతారిక , 


ఇ_త్రమురాలయిన ఈమెస్వీయ మధ్య. “స్వవ్నమునండై నను తన స్వామిని తప్ప 
అన్యుల నెరుగని ఈమె, “నిన్నుజూచి నాలుగై దు నెలలాయె ' మువ్వగోపాలా ! * అంటూ 
విడెమని , అన్నమని, వేడుకని, నిదు.యని, లు.ట్టివేమియు లేక, అడవిలొ |పొద్దుగూకిన అంధ 
కారపు (బతుకై నదని కన్నెలు నవ్వినా, కన్నవారాడుకొన్నా అత్యుమే లదని, విన్నావా? 
“ నీతోడిదే లోకమని యున్నాను, ' అనుచున్నది 


రాగం _ పున్నాగవరాళి _ (తిపుటతాళం 


౭౬కి 


నిన్ను జూడ గలిగె నేనిన్నాళ్ళకు 


అ ప నిన్నుజూచి నాలూూ దు - నెలలాయె మువ్వగోపాల ॥ నిన్ను ॥ 


లే 


నిన్న రేయి కలలో నా - క నులగట్టనట్లుండ 

వెన్నుడా దిగ్గున లేచి - వెదకి కానక 

కన్నీరుచే పెట తడిసి - కరిగి చింతనొందితి 

నన్ను తలచితివోలేదో - నా నోము ఫలమ ॥ నిన్ను ౪ 


2, విడెమని యన్నమని - వేడుకని నిదుర యని 
'యెడబాసినది మొద _ కేమియు లేదుగా ! 
యడవిలో |బొొద్దుగూక - యంధకారమైన వానలో 
తడసి దోవగానని - దానివలె యున్న తనకు 1 నిన్ను ॥ 


కేతయ్య పదములు 41 


లి 


ఠి 
eX 


కన్న వా రాడుకొనేది - కన్నెలు నవ్వుకొనేది 

విన్నావో వినలేదో ' - వినరా! యీవింత 

నిన్ను గూడినదే మొదలు - నీతోడిదే లోకమె 

యున్నా నింతే వేశేమననై _ యుంటినా మువ్వగోపాల ॥ నిన్ను ॥ 


సరి; సొ రి|సాసని॥సా రీగరి । 
లి 


మీ యి 


గ 
నిన్ను! జూ | డ ॥1గ In 


Pn 


గరిగమపదపాదవ|।|పాపమగా | గరిరీ ॥ 





29 OOo 


sp ॥ [ళ్ళ కు (1 





సా సరి।సాసొరిస | రిసనీనీ;ి సా రీగరి|గరిసారీగరి।గా ॥ 
నిన్ను! జూ 1౨ డగ లి 7 


| 








క నం. 


రీగరి గమవపదపొదని।;దపవమగా ।| గరిరిరీ॥సా 
ని న్నా ళ్ళ కు || నిన్ను ॥ 
వదపా। మామా గి | రిమగారీ ॥ రిగరిగ వమ[పామపదా।పా ॥ 
ని న్ను।జటో,. | ఛి ॥నా లు గ దు i 
పవనుగాః? మగమా।1పొమవదా।; పా ॥ రీ గరీ | గమపద పొదనీ | దవవమపొ ॥ 
నె ల లా,,, [యు ॥ మ (వ్వ ps గో॥ 


గా ।1వమగాగా ! గరిరిసా॥ 


ei పా | ] “Ol 


: పదపా | మామపదన | మా.ఈగ 8 ॥ రిగరిగవమ | ఫొదసదనిదా।! పొ,.॥ 
ని,న్ను!జూ వ. చి ,॥1నో లు ౮ దు i 


(6) 


ఊతయ్య పదములు 





వపమగా మగమా।పామపదా పొ ॥ రీగరి | గమపదనిద | 
నె ల లా యె ॥ ము 1వ్వ || 


పొదనిదవమా॥పా రీగరి|గమపద పాదప ।|పమగాగరిరి ॥ సా 
గో || వొ | | ల || 





నిన్ను |] 





సరి; సాసపొరిగ | రవనీసని ॥ సా రిగరి |రినరీగరి | సరిగరిగా ॥ 
నిన్న! కే | యి ॥nక ల | లో నొ ॥ 


గా, రిగ।మారి; గా ॥గా పపమా గ; గరిరీ,; సా ॥ 





కను |! ల | గ 1g న * * 1టుం డడ ,॥ 
సనస1రి గరి రిగరి |రీగరిరిగ ॥రీరిసా గీ గరి |రిసరీ గరి ; 
వెన్ను !డా | ది గ్గు న తే .* 1 
సరిగరిగా॥ గగపా మ।మా గరీగరి।రీగరి గరిరీ॥ 
3 చ ॥వెద కి. |. , గా Fei Na 


సా పదపా।మామరి।రిముగాగీ॥రిగరిగపమ।పామపదా పా ॥ 
క్ర క్ర న్నీ రు॥చే. చె. |టత 6. ॥ 


పొ గగ॥।|పమపా ।; వవవవిదస॥వమపామ"”దపొ |పానమగా । 


సి కర॥గి , చిం త  ,నొం. . 1ది mn i 
వమపా॥ నసన।|మా .।;మా, ॥ మపమపవవవమగరీ। 


1 నన్ను! త 1 అ 1 చి ల్‌ | 





త్రి 

రీగరిగమ।పామపదా ॥పా రీగరి। గమపదనిద | పొదనిదవనవమ ॥ 
వ్‌ 1లే . ॥దో, నా | Few అతి శే 
పా .రిగరి ।; గమవదపాదప। వమగాగరిరీ ॥ పొ 

ము స fs ము,. ॥ నిన్ను ॥ 





శ 
Wg 


కేతయ్య పదములు 48 


అవతారిక 


స్వీయనాయికయగు ఈమెది తనస్వామి ఎవరితో నేమిచేసీనను తాను పట్టించుకొనని 
స్వభావము గనుకనే అన్యనాయికా సహితుడయిన మువ్యగోపాలుడు సొగసుపాటలు పాడు 
కొనుచు, తన వీధి కే వచ్చిననూ, తాను మనసులో బాధపడిన దే కాని అతని చేమియు నన లేదు 


ధన్యాసిరాగము [పొచీనము _ ఇప్వటిపద్దతిపకారము ఇది ర వ మేళకర్తయగు తోడి 
జన్యము _వెంకటమఖి ఈ ధన్యాసి రాగము నారీరీతిగాళ మేళ జన్యము, భాషాంగముగాను 
చెప్పియున్నారు. అయినను సుబ్బ'రామదికితులఐ "రు ఈ ధన్యాసియందు శుద్ద రిమభ |పయోగ 
ములే "ఉండుటవలన ఈ రాగము తోడ జన్యముగానే పాడుట సం పదాయముగా నున్నదని 
చెప్పినారు ఇది ర_క్తిరాగము, శే తజ్ఞుని పదములలోగల రాగస్వరూవము మనోజ ముగా 
ఎని ఖా ము 
నున్నది 


ఆరోవాణ సగమపనిసా - అవరోవాణ ననిదపమగరిసా 


రాగం - ధన్యాని - |[తిపుట తాళం 


ర్న 


చల్ల నాయెలేరా నా మనసెంతో 


అప చల్ల నాయెలేరా నో సామి మువ్వగోపాల ॥1 చల్ల నాయె |] 


చ చెలరేగి అది నీవు, చేపట్లు పట్టుక 
కిలకిలనగుచు వె - న్నెలలోన రాగా 
అలివేణి వేరొక తె - ఆకుమడుపులియ్య 
వలు మొనలనందుకొని _ పడతికియ్యగచూచి ॥ చల్ల నాయె ॥ 


క్షే 


ఊఉ|తయ్య పదములు 


జోడు గూడి అది నీవు - సొగసుపొటలుపాడుకొంట 

వేడుక మీర నీ _ వీధిశేరాగా 

తోడి చెలివచ్చి నా - తో విన్న వింపగ 

మేడమీదనుండి మీ - మేలిమి చూచి చూచి ॥ చల్చనాయె | 


ముదమున అది నీవు - ముచ్చటలాడుచుండగ 
అది యేమో పదిరి ని - న్న నగవిని 
గదిమి నిరాకరించి - కాదని యిందువచ్చి 


కదసి నన్నేలిన _ ఘనుడవు మువ్వగోపాల ! ॥ చల్ల నాయె ॥ 
నగవమా | వొ | పొ॥ నిశనినిదవ। వొ | || 
చ ల (నొ | ఎ॥1 లే | రో | || 
య 





నొ మ 1న | సెం || 
సొ సగమా ।[పొాపారీన | నిదపా ॥ పెమ గా ఎఅమగరీ | సా | | 


తో.చ లి! నా 1. ఎ ॥ లే 1 ఈ | | 


వపా నిసరినిన |! నిదపొ।|పాపమగరి ॥ 





నొ ము: స 1 సెం I 

సొ సగమా ।పాపనిన రి;నిననిదపా॥[1పమగావమగరి సా. . 

తో చ ల్ల ॥నా 1, వ్వ. ॥లే ౨ (రా. | 
॥పారీ సొ |, నిస సనీవపని , నిపొామమపవమ॥ 
1నామ।1న “సిం 1, WE 1 

“గపమగరిన 


+ 1చలనాయె॥ 
ళు 


'శే[తయ్య పదములు 45 


న 
ల్ని 


కనన నలక లన 


నరిసా।నీనిద|వపాపమనము॥పినివపనని సా |సా ॥ 
చల్ల 1నా 1. ఎ॥లే, (రా 1|నా,,॥ 


Rte sata (పుట 


సా పపని।సామగ।గరిరిన॥nసానగరినరిగి |ననిపప,;పా నీనిపామ॥ 
సా 1మి [ము ॥ వ్య |x 1పాొ I 


ల చల నాయె ॥ 
య 


నిన।నీ ద।పా ॥పాొమపా ;పాపమగా।;గా 1 
చల ।43క .గి ॥అ ది 1నీ వు ॥ 








గా సశసగమా।వాపదవని।[దాపా॥ ఎమ 7?ాగపమ;మానిపమగరీ ।రీ సా॥ 











| చే [ప srl టు॥ప, 1 టు 1 || 
a2) రి 
సా సగమా।పాపనసినరి।; నీననీదపా॥ గామగపమనిఎుమగ 6 1సా ॥ 
చే [వ 1; టు ॥వ . ము క ॥ 
గ (A) 


టం. 


సొ పని )|గమవ నిపమా। మా [మామపమపమ।గా | గా || 
కిల 1కి © ,॥|॥న గు చు. | |! 





గా నగమా।పొనీఎఐఎ[నిపనిప॥పనీపపనని।,8 ననిదాపపా।పా I 


వె న్నె.ల 1లో ;:.న ॥ఈరా గా || 


నరిసా (నీ దశల మాం? ప నినన న సమా tL 
అ లి వే | ణి ॥ ప, రొక | ॥ 


సరిసా।నీ నినరిన।|నిదవమ॥వనిపపనని।సాసా!।సా J 
+, ..అ లి 1|1వే. 1, ణీ 1వ . .1రొక | త ; 


46 


శే తయ్య పదములు 


సూప DT NIN SEL నగ రస ర “సన నీ సూ కన సా 
ఆ 1కు 1మ డు పు 1d ! య్య | 


సా, పని,;సాసా[సా ॥సానిరీసనిదాష!పా ;పొపమగా ॥ 





“పలు; మొనల. [నం , .1దు (కొ . 1 
గా సగమా1।పాపారిన॥।నిదపా॥పమగాగవమ।మానివమగరీ సా ॥ 
Ys TO: | క్రి [య్య..గ, చూ . 1 చ |] 
పరిస సప క సన గ నూని నివ ననిప1వవి సిపా ము ముప 
పలుమొన।1ల ॥1నం దు వ. స | 








పొభనినరి!నిసి నిదపొ 1 


పమాగ గా 1గా సగమా 
డ (తి | «85 |] 


ని ॥ ఆఅ ప 





మగాగవమ।మా నిపమగరీ,సా, | 
గ 1 చూ : nD. 1 చల నాయె | 


eX 


ఆ 


కేతయ్య పదములు 47 


అవతారిక : 


మానవతియగు ఈ |పౌఢ నాయిక సామాన్య ఈ పదమునందు చెన్వంది లింగడు, 
కంచివరదుడు ఎదురెదురుగా నాయికకు సాజాత్యరించుట గమనసార్లము వారి యిరువురి 
యందును ఆమెకు మువ్వగోపాల భావమే కలిగినట్లు పదమునందుగల ఆఖరిచరణము చెప్పుచున్నది 
'జే| తజ్ఞుల. అనేక దివ్య ఇ తమ.లను దర్శించి అక్క డి దేవతామూ ర్తులలో తన ఆరాధ్య చైవ 
మైన మువ్వగోపాలస్వామిని అంతర్లీనముగా దర్శించుచూ పదములు పొడుకొన్నారు అటువంటి 
పదములలోనిదే ఈ పదము 


రాగము ధన్యాసి - ఆఅదితాళం 
వ* చక్కని దయగలదాయిది నీ - జాగా చవ్వంది లింగా ! 
అ ప యిక్కడికి వచ్చినది - హెచ్చు కంచివరద ! ॥ చక్కని ॥ 


చ చెలికాడ నిన్ను చూడవచ్చితి - చెవ్వందిలింగా ' 
శెలిసె మాయింటికి రాని - దేమో కంచివరద! ॥ చక్యాని ॥ 


వి ఇందున్నావని ఈడవచ్చితి - చెవ్వంది లింగా | 
అందుశేమి 'యెవరిల్సిది - యవర కంచివరద ! ॥ చక్కని ॥ 


గి కానీ వెనుక దార్కాణించే _ గాని చెవ్వంది లింగా! 
యూనికతో మనమేకమై - యుందాము కంచివరద ! ॥ చక్కని ॥ 


4 ఎవ్వడో యీ పడకింటిలో - నవ్వేది చెవ్వంది లింగా ! 
మువ్వగోపాలుడు గాక - మరెవ్వరు కంచివరద ॥ చక్కని ॥ 


48 


త్వ 


కే త్రయ్య పదములు 


పపగమాపో DT న నికో వమ 
చక్క. ని;దయ[1గ లద, ॥ 





మగమాపా మగమగ మ (సానిపపమపమ।మగరీ సారి 
యి-ది నీ జా గ చ వ్వం ది లిం, ॥ 


కనకాల టకా లలన... వాక నానామబబ లక లగకా లను... సోన టు ప కానన వాక లక భిననానిననన. న. 


సా రినసీ దపామ।పా మమ, మ,1మా।పానీ ॥ 
గ ఎత? క జ్‌: sl న చ్చిన ౪ 








సొ పనినరినగ దిన |సరినీన నిదపమ।వనీని*॥ 
ది. పా చ్చు కం | చి వ ర ద ॥ 





నిననీ దపా।[పమగామపనిప।[సమగాగరిరి॥ 
శెలికా. డ1|1ని,. న్ను (చూ ps | 








సా వని నరిసగ రిసనీసా।; గామా ॥ 


శ వ, చ 


శ 


రి 
తీ | చే, ఎవ్వః।ది టిం il 


దము అతల చాచాడు య తలా wen టాం ఈ 


పొ దిసు భి దపా త 1వ వ వ్శళమా | ఫానీ। 


గా తెరి సె, మా, యిం 3 | కి గః 


లొ పనినరినగరిఇ।| గారిని" నిదవమ ।[వనీిఎఏ*॥ 
ని .చ మో కం 1చి స , 1ర ద ॥ 
నిదపమగరి 

చక్కని ॥ 


శేతయ్య పదములు 49 


అనతొరిర * 


విపలబ్ది యగు ఈనాయిక స్వీయ, |పౌఢ తన స్వామి కౌగిటలేని “ఈ మేను జీవున 
శింత పియమాయె'నే అంటుంది విభుని కేమ సమాచారము వినరాళేదని వగచ చున్నది 
రుంసతాళములో నున్న పదములు చాలా తక్కువ ఈ పదమునందుగల సాహిత్యము అతి 
నునోజ్ఞము రాగ సందర్భములును మధురాతి మధురము లు 


ఘంటారపమును ఘంట అని కూడా చెప్పుదురు ఇది భాషూంగము వెంకటమభఖి 
సం పదాయమున నారీరీతిగాళ జన్యముగాను, వ[క్రసంపూర్ణముగాను చెప్పియున్నారు. కాని 
వాడుకలోగల ఘంటారవ రాగన్వరూపము నిషూదమునుండి భై వతమువరశే యున్నది రివ 
మేశమయిన తోడి జస్యము “గమమమ' అను ప్రయోగమున గల శెంగవ మధ్యమము 
(పతిమధ్యమముగా పలుకుచు ండుట వాడుక ఇదిగాక ఇందలి స్వరములు తోడి, పున్నాగవరాళి 
మొదలయిన రాగములలోనలె ఎక్కువ గమకములురాక, స్వరములు వాటి వాటి స్థానములయందే 
యథో చితములయిన కంపితములతో పట్టుటయే వాడుగ 


ఆరోహణ: నిసరిగమపదా _ అవరోహణ దపమగరి సని 


రాగం _ ఘంటారవము - రుంపతాళం 


వ: ఈ'మేను జీవునకు ఎంత (పియమాయన్‌ 


అ.ప;భామనూ మువ్వగోపొలు శాగిటలేని ॥ యీ మేను ॥ 
(7) 


రి 


శెతయ్య పదములు 


పడతినే నొక చోట (పాణేశుడొకచోట 

ఎడజాసి మరునిచే యిడుమలకు లోనై తి 

కడలేని విరహాగ్ని - (కాగి వేగితి చాల 

పుడమిలో వేం జన్ఫముకలదే సుదతి ॥ యీమేను॥ 


మోముజూడ మనసె మోవియాన నోరూరి 

యాముకొన్న |చేమచే నసురుసురనుచు 

సోముకాకల జిక్కి సొమ్మసిల్ల గ కను 

కామిని రో యెడ తెగని కన్నీట నిటులున్న ॥ యీ మేను ॥ 


కంతు కేళి మువ్వగోపాలు గలసియున్నది తలచి 

వింతతోచి నామనసు వేవిధములాయొన్‌ 

యింతిరో విభుసేమ మీవళకు విననై తి 

'యెంత (వాత (వాసియున్నదో 2 యింతకు తాళియున్న ॥ యీమేను ॥ 


సరి।[మా మా॥గా మ మగారి।రీ.గ గరిసారిస॥ 
ఈ,|1మే ను॥ జీ. 1న న. ఎకు ॥ 


రినినీ। సారిగ రీగమ గగరి॥ మొ మామగ !గా వమగరి సా॥ 
ఎం1త వీ [య .1మా యెన్‌ ॥ 


2 సా రిసా 8[మా,.మా॥మపదపపమగా ।[గరిరిసరిస॥ 


ఈ . 1 మే ను ॥జీ + !వు.న.కు ॥ 


ఏ చా .|ముపదప వమగోగా॥ 


ఈ. | మే. ॥ ను॥ 


శు తయ్య పదములు ర్‌] 




















అప సారిసా ర [మాగా ॥పామపఫా మ।|పదపదపా ॥ 
ఖా మమా ॥ము వ్య గో ॥ 
మా ॥।1పొ దసపమామా గ॥గాగా। పమగా గరిరిసా॥ 
ప్రా లు శా , TT Aట!। లే ని | ఈ మేను ॥ 
చ సరి;మామమగా గరిరి ॥న రి సా నరిసా।సరిసా సరినీనీ॥ 
పడ । తి నే ॥ నొ క్ర is? ట॥ 











నీ; సారిగ రీగమగగరి॥మా గ గరి।గీరినిసా॥ 
(పా। గో శు 1 దొ క తో టి ॥ 


కరంజ త మమమ ప చచార 


దప[మామగగా॥[$గాగా;: గమపదపా ॥ 
ఎడ | బా సి ॥మరు ని చే I 


గ గ।|గాపమ పొ మపా ॥మవదప పమగా ।గరిరీసా॥ 
యిడు।! మ ల కు ॥లో నె లీ ॥ 


సరి;మా మా॥మాపదపా। పపమగగా॥ 
కడ। లే ని॥ విర | హో గ్ని ॥ 


గా,గాపా,మపామ॥ పమమద పమగా | గరిరీసా ॥ 
కాగి పె 1 గి. త్రి చా ల ॥ 





సరి;మామా ॥మా (1పాపాపమగా॥ 
_పుడ। మిలో ॥వే .1 3౫ ॥ 


గాగా,పా మపా మపా॥పమమద వమగా ! రీరిన్లిసా॥ సా 
న్మృము। క ల చే ॥సు ద తి ,1 ॥ ఈ మేను ॥ 


రల 'ఓతయ్య పదములు 


అవతారిక 


విపలబ్బ నాయికయగు ఈమె “చెలులు తనకు చేసిన వంచనలు ' తనవై తన స్వామికి 
గల అనురాగమునుచూచి ఓర్వలేనివారు ఆడుకొనెడి మాటలు, తలచుకొని తన “కన్నీరు చెలులకు 
పానకము కాబోలు " అని విలపించుచున్నది 


రాగం _ ఘంటారవము - ఆదితాళం 


ప _ వన్నెకాడిందు రాగానే - వద్దనేరమ్మా 


అ ప'కన్నీరు చెలులకు - పానకము కాబోలు ॥ వన్నె ॥ 


చ*  అందముతో మంచి మాట - లాడుచునుం'ఖు 
అందరు నావంటి వార - లని యుంటినమ్మూ 
యిందుముఖీ పాణేశు = నిడము చేసినదాక 
కందువతో నిందుకే - కంకణము గట్టికే ॥ వన్నె ॥ 


2. నెనరుతో నాయింట - నే యున్నాడని సాళెకు 
మనను విరుగవలెనని _ మందలింతు కే 
వనితవారి మాటలు _ విననై తి నమ్మక జెల్ల 
కినిసి కలవి లేనివి యే _. మని బోధించిరో ॥వన్నె ॥ 


8 పలుమారు మువ్వ గో - పాలుని నేను 
కలసి తన జీవము - వలె నుంటినమ్మా 
మెలత లందరికి నొ మేలు కనులకు వెగమై 
చలపట్ట వారేమి _ సాధించుకొన్నారో 1వన్న్నె॥ 


శేతయ్య పదములు రఫి 


వ .పద పాపా |పమపా పమగా | గరిరీ సా॥ 


sa న్నెకా (డిం, దు-. [రా గా ॥ 





తగన ణుకరివికంతుత పము 











రిసరినినని నరి మామాపమగ ।;గామవదప।పమగా గరిరీ॥ 
నేక అబ వ్‌ ద్ద నే 15 | “మ్మ ॥ 


అప సా సరిమామా।[గమమమ మామగ । గమమమ మామగ॥ 


కన్నీరు (చె లు. 1 ల కు I 





మలక మరత రానాను నాము నిముపలకలుపబాన్యాభాఖ్రాఖాఖక్‌ సనససకత... అజరు కలన లపాకాకన..... గగ ావావావనాజనా లక్రా న్న... కమలాల రమప పాలు. 











పాన క (= ము? రా బో లు It 
సొ 
వన్నె ॥ 
చః మమమామామగ | సరి మాపమగా | గరిరీసా॥ 
పలుమారు . | మ. వ్య।గో. 


...సని సారిస। నిసరిగ మామగ | గరిరీసా॥ 


పా లుని,। నే ( ను ॥ 


నరమా మపదప | చా మపదప। పమగా గరిరీ॥ 


ఇ ఓ 


+, కల సీ త న జీ || వ | 


సా రిని సవమామగగా [గా గమపద ।పా.॥ 
ము... వలెనుంటి 1న టను | మ్మ |॥ 


ఫ్రీ 


మేశయ్య పదములు 


 కతాాఅనంనుగానారరతలాళలులదల. 


. పద పొపా;పమపా వమగా। గరిరీసా॥ 
, మెల త లం॥|ద రి 1కి నో ॥ 




















మలు కను [లకు 1 బె || 
సా సరిమామా।;గమమమ మామగ | గమమమ మామగ ॥ 
చె చలప ట్టి | వా శే | 
గా సరిమామపదప। ఏమగా గ రిరిపమ । గరిరీసా॥ 
మి.సా ధించు కొ న్నా ఠో॥ వన్నె 


జ|తయ్య పదములు ర్‌ఫ్‌ 


అనతారిర 


విరహోత్క రి కయగు నాయిక పరకీయ ఈమెకు యెదుగిరి శెలువరాయడై న 
మువ్వగోపాలుడు |పియుడు అతనివైగల మోవాము ఎంతటిదో! ఒరుగువై తన్నొరగ 
నీయదట “ఆనజాలు తేనె చేదట జాజుల. మొనలాయెనట తలవాకిలిల్లాయెనట ' అని 
ఎంతో వయ్య్యారముగా తన విరహామును చెప్పుకొనుచున్న ది 


రాగం _ ఘంటారవము _ ఆదితాళం 


ప ఏల వలచితి నమ్మా - యెట్లా వేగింతుశే కొమ్మా! 


అ ప'యీలాగాట యెరుగనై తి - యుదుగిరిచెల వరాయనివె ॥ ఏల ॥ 


చః ఉన్న చోట నుండనీదు - ఒరుగువై నన్నొ రగనీదు 
అన్నా వోరములేదు - అన బాలు శనెవేదు ॥ పల ॥ 


వ చలువలై తెనై చదాయ - జాజుళంతొ మొనలాయ 
నిలుపరాని మోవహామాయ _ నిట్టూ ర్పులగలమాయ 1 వల ॥ 


శ తలపు వానిమీద నాయ - తలవాకిలే యిల్లాయ 
పలుమారుగదసిన మువ్వగో ౬ పొలుడౌ చెలువరాయనిచె. 1 ఏలి ॥ 


$6 జ [త య్యక్‌వద ములు 


దకతల 


పః సరి గామాగా1మువదన పమగా । గరిరీ సా 
ఏ ల వల | చి తి 1న aay 


ఉల 


.సరిమాగమమము గమమమ ।|గమమమ మామ్రగ గా రిసరిని ॥ 
ఎ.టా వే + గిం తు. నే | కొమ్మా. 11 
న్న 


ఆ.ప:నిదపా దపపమ మ పా।[గమపా।1 దప వసపమ పొ ॥ 





“యిలా గె ట।1ఎరుగ 1 నై, తి ॥ 

+“ గమ పదవమగాగమపద। ప గావమ।|గా గరి రీ॥న 

యదుగ్‌ి * రిచె.లు 1వ రాయ ॥ని వ .॥ 1 ఏల ॥ 
చ* సరిగామాగా |; మపదప పమగా | గరిరీ సొ॥ 

ar న్నచోట 1నుం డ నీ దు ॥ 





.నసనరి మా గమమమ గమమను।గమమమ మామగ॥గా రిసరిని ॥ 
ఒరు గు వై న నొ ర గ ౨౨ |నీదు . ॥ 


నీదపా దపపమ పొా।[గమపా। దవసమ పా॥ 
+ అన్నావో ర ।1ము .1లే .. దు॥ 


eee నకల 


గమ పదవమగాగమపద।పమగాపమ।॥।గాగరిరీ॥న 
ఆ న “వాలు క ।|..నెచే |; దు 


జే[తయ్య పదములు ర్‌ 


అవతారిక 


పరకీయ యగు ఈమె మధ్య విరహోత్కంరిత నాయకుని ఉదాసీనతకు కోపగించు 
కొన్న ఈమె, “ఎంతో లాలించి కూడినా హితవుమాట నున్న రంతుసేయక నామనను రాయి 
చేసుకొన్నాను ” అంటూ తన చెలిక శ్తెలతో చెప్పుకొనుచున్నది 


ఈ ఖండె రాగమునకు లతణములు ఏ [గంథమునగు కానరాలేదు. చక్కటి స్వర 
సందర్భములతో ఉన్న ఈ రాగము, ఇబ్బుడు వాడుకలో ఎందుకు లేదో అర్హమగుటలేదు కాని 
ఇందలి స్వరముల పోకడలు కొంతవరకు ఇప్పటి 9 దవ మేళమయిన గేనుకను పోలియుండుటచే, 
బహుశ ఇది ధేనుక జన్యమో, లేక ధేనుక రాగమునశే [పాచీన స్వరూపమో కావచ్చునని తోచు 
చున్నది. ఇందుగల స్వరములు వాటి వాటి స్థానములయందే ఉచితములగు కంపితములతో 
పట్ల టవలన, రాగస్వరూపము స్పష్టమగుచున్నది ఇందు శుద్ద రిషభథ, సాధారణ గాంధార 
శుద్ద మధ్యమ శుద్ద ఛె వత కాకలి నిషాద స్వరములు వచ్చుచున్నవి 


ఆరోహణ సరిగ మవపదచనిన - అవరోవాణ: ననిదనిదపమగరిన 


రాగం _ ఖండ _ (తిపుటతాళం 


ప ఫలమింక యేమీ కద్దు 1 - థామరో ? చాలు 


అప పలుకేల చాలు మా మువ్వ గో - పాలు పొందు వద్దు ॥ ఫల ॥ 


చ  చెనకి వానీతో నే గూడి _ చేసితి సెనరు 
చనవుల నిచ్చోట యింతి _ చలమెట్లా యీజేరు 
(8) 


రర 


ర 


కేతయ్య పదములు 


వనజాక్షి వాని కోసరమై - దిన దిన మీ పోరు 
కని వీన్నవాళ్నేమెనా - కాదనబోరూ ॥ ఫల ॥ 


వామాతీరో వాడీడకు - వచ్చే మనసు లేదు 

రామా వాడిందు రాదలచిళే - రానిచ్చేగికాదు 

యేమో నాటి కాయ పాయ - యింక వనిలేదు 

భామా ! నొమనను వాని - సై నాటివుండబోదు ॥ ఫల ॥ 


ఎంతో లాలించి కూడినా  హితవుమాటలు సున్న 
రంతుసేయక నామనసు _ రాయిచేనుకొన్న 
అంతరంగుని క వేచి _ అలసితినే మొన్న 








వింతలు మువ్వ గోపాలుని - విశములన్ని విన్న ॥ ఫల ॥ 
నరి॥చి సొ రిననీ॥ వరి సొ రి మానము గమ।పాదనిదవవపము। 
“.ఫల।|మిం 1।|క. [యే . మి | ఈ ws ad 

గా గరిరీ॥సా గా।మాపద పాదని।[దవపమగా॥ 

ద్దు. I ఖభా।[ మ, | రో I 

గమ వదవపమగమువదవమ।గమువపమవఫదా.!।పమగా గరిరీ॥సా 

న్వ్‌ , లు ॥ | హ్‌ | హ్‌ ఆల. dll = ఫల॥ 


గమవదనీదపదనీ ; దదపా మవపప।;మా గగరిరి॥ సొ 


ముం లు | ఇ | 


# * * ఈ tl * ఫల | 





..న్‌రీ;సా .1సా ని॥సారీగ రి గమ గగరీ |రీరీన్‌ని;సా.. 


+. వలు। శే,.!ల 1) వా ల ల లు | మొా,..॥ 


శేతయ్య పదములు ర్‌ 


mE 


నని|దని సారిగ |రస ఏ సనీ ననిదా॥ పమపొ దదపపామ।గామసమా ప 






































ము |వ్వ (గో, ॥1పా .లు .1పొం 
గామప।|మా పమగగా॥ గరిరీ సొ 
దు వ ద్దు ఫల ॥ 
చ సరి;సా ; సారిగ రిసనీ[5ఎసరి మాపమ గమ।పాదని దపపమ। 
ఎం తో | లా ॥లిం చి కూ ¥ 1 





గాగరిరీ॥సా గమ।పాదనిదనినని।దపవపమ॥పదపా మమపమాగ । 











డిన || పిత | వు మా 16 లు | 
గాొమపదదపమ [గాగరిరి;సా గమ ।1పొదనిదనినని।; దవవమ॥ 
సు న్న ॥ రం 1॥తు = స్ట || 

















గామగ రగ మాపమ।|గాపమగా॥$రినరిగరీ నని|దపదని।సా ॥ 


యి మ స | 1నసు కొ, | న్నా ను i 








గమ । పోదని దనీననిదపపమ॥నముసమావవమగామ।వా 
ఆం. 1త, [రో ర 1 గు ని (ఫ్‌ | 





పొదపదని।॥ సా సా రి గామగరిగమూప  ముగా;వమగా। 


చ * || చి అ | © ఈ శ ఖీ సి ఛి * | 4 || 


60 























శేశ్రయ్య పదములు 
రిస రీగ తీ ననీ1దపదని।సా,. ॥ . సరి।సా. [సా ని॥ 
తి చే. మొ న్న ॥ విం | త ॥లు | 
సారీగ రీగమ గగరీ |రిరిసని।సా ॥ సనీ। దనీ సారిగ | రిసని సనిదా॥ 
ము., [వ్వ .1గో. ॥ పొ 1లు ని . ॥ 
వమపొదదవపొము।;గామవమా వగామప।మా మమగగా॥గగరీ సా 
వి త ము ల | న్ని TY న్న 


ఫల ॥ 


శ|తయ్య పదములు గ్రే 


అవతారిక : 


ఈ పదము పురుష విరవామును చెప్పు పదములలో నొకటి తనయందు నాయిక 
కనబరచిన | చేమాతిశయమును తలచుకొని ఆమె 'యొడబాటునకు చింతించుచున్న నాయకుని 
వాక్యములే ఈ పదము ఇందలి నాయిక విరహోత్క ంరిత సామాన్య. 


ఆహిరి రాగము అతి [పాచీనము  వెంకటమఖ సంపదాయమున నారీ రీతిగౌళ 
జన్యముగాను, భామోంగముగాను, (పతిమధ్యమము తప్ప తక్కిన స్వరము లన్నియు పలుకునది 
గాను వివరించి యున్నారు కాని ఇప్పటి వాడుక (ప్రకారము. వకు ళాఖభరణము జన్యముగా నుండీ 
'నిదనిస అను సందర్భమున చత్నుకుతి ధ్రై వతమును, “సగస' అనునప్పుడు 
సాధారణ  గాంధారమును, పలుకుచూ భాషూంగముగా ఈ రాగము ఒప్పు చున్నది 
దీనిని పూర్వా చార్యులు రవ మేళముగా చెప్పియున్నారు ఇందలి గమక వరికాదులు 
గురుముఖమున అభ్యసించి పాడుకొనవలెను. ఇందుగల స్యరమలయందు నొక్కు, జారు, 
కంపితము పలుకు విధము కొంత కష్టసాధ్యము “నిదనిని అనునప్పుడునూ త మే చతు కుతి 
ఛై వతము పలుకును “దనిదప " అనునప్పుడు శుత్తధై వతమే పలుకును “సగమప' అను 
[ప్రయోగము తరుచుగా వచ్చును “సగ్‌నని' అనునప్పుడు సాధారణగాంధారము ఛాయా 
మా(తమ. గా తోచును 


ఆరోహణ. సరిసగమపదనిన్‌ - అవరోవాణ ననిదనిదపమగారిసా 


రాగం _ ఆహిరి - తిపుటతాళం 


ప; వరీతిషేగింతునే? ఓ కెలియా! 


69 'శేతయ్య పదములు 


అ. ప వరీతి వేగింతు _ ఎటువలె తాళుదు 
సాశికువై కొనే _ సకియా! నిన్నెడబాసి ॥ పరీతి ॥ 


చ  సంద్మెపొద్దుకాడ = సమయమిచెయని 
ముందు కౌగిట జేర్చి - మోదముతో 
దందనళాయకు - దై వాలరాయ నీ 
పొందుగోరితినన్న ఓ - పొలతి నిన్నెడవాసి ॥ పరీతి ॥ 


2 అసబడిన చెలి _ యను కూడకయున్న 
దోసమురా యని _- దూరుచును 
బాసలిచ్చి నన్ను - బలిమిని యింటికి 
నాసామిరమ్మను - ననబోణి నెడ బాసి ॥ పరీతి ॥ 


లి పలుమారు మువ్వ గో - పాల! రమ్మని వేడి 
నలమి కౌగిట మోవాన నిచ్చి 
తలిరు విల్తుని కేశి - తమితీరగా నన్ను 


కళలంటి కూడిన _ కలికి నిన్నెడబాసి ॥ పరీతి ॥ 
ప* . సగ|మగమపదపవప।1మాపా॥నమూ.గా.[గమవద।పమగరి॥ 
ప 1రీ ] 8); వే . IAo | తు ॥ 
సా , 1. . 1పాదా॥నీ సా రి రిస।;ననీవ।దీనిదవ ॥ 
నే law టి వలి , య 1. +. 


లి పావమనగ|మగ మపదప।[మామా॥మా.గా.[గమపద!1పమగరి॥ 
శ 4 ప. ।రీ చి ఇ | త ॥ వే... .[గిం...-| = తు, ॥ 


శే(తయ్య పదములు 





68 
సొ | దపదనిదరి॥సానీనిప1వదపనిదవప।పా,మను॥ 
స ME ॥ చెలి య «ll 
లీ పా | నగమా॥పాదానిసననిప। పదపని దప |పా మ ॥గా 
| | క్రీ ia లి య | i 
॥ వరీతి ॥ 
అప పద । నిదనీ।;సా ॥సా 1 నా 1 సానని॥ 


ఏ (రి తీ, [వ . 1గిం తు ॥ 


సా నిని।నీ ;నీనిప॥పదపా దానిస నిద।దనిదా।,పా ॥ 


ఎటు[వ ;లే ॥[ళా ళు దు ॥ 


లి దపపమపద।నిదనినరిన |నీసా॥సా సమ గమగ | సరినరిన ని |సాసని॥ 


ప 16 | తి ॥ వే Ao ౨ తు ॥ 


సా నిని|నిదనీనని ;నినరిరి॥నిసారిన”;పదవనిదవ।1పా ॥ 


ఎటు [వ | అ ॥1తొ ళు దు |] 
“ దవనవనమవద1।నిదనినరిన నీ సాశఃసా నమ గమగ;ననిన 6 పా! 
ఏ [ర | తి ॥ వే [గిం 











నరిసా నరిసా॥నరిసాొ సరిసా నని।నిదనీనని।నినరిరి॥ 
తు i ఎటు [వ | ల | 


నిసానినరిసారి | ననీనివ। వదపని దప॥పాొా మాదప।|నూ మా. ॥ 


శతా. .. ళు . దు |] సా క కు || 


గమవదనిన। నననీదవ[పపమగ॥[గా సనసనగ|మగమపదవ। మామదపా ॥ 


ee కో 2 ఫి 1ఓ సకి;[య (౨ ని. | 


64 


తతయ్య పదములు 


మా గా [;గమపద।[వమగరి॥సా 


నె డ ॥౩ా, సీ పరీతి ॥ 
మాదవ[మా .|1. మాదప॥మా , [మా ।$గామవమా ప 
i సం 1 దె | “వా ॥ ద్దు | కా. డడ . || 








ఇ నగ|మగమా।పాొ ॥[1పాదవ దచానిననిద। వదవనిదప[1వా మ॥ 
సమ।య మి ॥దే . . య . ,.1॥1ని ॥1 


పా మగ।1మా |మా గమగ॥నూమదపమ గా[గమవద । పమ మగరీ ॥ 
ముం !దు [శౌ . 1 గి ట | "బీ | ల | 


సారిన రీ సగ ।;మా మవదప।మాపా॥పాొదప దానిన నిప |పదపని దవ।పా మ ॥ 


ర్చి “మో | ద | ము॥తో . | 1. «ef 
పొ వపద।నిదనీ।సా ॥1 సా సా 1సా నీ॥ 
దం 1ద నొ, ॥ శా ...!:య 1కు i 


సొ పద ॥నిదనీ।సా ॥సానమగమగ। సా రి సొ రీ|నిససా॥ 
దం 1ద | నా hn శా fe సశ so TON 4 _ 1% il 


సా నిద।దనిన్‌నినీనరిరి॥నిసానినరిసారి |నీనివ।వదవపని దవ 


ఓ రె .1వ | ల 1౮. థ్‌ య. |।డ “lH 
Coon 


పా మమాదప।1మగమగ।|మగమగ॥మామదవమ గా |; మగమా |పాదవ॥।। 


సీ, పొం 1దు ER : 8 “తీ... 1న. 1న్న్న..॥ 
దనిసాపవ।పదపనిదప।పా ॥[పమమదవమగా।[గమవపద। పమగన॥ 
ఓ. .పొల।|తీ.. . 1 నీ. ॥న్నె. as నాం స ఇ wl 
డీ స్తా 

సి. వరీతి 


'శేతయ్య పదములు 65 


ఆవతౌరిక, 


[పౌఢ నాయిక యగు ఈమె స్వీయ విరహోత్కంరిత ఈమెకు చిలుకల పలుకులు, 
వెన్నెలకాకలు, ఆళుల యళుకులు అన్నియు జాధాకరములే వంటరిగానుండిన కంటికి నిదుర 
రాదట తన స్వామి రంగేశుడయిన మువ్వగోపాలుని తోడి తెమ్మని చెలిని వేడుకొనుచున్నది 
ఈ పదమునందలి సాహిత్యము అత్యంత మనోజ్ఞ ములయిన వాక్యములతో నిండి, ఆ వాక్యములకు 
తగిన స్వరసందర్భముల. అమరి రాగము, భావము శీర నీర న్యాయముగా కలసియుండుట 
గమనించదగినది 


రాగం _ ఆహిరి _ (తిపుటతాళం 
ప ఏమిసేతునే ? కొమ్మా! ఓయమ్మా! 
అ ప. ఏమిసేతునే ? వన్నెలకాకలకు . ఎట్లోర్తునమ్మా నే ॥ ఏమి సేతు ॥ 


చ* శల కల రవముల చిలకల పలుకులు 
సొలపులు నామీద ర్వులు రుల్లుమనే ! 
అళులచే నళుకుచు సొలపులవలచితి 
శెల తెల్ల వారదే చిలుకలకొలికి నే ॥ ఏమీ సేతు ॥ 


2 మింట చందురు నన్నంటి గాయుగాక 
యొంటి నుం రాదు కంటికి నిదుర 
తుంట విలుడు నన్ను కంటగించి నాడు 
వింటివళీ ! కలకంరిరో ! నేడు ॥ ఏమిసేతు ॥ 
(9) 


60 కెతయ్య పదములు 
అందమైన మా మువ్వ గోపాలు - డైన రంగశు 


మందలించి వానీ - యిందు తోడితెచ్చి 
ఫొందుసేయగదవే - చందన గంధి నే ॥ ఏమి సేతు ॥ 


లి 


వ న 


ప పా |; నిదానిపా। ఎపవమగ॥[గమపదపమ[।నగ మగరి।నిసా ॥ 
ట్‌ si | సే 1తుు నే, | క్రో మారి .॥ 
సగమాగమా।;వదపొదానిన।|నీపదప॥ వమ 
రీ య | న్యూ ॥ 
ఓ పాదపదనిసా సా ని।దని సొ నిదని। సా నిదనిదా॥పమ 
ఓ య | మ్మా / 


సనిదనిద ప॥1పమ 
మ్మా 


సరిననీ।; దనిననినరిీ 
య, | 


దనిసరి నని దని 


క్రీ 
స నీ నింగీ సనిదా॥! పమ 


4 సొరి గమగరి నిగాని; దసి స 
య ia మ్మా + 1 


ఓ 
ర నరిగమ గరి సరి నగిదనీ । దనిన నినరీ ।; ననిదసి దవ॥ 


ఓ య sha మ్మా. | 
పముపా | నిదాని పా।పవమగ॥న గ మవదవ మా గ |(నగమా మగసరి। నిసా,॥ 
వ | మ్యూ.,॥ 


లి 


ముం | సే ॥తు నే 


స[తయ్య పదములు 





గ్రే 
అప సా పా।;పొదవదని,నసనిసా[ సా |సా [సనా ని ॥ 
వ: 1 మి ర్‌ స 1 తు | నే వి 11 
నిదనినా ; సా ; సారిన సారిన ॥ నీ ద నినరిన నీ ద। వపదవనిదవ।పా ॥ 
న్నె ల |।|కాొ | ॥ క 


© 1 కు || 








క బానా మానాల నానా. 


| సారిన సారిక ॥ దని నరినశి దని నరినఏ | దరిననినరీ , 
న్నె ల 1కా, | 


2 నెం మగమమగరీ। సా 


| 56 1 ల | 








1) ననిదని దస॥పా పొ; దానిన నీ ద।| పదవని దప॥ పొ 


కు it STAT 1 రు నం 
౧m rail) 








పాదప పాదప ।పినమగము మగరీ॥ 


౪ | || 


నన 


సా ,పమగమ।పదనిన నిసననిననీ వ।;దనిదనిదా పపమ॥ 
ఖై టో | 
౮ 





| 
| 





అకాగాలాగాలానాలాంానారా లాల నాలా ఏమ టోల్‌ న్‌. 


గమవదపమగమవదనమ।[గమవమపదా [1 వమగమమగరి॥ సా 





రం ౨౨౨ నం . మ్మా ॥ | నే 
'నేమిసేతు ॥ 


68 


జె[తయ్య పదములు 


పప।నిదాని పా।;పపమగ॥నగ మపదప మా ప।మగమామగరీ ।1సా..॥ 
కల! క5క | అ 1ర వ 1 ము i © .॥ 











సొల।పు ॥|లు .॥నొ మీ | ద || 


పమగా నగ।|మా. (పా  ॥ పాదవ దానిన నీ వ।వపదవనిదవ।పొా ॥ 
రులు।|య్లు ల్లు మ నె నే 1 | 


పదపా।;పాదపదని।సా ॥సారిరిననీి;సా :;రిసీ్‌నని 1 
ఆ ళు॥లా చే 1న ళు 1కు చు గ్గ 








అనవనిననాననానటుననుత అరా కాపు 


సానవిదని।సా । నరిసా నరినీ ॥ నీ ద నినరిన నిప। పిదవని దవ। 


సొల। పు 1 ల ॥[వ.ల స. 
పొ | దనీ।[సా.,మగమ।1గనరిన॥సా నినిపదప॥। 
త్రి .-.i ఆల | ౩ | ల 1 వె * . | 
న్న. 


న. 


పాదపదని।సా,.॥సాపాద ని।;సారిననని।నీపదప॥ 
1 .1,. చిలు! క బు లు జు we 0 





న. 


వదపమగమవదపమ[।1గమపమవదా |; వమగమమగరిీ ॥ 
లి న “18 www SI «lI 


* 


tig 


. నేమిసేతు॥ 


త్మేతయ్య పదములు 


69 


అవతారిక + 


ఈ పడమునందు విరవోర్తుడయిన నాయకుడు సీతా వియోగమున పరితపించిన 


(శ్రీ రామచం దునకు నావలె చిలుకల పలుకులు ములుకులె తోచలేదో, నెలరాయడతని పాలిటికి 


నిప్పుల కుప్పయె యుండలేదో అని ఊహించుకొనుచూ వగచుచున్నాడు ఇందలి నాయిక 
(పోషిత పలిక' 
రాగం _ ఆహిరి _ రంప తాళం 
ప రామరామ |పాణసఖి 'నెడబాసి | శీ) రాముజెటువలె తాళనో ముందు 
అ ప: తామర సౌాశిని తల చిత నాగుండె 
తల డమందు నేమందు నయ్య య్యో ॥ రామ ॥ 
య 
చ. కలికి చిలుకల పలుకు లీలాగు నతనికి 


కర్ణ శూలంబులై యుండ లేదో 

సెలరాయడతని పాలిటికి నీలాగున 

నిప్పుల కుప్పయె యుండలేదో 

శెలియకను రాతిరి పగలు యీతీరున 

దిగులు మదిలో తోచదాయు నేమో 

చెలియ 'నెడబాసినప్పటినుండి నామనను 

చిందర వందలై యున్నదయ్య యా ॥ రామ ॥ 


10 


ల, 


రని 


'శే[తయ్య పదములు 


నరుడు పగవాడనుచు నీలాగు నాడల్భ 

మను బేసు నలయించడాయ నేమో ? 

శిరలియా గండుకోయిల నాద మీలాగు 

ఖేదమె అతని బాధించలేదో ? 

విరివిగా ఆతని కాహోర నిదాదులుకు 

విరసంబు గాక నింపోయ నేమో? 

విరిబోణి నెడబాసినది మొదణు నేనిట్లు 

వెడవిల్లు బారి పాలై తి నయ్యుయ్య |! ॥ రామ ॥ 


చేమారు నావలెను తన సతికి ఆతడును 

వేడగును నమ్మికలు నియ్య లేదో 

కామినీ మణి వద్ద లేనప్పుడతని]3 

కనుగవల నీరిట్టు (గమ్మలేదో 2 

తామసవు | సేమచేత అతడు నొవలెగాక 

ధ్రైర్యంబు తెచ్చుకొని యుంజెనేమో ? 

కామించినను మున్వగోపాల రమ్యనుచు 

కలసిన చెలి కనుల గప్పెనయ్య య్యా (4 ॥ రామ ॥ 


సగ|మాపా ॥పొ.,.;దవపమమా॥పొపిద;నీసా సారిన॥ 


రా 1మరగా .॥మ (బి ఆ [నఖ ![నెడ fl 


సని పర వమన 1 సగ।;మాపాదన॥[పవమగ |గావమగసరిీ | 
వా i (ళ 1 రా 1|1ముడెటు ॥[వ.అఆ ;తా ఇ 


సా..;[ దపవపవమగమ ॥ 
నో, $ముం .దు॥ 


చే (త య్య పదములు 71 


ఆ 





గరిసగ|మాపా ॥చానిస నివ।[దనిదనిదవవమ ॥ 
| 


ద 
రా, మరా, ॥ మ (పొ జు | 


క తరాల కోలుంయవసేు. 


పాపద।నీసా సారిన॥నీ దనినరిన।నీ పదపపమ। 


న.ఖ [| నెడ ॥ బా i [శీ | 


పొసగ|మాపాదప॥పపమగ। గావమగసరీ॥సా .|ద పపమగమ॥ 


రా ।;ముజెటు [1వ లె ।; తా ఇ[నో (ముం దు ॥ 
గరి 
రామ రామ ॥ 
పద॥।నీసా ॥సా ,;ననిసా ॥ నిద॥।నీ సారిసి॥ 
ఆఅ !మర  ॥సాొ టీ నీ il తల | చి తె || 


నీనిద।[పదపనిదవపమ॥పాసగ | మాపా ॥ 


నా | గురి ౩ | తల డ |] 
య 


పానీప పొనిప |దపపావమూ॥గమవద[వమగమగస॥రిసరిస |1రినిసా , ॥ 


మం దె నే ॥మం దు న ॥ య్య, | య్య H 


వద।నీసా ॥సా మ గమ।|గనరిససా॥ నిద।నీ దానిసనిన॥ 
ఆ [మర 1 సా & ని || తల|చి తె క i 





రిరినని|పదవని దపపను॥ మామగ।మాపాొా ॥పదనిన|।నపదపసమక॥ 


నొ. గుం ౩ ॥ త | ల్లడ Mater దె నే |] 





గామవమవ।[దదవమగమ॥మగసారీ;సా Il 


మం . దు న || య్య | య్యో 1, రామరామ ॥ 


72 కే(తయ్య పదములు 








చ సద।1పొామామప॥గామగ । మగమగమగ ॥ గామపమా ప।|గమమగసారిరి॥ 
కలి కి చీ లు ॥క ల ప లుకు ॥ లీ | లా గు ॥ 
సాసా।సనిపా .॥ పద్గ। నీసా ॥నరిరిన।ననిసా ॥ 
నత 1ని,కీి || ద్ర | ర్థృళూ ॥ లం .1బు లై I 


వగమా।పాదనీదవప॥దానీననిప।|దాపాొ ॥ 
యుం.।|డలె ॥ దో 1, ol 


నగ।;మా పా॥నివనివ । నిపదానీ ॥సాసా |ననిసా ॥నీనిద |! పొదపపమ ॥ 
నిల రా య॥డ.త [నిపా ॥లిటి॥కి నీ ॥$లా. 1గున . . ॥ 


గమసగ !మాపా ॥దనిదా। పొద పవమ ॥ గమగమ | మగగమగస॥రిరినని । సా,. .॥ 
ని |।స్పుల 15కు (ప్పమయొ 1యుం, |డ లే |] 1 దో ‘ll 


వద | పొమామగ॥ మా |పావసమగ॥నమానగ।మాపాొ  ॥ దానిన నివ | దపపాసమ॥ 
ఆలియకను [ర .॥తిరి || వగ|లయీ ॥త..1:రుు నీ ॥ 


( 


పా సగ । మాపాదవ ॥ పపమగ | మాగమగన ॥ రిరిసని | సొసగమా ॥ సగమప దపమా ।|పొ.,. | 
దిగు | లుమది ॥లో తో చ,॥[దా (యనే 1మోా | . |! 


పద 1నీసాసా॥ సా (;రిరిన నిసా! రీసా।;! రి స్‌ సననిసా ॥ నిద నినదిన్‌ | నిద దపపమ॥ 
+ చెలి యనెడ ॥ బా ,1సి న . ప్పటి1నుం డి ॥నా. = 1మ న,సు,॥ 


సగ।మాపా.,. ॥ దానిన నిప ! దపపొపమ ॥ గమపద | పమగామా ॥ గ మవద | వమగసకఠీ ॥ 
. చిం|ద ర, ॥వం. *1ద ర్రె ॥౦యు.,1న్న ద [య్యా 1 =. 28 


సా 
య్యో రామ రామ | 


శే తయ్య పదములు 78 


అవతారిక్ర * 


ముగ్గయగు ఈ నాయిక స్వీయ, |పోషితపతిక ఈమెకు వన్నె చిగురు పగడమువంటి 


తనప్వామి పాదములు కన్నుల కద్దుకొనవలనని, మురువెన వాని ముద్దుమోము కనుల చూడ 
వలెనని, మవ్వగోపాలడయిన శ్వేతవరాపాుడు తనను ఆదరించవలెనని కోరికలట ఈ పదము 


నందు గల ఆహిరిరాగ సం'చారములు అత్యంత మనోవారములయిన స్వర సందర్భమ.లతో కూడి 
యున్నవి 


౬ 


రాగం _ ఆహిరి - ఆదితొళం 
తాళరాదమ్మా ! ఓయమ్మ ! 


తాళ రాదుగదమ్మ తరుణి నా సామిని జాసి | తాళ ॥ 


నన్నెచిగురు పగడమువంటి - వాని పాదము లెన్నడు 
కన్నులకొత్తు కొందువో 1 తాళ | 


మురువై న వాని ముద్దుమోము కన్నులచూడగ 
పరితాప మెల్ల * తీరు మరు బారిచేతను 1 తాళ 1 


అతివరో ' మువ్వగోపాలుడై న శ్వేతవరాహుడు 
రతికేళి కూడుబప్పుడో - గత మింటివలెగాక ॥ కాళ ॥ 


(10) 


74 


ద్గీ 


అ 
ఆఅ ౫; 


DE 


ఇ|తయ్య పదములు 
టు 





_ సగమపా 1పదపనిదవ। పమగమ మగరీ॥ 
ద 


తా ళరా । 





సా ,సా ;సాగమా। మసపదపమా ప॥ 
మ్మా ఓ యర మ్మా! I 








గమగరిసని సగమహపహా ।|దనిసా సానని ।దనిచా పా ము 
ద 


కొ ళ రా | Il 


మగరిసాసా ; నస గ మపదపనూ | మాపమగరిరీ॥ 














మ్మా. ఓ య . మ్స! || 
గమగరిసని సగ మపా ; చానిననివదనిదని దా;పా ॥ 


తా శరా,.। ద క | మ్మా | 


పొదపదదని।;సాసా ని।నిదనీసా ని॥ 











తాళ .రా.!। దు 1 గ ద || 
సా దనిసాసా ని; నిదనీనిదాప । పొ మమగమా॥ 
మృ .తరుణి నా... !సా మి 1 నీ "బ్రా || 
పమ గరిసని దపదదని। సారిగ మగర। సా నినిదనీ॥ 
సి ఖ్‌ రా 1. దు, 1 గ ద .॥ 






సా దనిసాసా ని। నిదనీనిదాప। పామ మగమా॥ 
మ్శ.తరుణి నా .1సా .మి . ;ని జా # 
పా 

సి అాళ రాదమ్మా ॥ 


జెతయ్య పదములు 76 





న పలకా కెద 


NM పదానిద।|దపపమ !ముగమామగరీక 
_వన్నెచిగు;!రుపగ। డ ము |] 


సరినరి నిన నరిరిససని సా!సగమాపా।పాదనిదా॥ 
ట్రి 


వం వా ని పా !1ద ము! లెన్న | 





1 పాపాదవదదని;సాసా ని నిదనీసా ని। 


డు కన్ను .ల ॥।కొతు కొం దు ॥ 


CoN 





లప 


నిద 


ాకాకెయయిబాబుడాననాతాదానిను నాసా రదాచవిళటలటలాలక్‌ 





గ 


సా దనిసాసా ని 


ర్న 


| 
| 


ల 
రొ క్ల 
x 
ర్త 


నిదా పొ 
నోక న్నుల [కొ త్తు. కొం , 
పమగరిసని 


కా కాళరాదమ్మా | 


76 జెతయ్య పదములు 


అవతారిక 


కలహోంతరితయెన ఈ నాయిక సామాన్య తన యంచెంతయో మోవాము కనబరచి 
తనను లోబరుచుకొన్న నాయకుడు పకారణముననో తనకు దూరమాయెనని ఆరాటపడుచున్నది 


ఈ వసంత భై రవి రాగమునకు వంకటమఖి సం|పదాయమున చెప్పిన ౧తరాములును, 
శే తజ్ఞుల పదములందలి రాగస్వరూవమును చాలవరకు ఒ కేవిధముగానున్నవి “దనినా "= 
“సరిగమగరిసా', *సనిదమ' “పనుగా', “గమపమగమడా'*' మొదలగునవి విశేష 
(పయోగములు 


'సనరిగమపమదనిసా'-“ననిదమసపమగరిసా' అనునవి ఆరోవహాణగావరోవా 
ణములు ఈ రాగము ఇప్పటి వాడుకలోగల 14 న మేళమయిన వకుళాథరణ జన్యము విలంబ 
కాలములో గల పదమునందు రాగ స్వరూపము ఎంతో మనోజ్ఞ ముగా గోచరించుచున్న ది ఆది 
తాళమున గల అతి కొద్ది వదములలో ఇది ఒకటి 


రాగం - వసంతభైరవి _ ఆదితొళం 
పవ ఇంత రాపుచేసితే _ వే నెటులోర్తునే? 


అ, ప: ఇంతి మువ్వ గోపాలుడు _ వింతదానివలె నన్ను ॥ ఇంత ॥ 


జతయ్య పదములు 77 


చ. మొదట వాడీడకు వచ్చి - [మొక్కి పొందవళినన్న 
సదయుడా వత్తు నేేన్తమే - చాలునంటినే 
కదిసి నామాటవినక - కాళ్ళ వేళ్ళ పెనగుచు 
పదివేల బాసలుచేసి - జాయజాలననెనే ॥ ఇంత ॥ 


2 మనసు తెలియపలసి - మాయింటికి రావద్దన్న 
కనుగొన దిటవులేక - కన్నీరు నించెనే ! 
చెనుగొన్న తమకాన - 'ెదవులె దడపుచు 
నిను కాయలేననీ _ నెలత బతిమాలిన వా 1 డింత ॥ 


శీ. నీమాట నమ్మారాదోయి ?_ నే చాల కోపగ _్తెను 
యేమన్న నేమివచ్చునో _ యెందుకంటినే 
మోముచూచి వాడు తన - మోపహమే పూటశావని 


కోమలిరో ' మువ్వ - గోపాలుడు ననుగూడి ॥ ఇంత ॥ 
ప దానిసాః: సా! నీననిదని॥ 


ఇంతరా। పు చే సి॥ 











నినిదదా పపనుగముపదవ।మా గవమగసనస।|రిసగామగ। 
నం డై నిటు | లో . రు చ || 


2 మా దానిసా.రి|గమగరి సా | నీసనినిదనీ॥ 


ఇంతరా .| . పు।చే . .సీ॥ 





నినిదదా. వపవపమగమవపదప।మా గవపమగన।రినగామగ। 


గా 
శ ల నె నెటు లో... “= (ర్తు నే. .॥ 


78 


త తయ్య పదములు 





అ.ప;మా మాపమా గ|మాధదా।నిదభారిననీ ॥ 


ఇం తీము | వ్వ గో।పా లు || 








చఊూ,సారీగా;: గమాగరిస | నరినీనిన దా ॥ 
ల 


డు.ఏంతదాొ | ని 1వ || 


దని దమగా। మాపపపమగ | మాగమదమ । మదనిదదనిసని।; 


న న్ను। ఇంతీము |వ్యగో 1 పొ లు | 





సా-సారిగా;: గమాగరిస | నరినీనిస చా ॥ 


డు వింతదా । ని 1వ ల || 


దనిదమగమ 
న. న్ను ఇంత రాపుచేసిశే ॥ 


ద నిదదమ।మా మాదప।|పవపమాగా॥మా మగమగమదా | నీనిద। 
ముదటవా |; డీ డ కు. . వ ॥చ్చి.[మొ క్కిపొం[దవ | 


దముమదదమగా॥[మా మగమా దనీ | సానీ | నిదదొనని ॥ 


al 


లె.న. ॥న్న స దయుడం।[వదు।నే. స. .॥ 
ది 


సా మగమదమనుదనీ।దమ మగరీ।ర గమదమ ॥ 
మే బా = + లు,నం।1టి ఎ ౨ (సే, 4 4 ll 


దచొా,దనిదదమ;। దానీ; నససనిదదానని॥ 
=, కదసినా. [మాట |!|విీి.. న, .॥ 


'శేశయ్య ఫదములు 
సా,సారిగా।; గమాగరీన। నని నిదనీ॥ 
ర్‌ కాళ్ళప ళ్ళ సి నగు .॥ 











సా,సససాన। నీననిదనీ। నినీిదదదమగా ॥ 
చు పది వేల |చొ ఏ 1లు . బి I 


మా మగమగ మపదప ।మాగా।మగరీ సరి॥ 


* 


కి బ్రా య జొ లన | నే స 


గమదమ దా 


ఇంత రాపుచేసిళే ॥ 


79 


80 జేతయ్య పదములు 


అవతారిక . 


మానవతియగు ఈ నాయిక స్వీయ అన్య నాయికాన కుడయిన నాయకుడు తన 
వద్దకు వచ్చినప్పుడు వాని మనను తనవైై నిలుపుకొనుటకు తాను చేసిన ప్రయత్నములు చెలిక 
ఇతో చెప్పుకొని * ఇక్కడ లేదేమనసు _ ఇంతిరో ! వానికి" అని వాపోవుచున్నది. 


రాగం - వసంతవైరవి - తిపుటతాళం 


వ; ఇక్కడ లేదే మనసు - ఇంతిరో ! వానికి 
అ. ప దిక్కుమాలిన మోవాము - తెలియనీదాయ నయ్యయ్యో ॥ ఇకుడ ॥ 


చ వచ్చినప్పుడే _వేమచే - వాని నెమ్మేని నిండ 
వచ్చి కన్తూరి యలదియే - పాటిదంళు 
మత్స్యకంటి కొంతసేపు - మాటాడక యూరకుండి 
పొాచ్చు తావిబూసిన వా - రెన్వరనెను ॥ ఇక్కడ ౪ 


2 _కోమలిరోయా మాటవిని - కోపమడపలేక వాని 
మోము జూచి వంటి కొద్ది - మోవి నొక్కి 
తామర సాడిరో ! నన్ను - దానిపేర బల్కరించి 
వేమరు నొచ్చీని (మొక్కే. - విడువుమునెను 1 ఇక్కడ 1 


§ీ దానివై వాని వాళి _ తప్పింపవలెనని 
పూని మువ్వ గోపాలుని _ పొందుచుండగా 
మానుమనీ యనక - మంచిమాశున సాడక 
మానినీ ! యుస్సురగెకు - మరి నే జాలించితి ॥ ఇక్కడ ॥ 


శ్ష్యతయ్య పదములు ర 


వ" రి;సా పమ[మగమా[॥[గమాగ మాదమ।మదచా।దామా॥! 
ఇ |క్య- డ ॥లే చే మ న।1ను 


Il 
మా గమ ॥।దా ని నని।చనిదమ॥గమదామగమదామ। 


యిం 31చి న్‌ రో | వా 





పమగమపా మ । గమపమ గనతి॥ 


ని | క్రి j | 





ఉల 


అప సొ గమ ।|చా ద నిదా[దనూపమగానము।[దచదొదాొానని | సానని ॥ 


ది |క్కు . ;మా లి, న | మో వా, I 








సా రిన । సారిన। రీమగ ॥ గావమ గసీరిన। ననిదని సా నిదా దనీ దను ॥ 


ము తెలియ iD ॥ దో య |న । య్య i 
ప మగరి సొ 
య్యా 1 ఇక్యాడ ॥ 
చ నరి।॥గా 1మా ప మగామా।ప మగా!నూ 11 
.వ ।1చ్చి 1న ॥ప్పు డు | ను *॥ 


మా గమ।దా ;దామా॥దనిసా నిద నిదాొ।|దామాయ॥ 
చే వా. నీ ॥సె ॥ మ్మే ని .1నిం , డడ i 


పమగరిసరి;గా ।(మాదా॥దామపమ గా।[గమపొపమ[గాపమగరి॥। 
.* ప (చ్చి , 15 ॥స్తు రి 1 య, ల,1* దీ || 
(11) 


82 


జే|తయ్య పదములు 


సా సా।సనినిధ।1సా [సా సరిగా 1।1మా ॥ 
యే పా।;టి దం [శే మ త్స కం ॥ 


పమగామా।పమగా।;మా ॥మా గమ।దా ;దామా॥ 


టి కొం త. ;సే ॥పు మా।[టా ;డ క ॥ 
ద నిసా,నీ[ద నీదా; జబొమా॥ గమ । దా 1 దనిదా॥ 
యూ ర | కుం 1డీ 1 సా చ్చు కె. Il 


దమా పమగామ।దాదాసనని ।సాసనని॥సా రిన [సారిన[రీమగ ॥ 


వి బూ [నీ 1న ॥వా ౩ 1వ్వ | | 








గాపమగసరిస । సనిదనిసా ని।దాదని దను\పమగరి సా 
ర 


నే, ॥ ను ఇకకాడ ॥ 


'చేతయ్య పదములు దీకీ 


అవతారిక 


నాయిక స్వీయ, మధ్య, ఖండిత 


ఇందలి నాయిక ఆకుమడుపులిచ్చుట మొదలగు ఉపచారములు నాయకునకు చేయు 
చుండ, అతడు ఆమె కనుగప్పి ధృష్టుడె అన్యనాయికను లాలించుట, తలచుట, మొదలగునవి 
చేయుచుండగా ఖండితయగు ఈమె అతని చేతలకు కోపించి ఎ త్తిపొడుపుమాటలు చెప్పుచున్నది 


సావేరి రాగము ప్రాచీనము 72 మేళకర్తల ఆవిర్భావమునకు ముందుగానే 
పాడుకలోనున్న రక్తిరాగము _ 'వెంకటమఖ సం|పదాయమున ఈరాగము భాషాంగమని చెప్పి 
యున్నారు కాని 19వ మేళకర్త మాయామాళవగౌళ జన్యముగా ఇప్పుడు వాడుకలో 
నున్న సావేరి రాగము భాషాంగముకాదు మే తజ్జునిపదములలోగల పావేరి రాగ స్వరూపము 
నేడు వాడుకలో ఉన్న జబ్రయున్నది 'మగపమ ' అనునదియు “నరివమగరి' అను 
తారస్థాయి (పయోగమును పదములయందు కనబడుచున్నవి 


ఆరోహణ | సరిమపదస - అవరోవాణ సనిదపమగరిస 


రాగం _ సావేరి _ (తిపుటతాళం 


జ్‌ 


బాగాయ నీ వగలెల్ల మా = బాగాయ! 
ఆఅ.స బాగాయ మువ్వ గో _పొలనీ వగ లెల్ల మా ॥ బాగాయ ॥ 


చ. నీకు చే మడుపులిచ్చేది నీవా - శెలత కందిచ్చేది 
లోకులందరు నవ్వేది యది 
గాక మరేమో ఆగడముబచేసే చెల్ల మా 4 భాగాయ ॥ 


04 


ల్లీ 


ex 


రని 


తేతయ్య పదములు 


నిన్ను నే కాగిలించేది నీవా - నీరజాఉని దలచేది 


నన్ను నీ వాడుకునేది అల్ల 
ననబోణి ఇంటను నవ్వుకొ నేదెల్ల మా ॥ బొగాయ | 


కూడి నే నిను లాలించేది మువ్వ - గోపాల నీ వలిగేది 
బాడిమాటలు వినేది నన్ను 
చాకచేసి యల్ణ సఖిని మెచ్చే దెల్ల నూ ॥ వాగాయ | 











బా;గొా.[య ॥నీ గ ల I 
సా | సా రిగస॥ రి మవదసావమపద। సరిగారిన్‌నిద॥। 
లి «| 1 మా క. ఖా | గో | 
య 


పదమాగగరి॥ సా 
య శ, బాగాయ ॥ 


లాలూ లలనా దమం దయా కగంి మిల గు 


పొదని।ద ఫవమ।దపడదా॥దవమాదా [నా |. | 

ఖా 1 గా 1, య ॥ము వ్వ గో | i 

సారిగ రిననిద|పా ।; పమగరి ॥ మగరీమా పదమ।మగరీ రిగరీ1సా .॥ 

పొ, అల ౨|నీ, 1వ గ్‌ | , 1© ౨1 
cn 


శ్మీతయ్య పదములు రక్‌ 


౨ సొ రిమాపాదని। దపపమ। దపదా॥[పదమాదా (సా ఠీగరి;గాగరీ; 

















నూ, జా ॥గా య ॥ము వ్వ గో le ol 
సారిగ రిసనిద | వమపదసారిని। పదమాపమగరి॥ మగరి మపదా సరీగా। 
పొ | ల నీ 1వ. గ. | 
రిసనీద పమగరి సా నిదణా॥!సన రిమప దా 
"లె | ల ॥1మాొ భాగోయ ॥ 
చే, ౨, వద ।!ననిదద।|పొా దమా॥పదనిదవమ।|గగరీ।సా.రీ॥ 
నీ*1కు 1 స మ డు (పు Id. nh 


సరీమా |।|పమగరి।|నరీమా॥పా సరి;మా మా; 
చ్చే ది , 1॥నీ (వా,, నెల! త | చే, 1 


నుపమగారి;సరిమా।[పా మ॥దా పమ[వాద।1సా ॥ 
ల్లి కం 1ది చ్చే ॥ది లో ॥కు Yo 1 


సారిగ గరీ|ననిదా।ద మదా॥సా పాదని | దవపమ।దపదా ॥ 


ద,రు 1న (వ్వే, ॥ది, అది, గా | క్ర ॥ 


పదమాదా సా (1సా [సారిగ రిననిదపా ; పమగరి॥ 





మ శ. 1మో..[ఆ .॥గ డ ము (చే, | 
మగరీమా వదవప।మగరి రిగరీ1సొ ॥నరిమపదా 
"న్స చె fr ల్ల మా బాగాయ ॥ 


రిరి శే తయ్య పదములు 


అవతారిక 


ఇందలి నాయిక స్వీయ మధ్య వి|పలబ్ది 


ఈమెతో సఖి ఊగడింపుగా చెప్పుకున్న మాటలే ఈ పదమ. * విజిలు చదువక 
పెంచిన చిలుకకు సుద్దులు తెలుపక ” అని చెలియన్న మాటలలో నాయిక వైదువ్యము తెలియు 
చున్నది ఆఖరి చరణమున గల ' కోడిగపుమాటలాడి ” అను చెలివాక్యము వలన ఈమెకు 
కొంచెము కోవము, తొందర యున్నట్లు తోచుచున్నది 


రాగం  సొచేరి _ ఆదితాళం 


రి 


ఈలాగట వే! బుద్ది ఓ యిందుబింబాననా ! 


ఆ ప,నాలో నీలో భేదమేము - నాతో ఆనతీవే యూ 
వేళ మువ్వగోపాల. ని - మేలు వాని చేయనొ ఈ 


చ, నిద్దెలు చదువక - పెంచిన చిలుకకు 
సుద్దులు తెలపక - సుదతిరో ! నీవు 
అద్దమ రాతిరి _ యనురునురను కంట 
ముద్దు మోమువాడ స నిద్దు" లేకున్నావు 1 ఈ ॥ 


2, కోడి గుబ్బలపైని - కొంగుబచరింపక 
తోడి వారిబాతుల _ తో మాటలాడక 
ఆడికలకు లోనై - యలమట నొందుచు 
చేడియ యేల చెక్కిట - చెయ్యి చేర్చుకొన్నావు 1 ఈ ॥ 


శే తయ్య పదములు 87 


రో 


ఆప 


కూడి మువ్వ గోపాలు - గుణములు తెలియక 
కోడి7ెపు మాటలాడి - కోమలిరో ! వానిబాసి 
వాడలో నీ సరివనీతలు నవ్వగ 











నాడాడ[భమ జెంది - నట్ట దిరిగేవిది యేమో 1 ఈ ॥ 
సరఠి;పొా మ।|దపదా॥ఫా మవపవపచదచా।! దసవమ రి, పమపద సా 1 
ఈ $లా గ ట॥వే బు | | ద్ది It 








సా పీద।నరిగారీ।1సా ॥ననిదాపా | మవదా దపవమ । 
న 


ఓ యిం 1దు 1 వం ॥ బా | 


గగరీ వమగరి॥సా 


+ నౌ || ఈలాగట వే ॥ 





పొదని।[దపవమ। గగర8ిరి[॥[పాదనిదపపమ[।[ద పదా॥సా, ॥ 
నా. 1లో నీ... [లో 1 భే ద। మే || 








సా పద।నరిగా గరి। నరిపమ గగరీ ॥ నరిగా రిసరిగా రి; మాగగరి। 
మే .నా |తో 3 1 ఈ శ 1 న aD uae 





రిగరీ సా॥సా దా।[గరిరీ।; సా ॥[పారిగరిస నిదా ।పదమాదా।సా |] 
..వచే॥యిో. వేళ ము ॥వ్య .గో .1పాొ.. లు।ని || 
సా,న్‌నిదా।పా దవ।వమా గరి॥మాపదా దవవమా । గగరీ। 
మే.లు .. [వాని |! .చే ॥య . నే ..! 


సమగరిరీ॥ సొ. 
లల hl, ఈలాగటవే॥ 


శే తయ్య పదములు 





83 
చ +. +రదా।|పాొ ,|పొ మ॥|మా పమగరీ సనుగనరీ|సా, ॥ 
స్ట * వి । ద్ద 1 లు [చ దు *.1వ 156,414 
ధపదా।;సా .[ సరి గారీ ॥ సరిమామవదా।[మపదనిదా।పా ॥ 
మెం [చి 1న nD లు . 1క క + 1కు..॥ 


దా।;పా |।|దససను॥మా.వమగరి |సమగనరీ।సా .॥ 














సు!ద్దు 1లు 1తె లు ప 15 i 

సా గ్రఫభ్లా ।సాొ .1సరిగా రీ ॥ సరిమామపదా।[1మవదనిజా।!పా -॥ 
సు ద ।|తి .| రో ID = క | వు |1 
పాదని దపవపమ।|గగరిరి॥పాదనిదసపమ।॥।[దపదా॥సొ ,.॥ 

4 అ. .1ద్ర్ద మ Wen, తి. 16 . nn 

సా వద ।నరిగా గరి! సరివమ గగరి ॥ నరిగా రి నరిగా ర | మా గగరీ । 
. ఆను1రు ను nర. ను 1 కొం 1 

రిగరీ సా॥, రిరీ1సా ॥1సా రిగరిన నిదా ।వదమాదా।[సా .॥ 


దా; గ 
ట 1, ము ।ద్దు 1మోూో .॥ము 1 వొ. డే 1 


కు 
ఎన ాంతరాయనతచాయాల నడు కహ సనసాంతోమొటుబ్తనాలానానానకకంనుననోకనపురనుచాజెముడళననగాన్తుడాడనకయునన్న.. గోలానమానారానా జపపను టలకాక కాలాన నానా నాం సంన కనకోతవాల్రానయరతినాననాజరోళ్ను 


సా సనిదా।పొ దప।పమా. గరి। నూ.వదా దసపమా 
ని ద్దు. 1 ర లే |; "కు tg Mae fel 


గ గరీ। పమగరిరి॥ సా. 
న్నా .। ,. వు॥ .  ఈలాగటవే ॥ 


శ తంక్యు పదములు 89 


ఆవతౌరిక , 


ఈ సదమునందలి నాయిక సామాన్య (ప్రౌఢ అత్భ_్హ 


గనుకనే నాయకుని స్పష్టముగా' హితవై నచోటనీహితవింతేగాక నే నింపొదునట రా !' 
అని ఆడుగుచున్నది ఈపదమున “మగ పమ' అను [పయోగము అక్కడక్కడ కనబడుచున్నది 
విజయరాఘవ ము దాంకితముగా ఈ పదమును (శ్రీ) విస్సా అప్పారాపుగారు, (శ్రీ గిడుగు సీతా 
పతిగారు, మొదలయినవాను అచ్చువేసియుశ్నారు కాని  వితరణశూర మువ్వగోపాలుడ ' అను 
పారము మా గురువులు చెప్పియున్నారు గనుక ఆ పాతమునే ఇందు పొందుపరచితిని 


రాగం _ సావేరి _ (తిపుట తాళం 


త 


పితవె నచోట నీ హితవింతేగాక 
చే నింపొదునటరా ? 


ఆ వ వితరణశీలుడ మా మువ్వ గోపాలుడ 
విందువ నొమాట ఓ జాణ ॥ హితవై న ॥ 


చ ముచ్చటైన ఒక్క_ముద్దు బెకుదనంళు 
మోమెర "జేసేవు 
పచ్చిశేరగ దానిపలు కెంపులుంచితే 


బాగాయననియుందువా ఓ జాగా || హితవై న 1 
(12) 


90 


ర్న 


జ తయ్య పదములు 


ఇందు చే చేపట్టి జ యింటికిరమ్మంే 

యెంత న కసరితివి 

సందిటవె గోరులు - సఖయ యుంచి శే 

సంతోవపడియుంటి - ఓ జాణ! ॥ హితవై న॥ 


ఇసుమంత నేవు నన్నేలి _ మువ్వగోపాల 
యింటికి పొమ్మంటివి 


రసికుడా చానింట - రాతీరి నాలుగు బాములు 


రమ్యముతో నుంటివి ఓ జాణ ! ॥ హితవై న॥ 
సరి।మా మా ॥మా 1మా | పమగస॥ 
హిత। వై “1న [చో 1 ట (ట్ర || 


రీ రిమ।పాొా ; దొపా॥మా మగ।|వమగన।రీ ॥ 
పొత।|విం | తే hp క (నే .॥ 


రీ సరి |రీదాద దవమ॥గా రీ.|1సా .।|సా .॥ 
నిం.1్హౌ ,$దు 1న టర | |1 


+“. సరి।;మా , మా, ॥;మామనచా।[దదవమ।[గాగనస॥ 
.హిత। వై ౧న 3 కో టట . ॥నీ |1 


శీ ,రిమ।పా ; దొపా॥[మా.,. మగ|వపమగన| ర .॥8..సరి ; రీదా | దదపమ ॥ 
హిత విం. | కే .॥[ గా. క. ,1నే ॥ నిం|కో ;:దు..॥ 


గా రీ,1పా. 1సా..॥ 
న ,ట [ర |} «ll 


శ్మతయ్య పదములు 91 


అప సా పప।[పమదప।|చా ॥1దాసా సా 1సా ॥ 
విత |ర 1 ణ 19 *1లు 1డ || 


రిసననిదపద।|నరిమా।[గగరి॥[రీసా ,;రిననివ।[దచా ॥ 


మా ము |1వ్వ గో (పా లు డ ॥ 
దా మప।దాగరి।|సా ॥సా ససనిస।దో ॥ 
వి౦! దు | వ 1 నా మా RX || 





























ర్డీ | | టొ | €9 
వ _మాపదపొదనిదా। మాపద ద। పవపమగస॥రీ 
ఓ | | జా 16 
కి సారినరిమపదసా।[సా (; ననిదావపదమా ॥ గగరిీ 
టీ క | | ట్రా 18 హితవై న ॥ 
చ మా।[మా ।$1మా [మా |సమగసన॥ర ॥ 
ము ।చ్చ యు 1న ఓ | క్క ॥ 
రీ. రిమ।1పాదప।| దాపా॥మాగపమగసా 15 6 ॥ 


ము ।దు 1 బె జు ద నేం కు ॥ 
ది ట్‌ 


ర్ట శేతయ్య పదములు 


రీ... సరి।;రీ చా; ద పామ॥గా గస 6 ,1సా ॥ 
“మో ।$మె [ర 1 "జే సే ,వు ॥ 


. ,. దా।పొపమ।దపదా॥సా.సా 1సా । రిననివ॥దా .పద।సా.రిగస।రీ ॥ 


ఇ 


ప | చ్చి 3B ర గ,.1చా 1॥నీ ,॥ “పలు! కెం 1 పు, ॥ 


సా ;| సననిప | దా ॥దా మప। చాగరి।; సానా॥నా సా | నననివ।; చా 1 














లుం. (చి ,।, తే .॥ ..కా [గా ; యోన॥ ని యుం।1దు ;వ | 
సౌరీసరిమపదసా। సా | ననిదావదమా॥గగరీ 
త్రీ | (జొ i ca హొతవై న ॥ 


చ్మేతయ్య పదములు 98 


అవతారిక + 


దివ్యా దివ్య ఆయిన నాయిక స్వయ పౌఢ 


గనుకనే “నా పుణ్యము చక్కనౌ నాటి దినములెల్ల నన్ను చేపట్టలేదా ' ఈపట్ల 
విడనాడె - వెన్నెల చీకటి ఎవరికైన లేదా వానితో వాదా" అని ఎంతో వినయ విన|మత 
తో తన భాగ్యమునే తలచుకొన్నది గాని స్వామి సవాచర్యము పొందిన ఇతర కామినులను కాని, 
స్వామినికాని పల్లెత్తుమాట అనలేదు “బావిలో నీరు వెల్లువ బోవునటవే!' అని తనయందు 


స్వామివారికి గల [పేమానురాగమును బావిలోని నీటివలె స్థిరమైనవని తన చెలికి చెప్పుకొను 
చున్నది 


రాగం _ సావేరి _ (తిపుటతా ళం 


ర్న 


లేమరో ! మా మువ్వగోపాలుడెందై న - లెస్సయుండిక చాలునే 


ఆ. ప వేమారుదూళేది తగవా? బావిలో నీరు 
వెల్లువ బొయ్యీనట వే ? యెంతటి దిట వే | లీమరో ॥ 


చ నాపుణ్యము చక్కా నాటిదినములెల్లి _ నన్ను చేపట్టలేదా 2 
యీపట్ల విడనాడిళే వెన్నెల చీకటి 
యివరికై న లేచా ? వానితో వాచా | లేమరో ॥ 


94 


అవ 


'మేతయ్య పదములు 


పలుమారు నావెతజూ చి నొచ్చిననోట _ బలుక పొ య్యేరుసుమ్మీ ! 
అలగి మీచేత నే నాడించినశు జే 
aa 
అతని మనను నొచ్చునే యేమివచ్చునే ॥ లేమరో ॥ 


కన్నెరో ననుగూూడి కాగిటలీనమె - యుండ మువ్వ గోపాలుడు 
వెన్నవంటి మనను రాయిచేసుకొన్నాడు 
విడనాడి యిందు రాడు మోముజూడడు ॥ లేమరో ॥ 








సారిన।|రినుపాొా మ[1పా ॥1పా వమ।దపదప।1పాదప దా॥ 

చే మ రో [మా ము వ్య ॥| 
దా, మప।|దాదాగరి సా ॥సా 1 నసనినిప[చం ॥ 

గో (పొ లు ॥డం "as 1న || 


పొ సారిస ర నువ్‌: చ వచసా లి దందవ॥[మాపా ద దఎపమా. | గాగన (రీరీ ॥ 


, B స్స యు . డి కె .. |చొ ,! లు॥ 
సా .పొ।వప మదవ।దా. ॥సనా .౨.।; సా.రీరిననీప।; దా .॥ 
చే వే।|మా . (రు 1 దూ* 1 రే | [ది ,॥ 


దపపొాదా।1సా .;సా రిగగరీ॥సారీన రివ మగా।గరిరి,; సా ॥ 
త్ర గ, ఫస wr 1 జ మ «+ వి | లో, | 


సా, .|ననినివ;:దా ॥ +" దవ।చాచాగరి;సా,..॥ 


నీ (౬ 1రు | Ch ఇ శు sz సన. 1! 
భాం 


జె తయ్య పదములు 95 


సా సన నీనీద।పాపమ॥దా 1 పొ | || 
టో య్యే. నట ॥ వే Wir de. ॥ 


పాొమపాదని।; దవదమమా।గగశఠీ॥సా 


ఎం త టి | ది.ట॥ వే లేమరో ॥ 
చ చా!పా |; పా॥పొ 1 ఫొ | పమదప॥ 
నా।పు | ణ్య॥ ము | చ || 


ణా సరి।|రిముపద పదసా | సనిదాదప॥ మాపా దదపపమా , 1గాగస | రీ రీ 


క్కు నౌ నా . | . టి ॥ది న ము !లె,॥ 
సా సారిస।రీపమగా।గసరీ॥సా సనిచా!సొ రీమా॥ 
ల న ;న్ను చే ॥ప 1 ట్ర్‌ ల ॥ 
గ్ర ల్‌ 
పొమపదా దపపమ।పా | || పొ।[పమదప|దా ॥ 
[| దా | || యో 1।ప © 1 
ap) 


Cees BRM e nse aamaeee ae A వ. 


రీసా 1।1సా ;సా రిరిసనిప [దా పద। సా రి గన।రీ ॥ 


విడ ; నా (డి 1 వె; న్నె ల | 
సారిసరీపమగా!।గరిరీ॥1సా ॥ 


శ్రి | క్ర | టీ | 


మప ।దాదాగరి సొ ॥సొ [| ననినిప।[ చొ ॥ 


ఎవ !ర5 . కె 1న లే | వా ॥ 


పొమపాదని । దపపమమా। గగరీ ॥సి 


వా, రీ తో వా ॥దొ నేమారు॥ 


96 


శే తయ్య పదములు 


అవతారిక , 


ఇందలి నాయిక స్వీయ ముగ్గ 


గనుక నే చెలిమిక తెలు “ అలుకో పొలయలుకో * తెలియలేక తికమకపడుచున్న నూ 


ముగ్గ గనుక చెలులతో చెుకొనుటేకే నిగ్గుపడుచున్నది. కలహోంతరితయగు ఈ మెను ఊరడించు 
టకు చెలులుచేయు |పయత్నములు ఎంతో రసవంతములగు మాటలలో ఊేతజ్ఞాలు ఈపదము 
చేష్పేయున్నారు 


గ్‌ 


ae 


రాగం _ సావేరి - |తిపుటతాళం 
అలుకో పొలయల. కో ! - 'తెలియదమ్మలార | 


తలపులు తెలియవసనెను - తాళ రే మీరు శెలలార ॥ అలుకో ॥ 


కన్నె చిన్న తనమేమంశే - కన్నులు శేలపేసెను 

చిన్నెలుచూచి యాసె విభుడు - చిరునవ్వు నవ్వెను ఓయమ్మా 

ఉన్న రీతిరేమంటే _ యువిద ! యెంశేని యసురునురనేను 

వెన్నుని నేనదలించి'ే - విని విన నట్ల్టుండెను ॥ ఆలుకో ॥ 


చెలిని విభుని భుజమువై - 'జేరుకపోళే వలదని 

సొలపున చెంగట కూ - రృుండమనెను 

అలివేణి ! యతని శెమ్మోవి _. యా నెదననియందుకోబోళే 

చెలువ డావలి మోమై తన - చెక్కిలి గదియించెను ॥ ఆలుకో ॥ 


'కే[తయ్య పదములు 97 


రమ్మని తిల్ల గోవింద _ రాజా! యని పిలిచి 

కొమ్మరో ! తన పేరు మువ్వ - గోపొలుడసనెను 

యెమ్మెతో మీయిద్దరు - నెనసీయుంటిరా * యంకశు 

నెమ్మితో నాపె కద్దనెను నెలత, యతడు తలయూశెను ॥ ఆలుకో ॥ 


రిసారీ ; పా ।; పాపమ ॥ దపావదా। సా [14|| 
అ లు |; కో పొల ॥య లు 1కో | |] 


ననిపదపా।పాొ మ।పాదని॥ద పాపామ।[గగరీ; సా ॥ 
శ లి య 1ద || మ్మ లొ ర ॥ 


రిసారీ |ద దవమ।దపదా॥దపఫావదా!।[సా రి| గారి ॥ 


అ లు 1కో పొ ల ॥య లు, |; కో | | 

సరిగరినని।దదపమ।[దదమద॥ సా నిదపమ।గగరీ॥ 

3 లి య | ద ॥ మ్మ | లా ర Il 
'దపాదా 1సా 1సా ॥ననివదా.।సా రీ | గారీ ॥ 

త, ల [| పు 1 లు 1 3 లి 1య [ |] 

నరిరీపీమగరి।రీ .;సా ॥దదగరీగరి।సా, ; ననిదా ॥ 

వ ల... .॥ను ,| . ॥ళా, | భ "రే i 


వమవదవద । సా రీ!గా. ॥రిననిదపమ ।;దదపమ।గనసరిన ॥ 
ల్సి | రు .శచ. లు... ;లా.,. 1. ర, ॥ అలుకో॥ 


(13) 


ఉత్రయ్య పదములు 


దా | పొ పొ ॥పొ వేమ ।దదపాొ దా ॥ 


క (నన్నె 1 చి న్న, | త, | న |] 


పమాపదా।[ద దపమ ।|[గగరీ॥ 58! సరి;ప మాప।1గగరీ॥ 
మే | మం | శు ll క ,న్ను లు | 


రీసా  (ననిపర।1సా రి॥గారీ 1 మపదా।పా ॥ 
"లే 1 ల వె ॥ సే . 1ను ॥ 


బలాలను. 


పా ,.మా।|మాూ ।|మా ॥మపామవపదపాద।|దపామ।ద దపమ॥ 





చ 1న్నె లు ,॥చూ | చి | యూ || 
దా పాపమ।పా ॥పొ దదన|।ననిీచా!ద పొమ॥ 
చ విభు డు ॥ చిరు! న | వ్యు | 


దదసమపదమా।;గగరీ;సా ॥రీసా 81గాసా[రీ || 
స వే 1ను ॥ ఓ య మ్మా ॥ 


చా 1పా పా, ॥[పమాపచా।!దపపమ[1గగరిరి ॥ 
ఉ 1న 1:6 4తి దే (మం కే. ॥ 


సా రి ననిప। ధా. ॥1సా.రిగస|రీ, 15 ,॥ 
ను యు వి।ద ॥ ఎం 1B (ని .॥ 


సరిప మాప।|గగపఫా।రీ _.॥[సా రీ; మపదా।పా,.॥ 
యను. 1రుు ,!।1ను ॥ర ,.:! వే. .]|ను..॥ 


జెతయ్య పదములు రిల 


దపాదా $;సా | సా ॥1ననిపదా ! సా రీ।[గారీ & 


నె న్ను నీ "నై 1న ద 1 లం | H 
సరిరీపమగరి।రీ |సా ॥దదగరిగరి।సా ,;ననిదా॥ 
శ్రా త | [పిన్‌ 1 వి న. i 


మపదవద।|సా రి।1గారి 8 ననిదపమ।దదపమ।గనసరిస॥ 


ర్న 


న 1 ట్హుం | 12 సమ స ॥ అలుకో ॥ 


100 చ తయ్య పదములు 


అవతారిక 


ఈమె స్వీయ నాయిక “తాళి మొకరికన్నావద్దా ' అని సఖ ఈమెను మందలించు 
చూ 'మీ తగవులు తీర్చుటకే మా కాలము సరిపోవునట్టున్నది చిరుకోపముతో అతడొక 
మాట యన్న: నీవెన నూరకొనరాదా! పాలు సిరువలె కలసియుండవలసిన మీ యిరువురిలో 
ఏలనే ఈ తగవులు ౪" అని బుద్దులు చెవ్పుచున్నది అ మృపు_స్తకములలో ఈ పదము సావేరి 
రాగములో నున్నది మంగళై శిక రాగమున మా పారము 


మంగళ కైశిక రాగము భాషూంగము లెండు మధ్యమములును సందర్భానుసార 
ముగ నిందు వచ్చును వెంకటమఖ సంపదాయమున చ్యుత పంచమ మధ్యమము ఈ రాగమున 
చెప్పినను, వలనో దీనిని భాపషాంగమనలేదు మాయామాళవగాళ జన్యముగా ఇప్పుడు దీనిని 
పరిగణింపవలసియున్న ది అతి[పాచీనరాగమగు ఈ మంగళ కైశిక 72 మేళ కర్తల పద్దతి రాక 
మునుపే ఎంతో (పచారమున నున్నది 


సరిగమ వమదనిసా-ననిదవ మగరిపా ఆను ఆరోవాణావరోవా 
ణములు కలిగియున్నను, “గమమమామగరిసా _ సనిరిగమా" - 
“మగదపననిరిన' అనునవి విశషపయోగములుగా గు _ర్జించుకొనవలయును ఇచ్చట 
ఒక విషయమును మనము చెప్పుకొనవలసి యున్నది మేళకర్తల పద్దతికి పూర్వముండిన 
రాగములు చాలావరకూ ఆరోవాణావరోవాణమునె గాక కొన్ని ముఖ్యమైన న్వర సందర్భములు 
గల రాగపుఛాయలతోనే ఎక్కువగా గు_ర్జింపబడుచుండెడివేమోనని అనుకొనవలసియున్నది 
ఇందుకు మంగళ కై శికి, ఆహిరి, ఘంట, నైంధవి, నవరోజు, మారున ద్విజావంతి, గారిపంతు, 
మొదలగు రాగముల స్వరూవములే మనకు ఉదావారణములు, 


ఊతయ్య పదములు 


ర్న 


రాగం . మంగళకి శిక _ (తిపుటతాళం 


తాళ మొకరికన్నా వర్దా - ఓ చెబవియరో 


అప లోలాతి'! మువ్వ గో _ పాలునికి నీకు మాటలై శే 


వాడలుగ నీవలుగ వశమె మీకై తిరుగు 
లాడినది చాలునే యెవరు మెత్తునే 
చూడగ మీరినట్లున్నది మీకు కోవము 
వీడక ముక్కున నున్నది ఓ చెలియరో 


చలమున వాడొోొకటం శు బుగగా నూరకుండక 
చెలియరో ! యిదేటి కోవము చెల్లునె మీతోడ 
చెలిమి చేసిన పాపము యెందుకె మీకు 


వలువని మనస్తాసము ఓ చెలియరో 


ఎలమి పాలు నీరువలెనె - కలసి మువ్వగోపాలునితో 
చెలియరో ! యీచలమేటికి * యిటువంటిగుణము 
చెల్లునే నీవంటి మేటికి వివేకమింత 

వలువదా అెస్సాయొను నేటికి ఓ చెలియరో 


॥ తాళి | 


i తాళి | 


| ఆాళి | 


1 భా ॥ 


న రి|రీమా।మా..॥గమామమా।మామద।మామా॥ 


+, తా. , !|మొ | 5 రి, $క56 


గ 


102 


ఆప 


క|తయ్య వదములు 


గామమమామగ।రిగరీ1సొ ॥సా సని థా |రినరీ। గాపమ గరి॥ 


వ iO. wl 1 ఓ చె లి «ll 
ది 


సౌ గమ।|చా |।దనినిద॥ద మాషపా । పాపము గా।;మాదప॥ 
య లో 1లా ఠి ॥ ము వ్వ (గో | పా ॥ 


దా నినీ।; దనిసా।! ననిరీి॥[సా నని।దచదాదమ। పాపమగరి॥ 


లె 


ని ॥క నీ కు మా ।1ట ల il 


య ర్వ 


తాళి మొకరి ॥ 


సనిదా।!రీసా[రీ [మగ మామదమమ।గమమగరీ సా ॥ 


వా. ॥డలు॥।గ ॥నీ వ లు గ | 


సరి। గా | మా ॥దపది* ,!నీనీదో।;పొ , ॥ 


వళ। మే ,; మీ కె [తీ రు[గు | 


i మా।॥నుగమా।మా ॥గమమ్లుమాగ।రి గరీ1సొ 4॥ 


లొ 1డీ 1న | దీ | శా | 0 |] 


సా ననిధా।,8 16 [మగమామదమమ్ర।మగరీ।సా.॥ 
చే ఎ వ 1రు మె ॥ళ్తు | [శ 1. el 


త్య 


న రి1గా. మా ॥దపచ*  ; నినిఐబా [పొ ॥ 
చూ।|డ 1 గ [మీ 8 . 1న... (ట్లు, 1 


'శ్మేతయ్య పదములు 


పా మా[మగమా[మా [గమమమాగ।రిగరీి;సా .॥ 
న్న ది మీ | కు ॥కో = 1ప ము, ॥ 


గమ ॥।చా $నినిదా[దమాపొో 1 వపమగ [| మాదప ॥ 


ఖని. డ్‌ | క ॥ ము | క్కు న ॥ 


దా నిని; దనిసా। సనిరీ ॥ పా ననీ; చదాదమ | పొవనుగరి ॥ 
ను | (న్న 1 ది రీ | చె 1 లి | 


న్‌ 


య తాళి మొుకరి ॥ 


104 ఊ|తయ్య పదములు 


అవతారిక 


ఈ పదమునందలి నాయిక పరకీయ, తృప్తాతశృ్త నాయకుని చేష్టలకు తా నెట్లు 
సరవళురాలై నదియు శెలిక తెకు చెప్పుచూ, * అంతటి జాణతనముగల వానినీ మాట చమక్కా 
రముగల నీవే తిరిగి తోడుకొని రాగలవు ' అని వేడుకొనుచున్నది 


మారువ రాగము ఇప్పటి మాయామాళవ గళ జన్యమని చెప్పుకొనవచ్చును ఈ 


రాగము [పాచీనము వెంకటమఖ సంపదాయమున భాషూంగము, దేశీయమ. పదమునందు 
గల మారువ రాగమున ఆరోవాణావరోవాణములు ఇట్లున్నవి సమగమదనిన - 
ననిద పగమగరిస ఈ స్వరములన్నియు మాయామాళవగాౌళ స్వరములే గనుక ఈ 


రాగము భాషూంగముకాజాలదు ఊఉ త్రరచేశపు సంగీత పద్దతియందు “ మారువ"* యను నొక 
రాగము గలదు కాని ఆది సంపూర్ణముగా దీనికి ఖిన్నము గనుక దేశీయరాగమనుటకు 
అంతగా సొవకాశము కానరాదు రాగములలోో కాలక్రమమున కొన్ని మార్పులు వచ్చు 
చొండుట అందరూ ఎరిగిన విమయమేకదా ! గనుక దీని నిట్లు వదలి రాగమునందలి విశేష 
[ప్రయోగములు గమనించుడు “పా గమా గచాదనిసా", “సారిగరిసనీ”, 
'“సగమదపా' 'ననిచాి, “నరిగారీ’, “వమపగమగరీ ఇవి రాగమునకు 
సూచనలుమా|తమే ! తక్కి-నవి పదముల నభ్యసించి [గహించునది 


రాగం _ మారువ - (తిపుటతాళం 
ప* అమ్మమ్మ! వీడంత నెరజాణడై నాడే! 


అ స ఎమ్మెలాడి! మున్వగోపాలు నిటు తోడిశేవే ॥ అమ్మ ॥ 


జ [తయ్య పదములు 


చ _ చిరునవ్వు నవ్వుతావచ్చి చేవట్టినదే కాని 
మెరుగు సయ్యెద ల్ర్‌స్పే 'దెరుగలేనై తి నమ్మా ! 
కురులు నెరులు తీర్చి విరులు చ ట్రినదే కాని 
చురుకు కెంపు మోవివై నుంచగ నేమి తెలియనై తి 


2 చెలియ! యేకాంతమునకు చవిచూచినదెకాని 
వెలయు ముద్దుమూటలు విననేరనై తి 
గళము ముద్దిడి నన్ను గారవించినది గాని 
తళుకు చెక్కిట గోరుతగిలి నొగిలేమొ తెలియనై తి 


8 గరిమ మువ్వ గోపాల డు కౌగిలించినదెకాని 
యిరువురి మేను లొరసే జెకుగలీనై తి 
విరుబోణి ! పోక ముడివిడిచి అంతరంగమున 
మరియేమో చేసెనో మగువ! యేమిశెలియనై తి 


శి 


అ | మ్మ | | మ్మా ॥ పీ 
గా రిసమగరి॥సా గమ।1పనీదాపవని।; సొ 
త, | + నెర $జూా , wl 
పనిసా।|సననిదమపమపసపమ॥గరిగరిసా 
a. wl 


అవ* , నము।పా ।|వపమగ॥నముదసనదడదా.!పామ పా !పానీ॥ 
ఎ .1మ్మె. 1లా,..॥డి, టి “మమ 


(14) 


105 


li అమ్మ 11 


|| అమ్మ u 


| అన్ను 


సనసప।పామగా।[మా [॥[దపదమపొా మ।[గమపామగమ॥। 


1 సనిన్‌8 సని దద పమవద । 


106 కతయ్య పదములు 
సా, నని।సాగమ గరి | సానని ॥ సరిసానిపదపా మ। 


పదమాపపమ । 
గో .పా.[లు . నిటు. ॥ తో డి 3 


గా మవమగరి ॥సా 
"వే || అమ్మమ్మ ॥ 





చ, వద ।1దమపా। పపమా॥[గమపొ మగమగా రి।;పమగరిసా ని; 
చిరు 1న | వ్యు 1న పు | ఛా 





ధ్రపనీ సా॥ . .సగ। మావమ గమ । పాదప మవ ॥ నినిపా నినిదా దదమా । 


న చ్చి॥ చె 1వ టి 1న చే గా 
టె 
పమగామా।పా ॥ దమ ।1పా |పసనుగ ॥ మదవదా ।1పొ మపా | పానీ॥ 
ని ॥ మెరుగు (వె ॥ య్య ద తీ సే | 


ననన anna] Beare Las an a nn wa ar తలలను PRT OAT IMMER RRR 


సా నని।|సాగమగరి! సాసని॥ నరిసా నివదపా నము।పద సపమ। 
ది 


ఎరు, గ, ల "నె తీ 1న . 


గా మవపమగరి॥సా .వద।దమపా।[పవమా॥[గమపా మగమగా.రి। 
“మ్మ. | కురు! లు 1 సె., ॥5రు. లు al 


పమగరి సా ని। ధపనీసా। స గ । మాపమ గమ । పాదప మప ॥ 
శ్రీ 41౨ ర్చి ॥ మురు1 లు అ అము జక 


'చ[తయ్య పదములు 101 








_మపజణుడనానరలుకావతకంత నసుకు ఆష్యకార్యాగాగాకాకాుతములగానాబయణాయ్యత్యనతి. 


నిదానీనీపా 
న 





దమా।|పమగామా।పొ ॥ ,..దను!పా ; పపమగ్గ॥ 


మయ A 


| గా ని || చుడు! కు 1 ౩ «ll 


ER ఆ 


మదపదా |పొ మషపా।పానీ॥ ఫా సనీ।;సాగమగరి।[సాననీి। 


మ్మో ని ను నుం ॥ చ గ, నే 1మి క 








నరిసా నిపదపా మ[ఎదమాపఎమ। గొ మవమగరి ॥సా 
"8 లి య నె Pra a తి H అమ్మమ్మ ॥ 


108 జే తయ్యపదములు 


అవతారిక 


ఈ నాయిక స్వీయ, ముగ్గ, కోలహోంతరిత అన్యాయ _త్తచిత్తుడై న నాయకుని చేవ్షలను 
గమనించియు, తనయందే తప్పును ఆరోపించుకొని, ఆను వేసిన నులు వివరంచి, నాయకుడు 
తనయందు విముఖుడై యుండుటకు కారణము శతెంను “నతకుటి నని చెలికత్తెకో చెప్పు 
కొనుచున్నది 


రాగం - మారువ - [తిపుటతాళం 


ర 


ఎంత మాటలాడెనమ్మా - యితిరో నావిభుడు నన్ను 
అ ప ఇవెంతచేరి మోవిశేనె - చప్పనని మోమటు (తిప్పెనేమో ॥ ఎంత | 


చ రమ్మని చేబట్టి నేను మాయింట్‌కి- రా రమ్మంటి 
నీ ఎవరో ? నే చెవరో? నేను - నీ వాడు గాదు పొమ్మనెను ॥ ఎంత ॥ 


2. కులుకు గుబ్బల రొమ్ము గుమ్మి - కౌగిలీయను నే బోతే 
ఉలికి లేచి కసరుకొని వనిత నీతో 
పొందు చాలు బొమ్మనెను 1 ఎతిత ॥ 


8. చెలియ మా మువ్వ గోపాలుని - చిత్తము రంజిల్ల చేసి 
యలమిచె కొని ఉపరతి సేయగబోశే 
ఈ పొందు వద్దు వొమ్మనెను ॥ ఎంత ॥ 


జే|తయ్య వదములు 1009 








వ, *సప।గా మగా మ।॥।రీ ॥[పారిగరిస నిసాని।;సా రిసా [గా | 
ఎం.! త | మూ ॥ టా జ 1న (మృ. ॥ 
గరిసప।1పాగమా।దానినిదా॥ నీసరి సా రగ రిననిసాని।; 
లి 


| రో 1 నా వి . | 











దదపా గమగ|।|పొ గ మగరి ॥సా 
భు డు | న ॥న్ను ఎంత ॥ 
అవ పా గ|మా గమా గ|।దాదనీ॥ సా సా ని సారిగ | రినసాసా ని॥ 
* చెం. 1త చే. 18 1 మో 1వి || 








సారీగా రిరిగారీ |; సారిగ రిన | ననిసా ననిదా ॥ పొ పొాగ।[మాగచా। 


3 న 1 స్ప।న., ॥ని మో ।$మ క 


వల... కరర క. Teed DRT Rn 


నినిదని సా ॥ సారీ గ 8న సని నరినని | దదపగ మగ దద । పగమగ రిగరీ ॥ 
టు... . తి. శ్‌ + ప్పె న తజ ల ,_ మో,॥ 


సొ. 
హ్‌ ఎంత ॥ 


110 


శ్య్షతయ్య వదములు 




















సా రి|గరి సారిగ।రిసనీ నని ఠా[ననిసగమామగమదపా। 

ర మ్మ. ని nH క Sw eis sl 
ననిదని సానని | దొపా ॥ పా ద। నినిదాపదపా 1పదమా మగరీ॥ 
ట్టి నే; ను ॥ . మా ,॥యిం శి, | క్రి |] 
సరిగాసరీ |పొ గమా గ; రిగరీసొా॥ . పా గ।|మా గమా గ।దాదని| 
రా ర ।మ్మం. i SRM అ Dv sy WS al 
సా , 1।1సా,నిసారిగ।|రినసాసా.ని॥ సారిగా.రిరిగార్‌ | 
డో 1 నే 1 నె ॥1వ,, దో . ll 








సారిగ రిస । సనిసా ననిదొ ॥ పొ పాగ | మా గదా । నినిదని సా ॥ 
నే ను!। నీ 1వా ఊడ ను గా 1- - ను ॥ 





సారిగరినసని నరినరి। దదవగమగదద ।[పగమగరిగది॥ 
పొ మ్మ ॥ మ యలు a | న్‌ |] 
సా 


మ్మ ఎంత ॥ 


కే త్రయ్య పదములు 111 


అవతారీక్ర : 


(పౌఢ నాయిక యగు ఈమె పరకీయ రాక రాక తన ఇంటికి వచ్చిన స్వామికి 
ఎదుశేగి, తోడిశెచ్చి, అలంకరించి, కన్తురి నామము పెట్టి, సరసో కులతో సంతోవపరచి, “ చలువ 
చవ్చరములొ నరమాడేటంతలో కోడికూసె నయ్యయో్యో! నా గుండె రులు రుల్లుమనె 
నమ్మా ' అంటుంది ఈ పదము అచ్చుపుస్తకములలో సౌరాష్ట్ర) రాగమని వేయబడియున్నది 
మా పాఠము జౌళి 


ఈ జౌళి రాగము [పాచీనర క్రి రాగములలో ఒకటి దీనిని పూర్వాచార్యులు ఘన 
కాగ ఉత్తర పంచకమున చేర్చియున్నారు వెంకటమఖ సంపదాయమున త్మేత్రజ్ఞుని పదము 
నందున్న శే యున్నది ఇది మాయామాళన గౌళ జన్యముగా ఇప్పటి (గంధక ర్తలు [వాసి 
యున్నారు. 


ఆరోవాణ ; సరిగ వదన - అవరోవాణ ననిదప గ ర న అని యుండుటచే 
ఇది 51 వ మేళమయిన కామవర్దని జన్యమనిననూ అనవచ్చును ఉ _త్తర దేశస్థులు ఇదే ఆరోవాణావ 
రోవాణములు గల రాగమును " తి వేణి ' అనీ అందురు వదమునందలి రాగ సంచారములు 
అతి మనోజ్ఞ నులు మాటలయందలి భావములను అందముగా వెలువరించగల స్వర సందర్భములు 
గమనార్హ్యములు 


రాగం - దొల్లి - (తిపుట తాళం 


సః కోడికూసె నయ్య యో నా - గుండె రుల్లు ర్లుల్లుమనే నమ్మా ॥ 


112 
అ ప" చేడెరో నాసొమివద్దచేరి - నేనే మాటాడునంతలో 


చ  చెలువుని కెదుశేగి - చెలగించి తోడి తెచ్చి 


కలపమ్ముమె నిండ _ అలది కనురి నామము బెట్టి 
కలువలేనితో _ కలపాము ముగియిం బి 
చలువ చప్పరములో _ సరసమా జేటంతలో 


2 విరులు శిఖనిండజుటి - వింతగా సొమ్ములు బెట్టి 
ట్‌ లు 


జె[తయ్య పదములు 


॥కోడి॥ 


॥ కోడి ॥ 


బురుసు రుమాలుజుట్టి _ పొందుగా తురాయి చెక్కి 


సరనుని మోవి జూచి _ సారె సారెకు ముద్దు బెట్ట 


గురు కుచములతో రొమున - గుమ్మివె కొనేటంతలో ॥ కోడి ॥ 


లి (మెక్కి వేడికొని యెంతో _ మోవామున ముద్దు శెట్టి 


అక్కరో ! సిగ్గింత లేక _ ఆవేళ నీవివదలిం బి 


మక్కు-వమీర మదన - మం 44. 44. =. నిల్లుజేర్చి 


చక్కని మువ్వగోపొల - సామితో కలసేటంతలో 


"కోడి! 





ప సానరి[గా ;పా ॥ పా ;పదదపవగ ।|ప గదపవ॥ 
భక్‌ ల్‌ కం Naat WEA య్య... 
దా + పా. ॥[గపదసా,।నసనినిప।| దా ,॥ 
య్యో | 1 నా 1గుం IB || 


దా గగ ।;పా దని; దొాొపొ॥[పొగగదవ। వవగరి। సా i 


రులు !1ర్వు .లు4మ నే 


1న , (మ్మా. | 


జేతయ్య పదములు 


118 





పగ।|దవదప।దా ॥సొ రిగావగ।|।గరిరీ సా ॥ 
చే, జే రో ॥నా (సొ | మి Il 


రీ1సాసారిగ।|రినసా॥ననిదా [| పొదగ |; పొ || 
న | ద్ద | ద ॥ రి... | నే నే. ॥ 


గా;పా దని|దాపా॥పాగగదవ।|గవగరి!సా ॥ 
మా।టా | డు॥నం | త లో ॥ కోడి 


గగ|1పా 1పా nపాొదదపా !దా | దపదప॥ 
చెలు[వు (ని ॥ కె దు ।|రే !గి I 


దపదవగగ |; పాపాదని। దాపా॥పొగగదప।[పవగరి।! సా, ॥ 
చెల | గిం | చి॥తో.డి క్‌ చ్చి il 


సరిగా ప।|గరిరీ॥రినసా న నినివ|।శ్లా || 
కశకల।ప. (ము. । మె 1 నిం 1 డ 11 


సౌ సరి;గా ప।గరిరీ॥రీసాసరి।సరిచా।సా ॥ 


+, అల (ది | 5 ॥నురీ నా ! it 
అజయ 


సరిగా. !పా ౨|పా .॥1పాొా .పగ।|దపదవ।దాొ .॥ 


మ ము । బె టి. 8 +, రలు; వ. .1ల క 





సారిగా ప్‌ గ।|గరిరి। సా,॥8సా నసనరి;గా పే|గోరిరీ॥ 
3d ని. ;తో..॥ కలవో ॥|ము ॥ 


(19) 


114 శతయ్య పదములు 


రీసా | సీ నినివ; దా [దా గగ।పాపద।సా ॥ 
ముగి 1 యిరి చ ,.॥ చల 1వ 1 చ || 


సనీదదనిద। దొపొా।పదగా॥[॥పొ గగ।పా దని1దాపా॥ 
స్ప ర. 1ము *, 1లో || సర। స | మా ॥ 


పొగగదప।|పపగరి।!సా ॥ 
చే.టం ;త. |లో ॥కోడి॥ 


మ్మేతయ్య పపములు 115 


అవతారిక 


విరహోత్క-ంరితయగు ఈ నాయిక కలహోంతరిత, స్వీయ “నన్ను, నొ గుణమును, 
నా (_పేమను ెలిసిన నీవు నన్నిట్టలయించుట న్యాయమా ! నాకు చెలికత్తె వైన నీవే - చెలువుడ 
వైన నీవే ఇంతేకాదు చింతించిచూడ నా జీవస్వామివి నీవే ' అని తన సర్వన్వమెన మువ్వ 
గోపాలస్వామికి చెప్పుకొనుచున్నది ఈ పదము అచ్చుపు స్తకములలో విళవారి రాగమని 
యున్నది కాని మాకు బౌళిలో పారము 


రాగం _ బౌళి _ |తిపుటతాళం 


ర్న 


ఇంత తెలిసియు_డీ - టూగుణమే€రా * 
అప సంతమా మువ్వ గో -పాల! నా సామి! ॥ ఇంత ॥ 


చ  అలుకచేసి యింటికి రా - వెతివి ఎవరై న 
చెలిక త్తెలున్నారా ! పిలువ వచ్చేరా* 
చెలికత్తె వెన నీవె - చెలువుడవై న నీవే 
తలచిచూడ నా పాలి _ దైవము నీవే నా పొమి ॥ ఇంత ॥ 


ల. వింతదానివలె నన్ను - వేరుచేసిరావై తివి 
అంతరంగులున్నా ఠా ? నన్నాదరించేరా ? 
'అంతరంగమెన నీవె _ ఆదరించిన నీవె 
చింతించి చూడ నా _ జీవనము నీవె నా సామి ॥ ఇంత ॥ 


116 


లి 


రి 


జెతయ్య పదములు 


(శ్రీనిధి ! మువ్వగోపాల ! చేపట్టి నన్నేలితివి 

నా నేర్పు లెవర్రైన ఆ - నందించే రా? 

నా వేర్చులైన నీవె _ నమ్మికలిచ్చిన నీవె 

ఆనగా బలికెద నా - ఆనందమెన నీవె నాసామి | ఇంత ॥ 





దా।పా దని । దొపా॥పొదదపపగా ।; పదపాగప | గరిగరి౫ 
ఇం!త ౨; ౩ ॥లి సి యు | I 


సా సనరి । గాపొదప | గరిగరి॥nనరిగా రిరిగపా గ | గపదాదధదపపగ।పా ॥ 


డీ యీ (గు | ౫ ॥ మే | ల [రా ॥ 


వపమ।1పాదసా।[సారిగన॥ 6! నరి;గావీగ।|గరిరి ॥ 


పం $త 1మాొ 1మా ము |వ్వ్య | గో il 


సారిగ రిస ననిదా | పొదగ పా. ॥నరిగా రిరిగ పొ గ!|గపదా దపపగ పొ 


సూ. 4 ల, | నొ, జ సా *1మి ॥ 
ఇంత ॥ 


సరి।గా ప।గగరీ*సారిగరీ | రిసనిద | సా..॥ 
అలుక. (చే N= 1యిం... [టి క 
సా సరిగా పా ॥పొదదపగ ।|వాపద।[ నినిదా ॥ 


కి రా వె లీ .ఇవి.ఎ .1వ 15... | 
(ns dn 


పొ పగ ।పొ దా 1॥1దా వగ।పోదనిదస । ననిదాదప॥ 
న, చెలి॥క | త్రై ॥ లు, 1న్నా.,. 15. గీ 


చ తయ్యు పదములు 


వగపొదపగరి। సా.రిగరి।| గా 1పావదదపపగ।పా |; 


రిల 


+ లు, (వ . స ॥ చ్చే {i రా | 


సరిగా ప।|గగరి॥ సారిగరి।1రిసనిధ।సా .॥ 
చెలి! క. లె! 1B . 1న నీ ॥ 


సా నరి।|గా ॥|పొ ॥పొదదవపగ।పాపద।నినిదా॥ 
వే. చెలు!। వు 'డ. ॥వె న 1నీ 14 | 


పా.వమ।పాదసా। సా రిగన1రీ నరి।; గావీ్‌గ ।; గరిరి ॥ 


వే ,తఆ (చి చూ 1[1డ .నా। పొ లి చె॥ 


 చాాతటయటారరాకానానామ ల ంలాకవారా వికాస్‌. 


సారిగ రిస వనిచా।! పొదగ | పొ i 
వ ము i 1 వే .॥ 


సరిగా రిరిగ పాగ ।$1గపదాదపపగ | పా | 


నో. * | సా | మి ll ఇంత ; 


117 


తీ శ శయ్య సదములు 


అవతారిక 


విరవోత్క-ంరితయగు ఈ నాయిక |పౌఢ, స్వీయ తనయందు ఎంతో అనురాగము 
గల నాయకుడు ఒకప్పుడు తనను లాలించిన విధవు లు, పలికిన వలుకుల, తలచుకొని విరవో యె 
తన చెలిక _త్రైతో చెప్పుకొని దై న్యమును పొందుచున్నది 


నాదనామ్మకియ రాగము [పొచీనము నిసరిగమపదా_దపమగ రిసనీ 
అను ఆరోవాణావరోవాణములు కలిగియున్ననూ మధ్యస్థాయి యందలి నిషూదమును కొంచెముగా 
సోశెడి సంగతులు కలిగియున్నది 'పనిదాపా* అను [ప్రయోగమున కించిత్‌ కైశిక నిషా 
దము కూడ వేయుట వై ణికుల సం్యపడాయము గనుక దీనిని భాపాంగమనియే చెప్పుకొనవలెను, 
ఇది ఇప్పటి మాయామాళవగాళ మేళ జన్యమా  వెంకటమఖ సం|పదాయమున ఈ రాగమును 
నంవూర్ణ సంపూర్ణముగా నిచ్చి మాయామాళవ గౌళ మేళమునకును, దీనికిని అంతగా 'ఖేదము 
లేదేమోనని తోచుచున్నట్లుగా చెప్పియున్నారు. కే(తజ్ఞని పదమునందు కనుబరచిన రాగ 
స్వరూపమే ఇప్పుడును వాడుకలోనున్నది 


రాగం - నాదనామ[కియ - (తిపుటతాళం 
ప. అయ్యయ్యో వగటాయెనే 


అ. ప: పయ్యెద జేరి పవ్వళించే సామికి ॥ అయ్యయ్యో ॥ 


'శ్మేతయ్య పదములు 119 
చ నెలది నా మోము రెప్ప అ వెయ్యక కనుగొన 

కలయనిండు సంజ చీ - కటి (గమ్మితె 

కలికి నీ ముద్దుమోము - కానరాక యుండునని 

తెలిసి (పొద్దుండగానే - దీపము తెమ్మనె సామికి il అయ్యయో I 


2. ననబోణి! వినుమమ్మ ! - నావై చాల పేమచే 
తనదంతమున నా అ - ధరము నొక్కి 
మొనసి మాటాడితే - మోవి విడువ వలెనని 
యనువచే సై గ - లాడుచున్న సామికి 





|] అయ్యయ్యో || 
లి _మదిరాడీ ! వినునుమ్మ ! - మా మువ్వగోపాలుడు 
నిదురించిన కౌగిలి - వదలీనని 
పదరిశయ్యమీది దు - ప్పటి కొంగుల. నాలుగు 
ముదముతో గట్టిగా - ముడి గొనుమను సామికి 1 అయ్యయ్యో ॥ 
ప 8సనీ।;రీ మగ గా | గా నరీ।గ మపద మ।గస రీ॥ 
ఆ [య్య | య్యా |] వగ |టా 1 యు ॥ 


అప+సా .సరి; మా .!మా ॥[1మా,...।;గామపవపమపవప[గా | 
స్‌ .ష.।!య్యె $ద ॥ వె | జే 6 ॥ 


గొ మా మగమా।పొాపమ॥మామవదప చా।1మపపొదవప।పొాపమ॥। 
_ ప 1వ్వ 1 శం నే . సా, స్‌ 


గమాగనుపమ।|గమగరి, గా. ॥ 
ని న bee sake తంతే! 


2 


శేతయ్య వదములు 











గా రిననీ |రిగమపదపమద ।; పమమామా।మా,. |గామపమప।|మాగనూగ! 
వె య్య ద “_ 13వ, 1 జే. .1రి.. ౨౨౨ 


గా గామగ | మగమా | పొపమ ॥ మా మపదవదా మస పాపని | దపపమ ॥ 











స్‌ వ్య 20 1 . | సా Kg గ్గ 
పమగాగమపమ। మా దపమగా।గా ॥గా నరి।; గ మవదదమ।1గస రీ॥ 
మీ : 1కి | |॥ వెగ।టా | . యె 
సొ,, 
నే అయ్యయ్యో ॥ 

సరి;మాపవమాప।|మాగమాగ॥మా | మా 1 మూ,. ॥ 

వెల (ది త TYG ॥ మో ము 1 || 


గా మామ గమా॥[పా .4 పావదపా।పా 1; దపవమ॥ 


స్ప వె ।య్య | క్ర గక నుగ, స నః. ఏ 
గా నరి। రిగమపదపవముద। మా ॥మా మా |; గామప మప ॥ 
* వల 1ది స్తే 1 నో 1మా,. ము 1 "౮ 1 


ముగా గరిరిగ మపదపమద।[మా ॥1పావదపా।పా ;దపపమ ॥ 


ప్ప..వె [య్య ప ES. WEE Ds TY a See wl 
గా రిని; 1౧౨ |గా 1 గా im | 
కళల1య నిం. ॥డు * 1సం ,|జ 4, ॥ 


రీ రనీ;రీ .1గా. [రమా |; మాపమా.వ।గా .॥ 
శీ క. 1టి .॥|గ 1 మ్మి బు వల్‌ భం 


'జే[తయ్య పదములు 121 


గా,.మమ[గా ॥గా ॥రి నని రీ ;గా గా ॥ 
కలి।;కి. 1నీ ॥ము ద్దు మో. |1ము ॥ 

గా సరి।మా మా .॥1గా. ,1|1గా ౨|గౌ | 
కా !న ,1ఈరా 1 5 యుం 1డు ॥ 


రిసనిరీ |గాగా।గా. ॥గా .మా।|మ గగమ।సావమ॥ 





న ని ; ఆలి |పి i [పొ ।ద్దుం 1 డ ॥ 

మా మప[మామపదప। దా ॥1పమపా పమమా।॥।గా |] 

గా Dis రది ప ము, ॥ 

పౌ దపదవని దా!పొ ,.1మా ॥[గామపమామప [గా ॥రిసనీ॥సొ . 

"ఆ | మ్మ 1 నె 1 సా = (మీ FE Wows 
అయ్యయ్యో ॥ 


(16) 


129 ఊ[తయ్య పదములు 


అవతారిక 


పొఢ యగు ఈ నాయిక వరకీయ, వీరహోత్కంరిత ఈమె పనుపగా చెలి 
సాయకునివద్ద కరిగివచ్చినది ఆమెతో తననాయకుడు తుపాకుల కృష్ణ రాయడు ఏమని ఆనతిచ్చెనో 
తన చెలిని దాచక చెప్పమని లాలనగా ' బంగారుబొమ్మా ' అని పిలిచి యడుగుచున్నది. 


ఫరజు రాగము [పాచీనము భాషాంగము కాదు ఇది యిప్పటి 15వ మేళమయిన 
మాయామాళనగాళ జన్యము. సగమపదనిన - సనిదపమగరిస అనునవి 
ఆరోవాణావరోవాణములు. ఇది దేశీయరాగమయిన కావచ్చు పదమునందలి సంచారములు 
గమనించినచో ఇది తన చేశీయభావమును పోగొట్టుకొని, కర్నాటక రాగములలో నొకటిగా 
కలిసిపోయినశ్లు తోచుచున్నది 


రాగం - ఫరజు _ |తిపుటతాళం 


ల్‌ 


ఏమనెనే సుద్దులు - ఏమే బంగారుబొమ్మా | 


ఆప పఏమనెనే మరుగేల చాచే 
రామ తుపాకుల రాయడు నీతో ॥ ఏమనె ॥ 


చ. మానిని ముందుగా నా - మాట నీవె త్తితివో ? 
తానే పల్కరించెనో - దయ నావై కలిగి 
శానుక తనచేత _ బూశెనో ? యందిమ్మని 
అన తిచ్చెనో ? నామీద _ ఆన ఓ చెలియా! ॥ వమనె ॥ 


శ్మేతయ్య పదములు 128 


2 వనితరో!' వాడీడకు _ నచ్చిదననెనో ? లేక 
నను తోడితెమ్మశనెనో ర్‌ నాపొణవిభుడు 
చెనరుతో మాటాడెనో ? _ నేరమెంచనో ? 


వినిపింపు వానిమాట - వినముచ్చటయ్య్యని 1 ఏమనే ॥ 


లి వేడు తుపాకుల - వేంకటకృష్ణుడు 
కూడే వేళలోనే _ నోడించితినంట 
నేడాసుద్దుళే మనా - నీతో మందలింవెనో ? 


మోడిగ నున్నాడో ? - ముదితరో ! వినిపింపవే ॥ ఏపమనె ॥ 
ప సని|సామగ।|మా ॥|దపదా ,!సననిదని।; సా ॥ 
ఏ $ మ | నె ॥ నే De 4 ద్దు ‘ll 


సా నని|పదమప।|మా ॥ముగనముదపద।|మపమగ।రిరిసని॥ 
లు వ | మే బం... ॥గొ రు.1బ్దొో . 1... 1 


అప సా సని । సామగ | మా, ॥ దపదామగ | మాదప దా .॥ననిదా. !సననిదనీ1సా, | 


మ్మా.ఏ 1మ నే .॥ మరు। గే ల. ॥దాచ (శే 1 రా, ॥ 


సని। సారిగ రిన | సరినీ దప॥మగమదపద[మపమగ |రిరిసని ॥ 


తు పొ .. ,కు ల.॥రా..య. |డు.. .॥నీ*, ॥ 


9 i 


ఏమనేె ॥ 


|! 


శేతయ్య పదములు 
.మద।పాొా [;1పా,..॥ ప దపపదవ।1పమపా।!పపమమ॥ 
మా 1ని. 1! నీ ॥ముం దు ॥గా నో. || 
గా సని|సాగా।మగమా॥పదపాదా।|పమపా।[మగమాయ॥ 
మా ।[ట. (నీ ॥ వె త్తి తి ॥ 
పొ .సనగ।మాదప।దానీ॥సా ।; ననీదా।[పొదమ॥ 
వో. తా నే [వ ॥ల్కా | రిం చె ॥ 
పో.మగ।|మదపద।| మపమా॥[పమగమగరి।;సా । il 
వో దయ।నా వ ౨ ॥క . లి hee. 2] i 
మద।పా ॥।|పా,..1సదపపదప।|సమపా।[పపమమయ॥ 
we eM We Nees tw | 
గా..స ని|సాగా1మగమా॥పదపాొదా।పమపా।మగమా॥ 
SRD RTDs hes WOH ది .. 1మ్మ్శ.. | 
పా ,వుగ | మాదప।1దా ॥న నిదా .|ననిదని।సా..॥ 
నిఆ ॥।1న .,1॥తి ;చ్చె.నో (నా id 
సా .నని | సారిగ రన | నరినీ దప॥మగమదపద।నమపమగ।రిరినని॥ 
థ..ఆ.!న,, ఓ, ॥ చె లి [య | || 
సొ 


పము;నె ॥ 


'శేతయ్య పదములు 125 


అవతారిక ; 


స్వీయ మధ్య విరహోత్కంరిత యగు నాయికను, ఆమె సౌందర్యమును, సుందరము 
లయిన ఉపమానములతో దూతిక చెప్పుచూ ఆమె విరహామును వర్శించుచున్నది 


సౌరాష్ట్ర రాగము (పొచీనము ఇందు కెండు నిషాదములు వచ్చుచుండుటవలన ఇది 
భాషాంగము 'నిసా ని' అననప్పుడు కాకలి నిషాదమును “దనీదపా' అనునప్పుడు 
శై_శికి నిషాదమును. పలికించట సంప్రదాయము ఇందు గల గై వతములన్నియు చతు కుతి 
భ్రైవతములే గనుక దీనిని వాడుకలో చకచాకము జన్యమని చెప్పుట యుచితము. 


'వెంకటమఖ సం పదాయనున దీనిని మాయావమాళవగాళ జన్యముగా నే చెప్పి 
యున్నారు కాని పదములు మొదలగు రచనలలో ఎచటనూ శుద్ద ధైవత (పయోగము 


కానరాదు 


సరిగ మపమదనిసా-ననిదనీదపమగరిస అనునవి ఆరోపాణావ 
రోవాణములు ఇదిర క్తి రాగము రాగ సంచారములు పదములను పరిశీలిం చినచో స్పష్టము 
కాగలవు. 


రాగం - సౌరాష్ట్ర - |శీపుటతౌళం 


పః వతీరున రమణిని గలిచి నీ. వెట్లా రూపొదువో 


126 


అప 


ల 


శే(తయ్య పదములు 


. చూతము రారా! మదన నీ 


చేతి బలిమి మా శలియబలిమి ॥ ఏ తీరున ॥ 


రాతిరనే యేనుగ నెక్కి = రాకాచం[దుడు గొడుగుగాను 

లేత తెమ్మెర మొదలై న బలముల _ చేతగెలిచెద నంటివా ? 
పోతు'టేనుగు కుంభములే - పొలతి గుబ్బలు మోను చం |దుడు 
నాతి (పాణమా చలువ తమ్మెర = జాతి 


వారిలో పగలు గలవా ॥ ఏ తీరున ॥ 


జంట విరిదమ్మి యెద _ నంట గుమ్మెదనంటివా * 
దంట వే చెలికేలు దమ్మి - తమ్మి యొక్కశు నుమ్మీ ? 
తుంట విల్లొక్క-టి నీది - తునియని విండు చెలియ కన్నొమలు 
(౮ 0౧ 
యింట గెలిచి రచ్చగెల వవలెనను - ఎన్నిక లేక బూనితివి ॥ ఏ తీరున ॥ 


అంచలు మాచెలిని జూచి - యడుగు బెట్ట వెంచిచూడ 
పంచెవన్నెల చిలక - పలుకులే చానపలుకులు 
పంచచాణముళ నీదు _ పడతి చూపులే తూపులనగ 
నెంచశక్యముగాదా మీద 


నేలుకొన్నాడు మువ్వగోపాల.డు ॥ ఏ తీరున ॥ 
దనీ[సా 1 సా॥ సా .1సారిగ!।రీససా॥ 
..ఏ 1తీ. 1 రు ॥న = |రమ 1ణ. ॥ 


సనీదా ।|దాపా!పా మ॥పా మగమ।పాదని దని; ననిదద।॥ 
Yet se TONDO ఉట అలు టా... 4౨|| 


'ఖే[తయ్య పదములు 127 


8 
రి 


పొవముదపను।[గ మగరి। సరిగమ ॥ 
రూ మౌ , 1దు || 


పొ మదని।[సా (సానని॥ర5 రిససా!సా | ॥ 


వో ఏ తీ | రు ॥నా | || 





ల  పటూెకికలమం పకంగోయునాడాయలతానయకును 


దపద। మగరీ।;సరిసరి[గమాదపమ।[దదపొ। దా .॥ 


ర్న 
ర్న 


క్ర 


| ము, 15, రా LD OTS sl 





em | 


దసానిసరి[ర8ిగాగ।గాపమగరి[$సారిగ రిస నిదా |।దనిడస దప।|పా ॥ 
నీ, చే (తి అ 1లి మ ॥ | మొ | || 


పొ మగమ।1పొదనిదని।సా నిదద ॥పొామమగరి। సా 8గమ । పాపను ॥ 














చెలీ య . | ॥ ॥[బ.లి శం tt, «© || 
చా. 

. ప త్రీరున॥ 

దనిదన।దదపా।!పా ॥పా పమ।[గామవవమా వ।[దపపమ ॥ 
అం ఎనో ఒప! తీ 1 ర5 41నే, .!వ .. ఖ్‌ ను ॥ 
మాగపమగరీ ; సారినసరి;సా. [సా సళలిసరి;సా ,।| సని॥ 
2 iw Was | క్కి |] = రా కౌ 1. చం ॥ 
ధనిధసధదరపఫ।ణాాద్గసాని। సాౌరిరి॥సా సొ రి|గగరీ ॥ 


దు... డు |గెొడు గు .॥1గా. ను 1లే .॥ 


128 


ఉ(తయ్య పదములు 


సా రగ్గని।సా .రి|గారీ1మాగగమా॥పా :;పా..॥ 
త, ఈ, | మ్మా. ర ॥1 మొ. ద. లె. న. 1 


దనిసారిన నిన।నిదదవ।వమగరి॥రిసా ;సనిదధా।; ధాపా॥ 
బ ల ము ల 1చేత 1 (లి. I 


ద్రపాపశ్గా।సగ్గనీ।సారిరి॥సా సరిగా ।గా. ॥ 
చె ద నం .1॥టి. ॥వా పో।తు ।|ళు ॥ 


మా గా 1।1మగమా।పా మ॥ధానిసాని।దనిదా।పొ Ii 


+, గు ॥రకుం | భ్‌ ॥ ము 14౨ 189 Il 


ను 
పా మగ।|।|మామప।|దడదాపా॥1మా గా [స రినరి, రి ససా॥ 
పొల।॥తి | గు॥1బ్బ లు 1మో ము Il 


సాని ఛా ।సననిసరి|రి ససొ॥సా.,..దనిదస।|దదపాొ।పా .॥ 
చం (దు.। డు. 1 నో 1 టి. | పా..॥ 


పమద ప మమ[।1మగవవమ॥।[గరినరి | గొమపామ|చొదని। సాసని॥ 
ఇ. మా 1 చ 1 లు 1న, |. క: | _మ్మై.॥ 
రీ నరి;రీమగా।!గావమగరి॥సారిగరిన ననిచా।దనినరి[;సా. ॥ 


ర. జా 18... 1 వా. 1 రి లో 3 ప.గ్గ .!లు,.॥ 


సారిసానిదచపా।పామా॥ద పమగరిస।|గామా।పాొా మ॥దాొ,. 


గ 4 | త ఎ, | | well పే, ఈ 4 | * * ll, ఈ ఈ శి ll ఈ + ఈ 


॥ వలీరున ॥ 


శ|తయ్య పదములు 129 


అవతారిక = 


(పేమ గర్వితయగు ఈమె స్వీయ, |పౌఢ ఈ పదమునందు మన సంపదాయము 
ననుసరించి అనో్యోన్యాను రాగవంతులయిన దంపతులు ఏడుజన్మలవరకు దంపతులుగా నే పుట్టుచుందు 
రను విషయమును క తజ్జులు అతిమధురముగా చెప్పియున్నారు ఈ పదమునందుగల చరణ 
ములు మూడు ఒకొక్క. చరణమున ఇద్దరిద్దరు దంవతులను ఉదహారించినారు వీరిలో 
నలుడు - దమయంతి, (శ్రీరాముడు - సీత, _ హారిశ్చం| దుడు - చం దమతి, అనుభవించని కష్టము 

లు 
లంటూ లేవు (శ్రీకృష్ణుడు _ రుక్మిణి, రంగేళుడు _- రంగనాయకి, మన్మధుడు - రతి, కష్టములే 
ఎరుగని సుఖములను అనుభవించినవారు నాయిక “ ఇద్దరివలెనే కూడి ఎనరున్నారురా - ఒద్దికతో 
మనవలెనున్నారా * అనుచూ ' కష్టసుఖముా శెండిటిళోను నీ వెంట ఉన్నాను సుమా !" అని 
చెప్పుచున్నది మాటల యర్లమునకు తగిన స్వర సందర్భములుగల ఈ పదము అతిమనోజ్ఞ ము 
యణ ఖా 


రాగం -_ సౌరాష్ట్ర - శిపుట తాళం 
గ | 
ప ఇద్దరివలెనే కూడి - ఎవరున్నారు * తెల్పరా 
ఆ ప: ఒద్దికతో మనవలె - నున్నారా? మువ్వగోపాలా ! ॥ ఇద్దరి ॥ 


చ* మున్ను నలరాజు నీవై శే _ ఆ ముదిత దమయంతి నే శే 
చెన్నుగ (శ్రీకృష్ణుడు నీవై శే _ ఆ చెలియ రుక్ళిణిదేవి నేనే ॥ ఇద్దరి ॥ 


(17) 


180 


ర 


'తే[తయ్య పదములు 


అల రఘురాముడు నీవై కే _ అయిన సీతాదేవి నే నే 
ఇలను రంగేశుడు నీవై కే - యేలిన రంగనాయకి నేనే || ఇద్దరి || 


నత్యవహారిశ్చం[ దుడు నీవై తే - స్వామి! చందమతి నేనే 
నిత్యము మదనుడు నీవై కే - నీకు రతీదేవి నేనే ॥ ఇద్దరి ॥ 


, సని |సా సావమ ।మగమా॥వద పా దపమ మా।మగమా మగసా॥రీ .॥ 
. ఇ.|1ర్ల | రి ॥న ల 1 నే : గూ ॥ 





రీ .సగమా॥।పాదన।దదపా॥పాసమదపమ।|మగమామగసా రీ ॥ 
డి ఎ వ (రు | = ॥న్నా రు | / 








సనిసాసనిధా దా; దనిసానిసరీి;సా ॥ 


"ఇ ఫు ఇ | ల్ప 15 ॥ 


*- పదపద ।[పమమామా।మా గరి॥ నసగమామగమాపా పా గమా 1మదదప॥ 


“ఓ. *1ద్ది . . | క 11తో. . మలపు. Moe న 1వ i 





పాలు Fron Wann amma aan iI 
దా నని | సామగ ।గాపమ గరి ॥ సా రిగ రిసనిదా । 


ద 
లె ను న్నా .! ౮ ॥ ము పర అలో 


మగమామగరిసా।సా |. il 
పా అ ల 10 | 


'శేతయ పదములు 191 





చ' దనిదస।దాదప।పా. ॥పాొా పమ ।రి గమపదప।పమమా॥ 
ము న్ను. 1న ॥ల . 1 రా 1 జో ॥ 





మా మగపమ గరీ । సారినసారిన [రీ .॥సాసా ని సారిగ! రినసానసని | చ్ఞాగద్ధవ॥ 





స్‌ వై త ॥ ఆ ముది. ! త | దమ, ॥ 
చా ధని సా నని । ధనిసా నినరి; ఫా ॥ పదపద | వమమామా।[మాగరీ॥ 
యం తి నే నే ॥ చె న్ను గ. క్ష 


స గమా మగమాపా ।పా గమా ।|మదదవ॥దాదనిసా నని | దనిసా నినరిన | 5 ॥ 











(శ్రీ క (మడు 1 నీ ॥ వై. 1B .l 
సా సానినని। సామగ । గాపమ గరి ॥ సా రిగరిన నిదా । దసదస దప | పదపద వమ ॥ 
ఆ చెలియ $రు . .॥ కై ణి Base. శని sul 
మగమామగరీసా।సా | i 
స నే i = ॥ ఇద్దరి॥ 


1§2 శ్నేతయ్య పదములు 


అవతారిక ; 


స్వీయ నాయికి యగు ఈమె మధ్య ధీక నాయకుని చేష్టలు తనకు శెలిసిననూ 
వ్యంగ్యముగాను, ఏమియు యెరుగినిదానివలెను, ౨తినికిమా|త మే తెలివిడు విధముగా సందర్శో 
చితములై న మాటలను చెప్పుచూ ' దోవహోరతులీష్పింతునా* ! మళ్రెపూల పొన్పువై చల్ల దనము 
నకు మొల్లలు పరపింతునా !'' అని ఇనపురి స్వామియగు మువ్వ గోపాలదేపుని హేళన 
చేయుచున్నది. 


రాగం _ సౌరాష్ట్ర _ (తిపుటతా ళం 


క 


చక్కనై య్యా యేమి యుఏ - ఇవారములే సేయింతును 


అప నిక్కముగ (శ్రీకర దోవహోరకుల _ నిప్పింతునో చక్క ॥ 


చ _ మళ్లిపూల పొన్పువెని - చల్లని మొల్గ లే వరపింతునో 
చల్లని వాసన గాలికి - చామర లే వేయి తునో ॥ చక్క ॥ 


2 మంచిగంధంబలదినే ఆకు - మడుపులందిత్తునో 
అంచితమెన మోవి నొక్కితే - అందుశే రవలు చెకి్యంతునో 1 చక ॥ 


8. చక్కని మా యినపుర సామి - మువ్వ గోపాల యిం 
నొక్కసారి నే నే యోల లాడింతునో ॥ చక్క ॥ 


శేతయ్య పదములు 188 


* సా!దాదప।దనిసరి సరిననీ॥ దనీద పా ।; వమగమా సద ॥నిదపా 
, చ।క్క నై వ సల ॥ య్య 1 ఏ ॥ మి 41, 


en a. 


ప మగమ॥ మగాసర సా।సనని గా ధ్రసాని॥రీ ॥ 
యు 1 ప చార ము. ॥ 








గమపమగసరీగమదా ।[పాదనినని।; రిరిననిదనిసా॥ 





లే.. న్‌ | య౦, తు ll 
దదపమగమరీరీ।;సా |... ॥ 
షీ సలం జ 4 





దని;సా ;:సా ॥ననిసారిగరిన।సా నిసా ని; దసీదపా॥ 
ని క్యూ $1ము .॥గా [( | క ll 


పొ మగమ।పాదని దనిసా। సనిదాదనీద॥పాపనముగమపదనిద। 
రో (మ 4 వో ॥1రతు లి | 


ప మగమమగరీ (రి ॥1రి ససాసా 
ప్పిం. స తు , కసో . 





జు ఈ పదమునందలి తక్కిన చరణములన్నియు మొదటిపం ర్తి పల వివలెను, రెండవ పం _క్రి 


౧ 


అనుపల్ల వివ లేను పాడుకొనవ లెను, 


184 తెతయ్య పదములు 


అవతారిక ; 


ఈ నదమునందు నాయకుడు నాయికను (బతిమాలుకొనుచున్నాడు “ఆమె మనను 
ఒకవేళ నవనీతము, ఒకవేళ పాపాణమట  కూరిమితో నీవే నేననుట పమైననేమి ఎవరు 
చెప్పిన మాటలు విన్నదో? ఏమో! ఇప్పుడు తనయందు విముఖతను కనబరుచుచుడ్నిది " 
అని నొయకుడు వాపోవుచున్నాడు 


రాగం _ సౌరాష్ట్ర - (తిపుటతాళం 


ప _ ఇక నిన్ను నమ్మరాచే ఓ _ యింతిరో! మాటలే లే 


ఆప ఒకవేళ నవనీతము - ఒకవేళ పొపూాణము 
అకట నీ చిత్తము - అన్ముయ్యో ' ఓ చెలియ ॥ ఇక ॥ 


చ సరనుడని మెచ్చుకొందువు _ ఈవీళ నీ 
చక్కెర శెమ్మూలి ఆన మందువు 
తిరుగులేని కోపము 'తెచ్చుకొందువు - నాదు 
సరసకురావు ఎంచక నిన్ను దూరేవు | తక ॥ 


2. చెలువుడని భక్తి సేతువుతమి - చెరిసి (వేమచే జేరదీతువు 
కలికిరో ! తిరుగ కాక సేతుపు 
చలమేల చేసేవు? చాలు చాలు పదివేలు (ఇక ॥ 


శ|తయ్య పదములు 1835 


లి 


థి 
త్‌ే 


కూరిమి నీవె నే వంటివి మువ్వ = గోపాల! యని కూడియుంటిని 
వేరేయింతుల బాడివింటి విదియేలా ? 


వారిజముఖి ! యేల వాదాడ వచ్చేవు ॥ ఇక ॥ 


గమ। దొపా।పామా[॥[మగపమగమ।[మగసొా।సరిసరి॥ 


ఇక।ని (న్ను 1న | మ్మ రా. ॥ 


సా 1'రిరిసని; ఛా ॥ఛా రీ 1సా.రి[గారి॥ 
చె ఓ «| ॥ ,యిం।1తి 1ఠరో ॥ 


గ మపమగరి!నరిసా।సరిసరి॥సనిచా. ।నినరీ1సా ॥ 
మా 1 ట [2 1 [లే 1 


.నిద|పా ।; పొ మ॥నుపాదనిదాప।మగరీ॥సా ॥ 
ఒక। వే . | ళ 1న, వ నీ త క 


గమ।పా ।|పాము॥చదా. దని।సా సా ॥ 
, ఒక | వే ॥ళ | పొ. మో 1౧ i 


ఏరి; సా రి;గారీ॥[పమగరిగరి। సా నిదా ॥ 


రజా ర్ల ఇ 


_ఆక।ట నీ ॥చి. . ౨ | త్త 1ము ॥ 


దా .దని।సా.ర। న నిచా॥పమదపామ।[గమగరి।సా. ॥సొ 
+ అ | య్య | య్యో.. ॥ ఓ 1చె , (లి .౧య.. ఇక॥। 


186 


శే[తయ్య పదములు 





.నిద।పా ।|పొ. [1మగనూపదపద।పమగ్గరి।రి సా; 


సర।ను ;డ .॥ని 1 మి (చ్చు. ॥ 
సౌ. | ననిధాాఃధనీిధ॥పా ధని।;సొ రి।గారీ॥ 
కొం దు -1వు. ॥...ఈ 1 వే ళ ॥ 


గా గమ।పొ ద।[పమనూ॥[గమాగరీ; స రిసరి|సా .॥ 
y | క్కె 15 ॥ మ్మో 1 వి |] 


సాని ధా ।$! రసాని; నరిసరి॥సా | ॥ 
ఆ న 1మం దు ॥nవు ౨ ॥ ] [ 





నీద।పా ;పొామ॥[॥మపాదనిదాప।1మగరీ;సా ॥ 


తిరు 1 గ లే .॥1ని. ss WE i il 
సొ .గమ।పాొా , ।$పా.మ॥[ధాదనీ;సా 1|సా ॥ 
ము. తె ॥1చ్చు .[కొం. ॥దువు ।నా .1దు || 


సా నరి;సా రి|గా రీ1వపమగరిగిరి।సా ని;దా .॥ 

సర। స కు ॥1రా.వు. | ఎం 1 చ || 
దాపొదని।; సా ర6। న నిీిదా॥పమదపామ।[గమగరి। సా I 
క్ర న ।న్ను దూ రే॥. 1, 1 వు... ॥ ,ఇక॥ 


శే తయ్య పదములు 187 


అవతారిక 


ఈ వదమునందలి నాయిక సామాన్య |పొఢ కే తజ్ఞాలు ఈ పదమునందు వాడిన 
కొన్ని మాటలకు అర్జము శెలియుటలేదు _సందర్భమునుబట్లి “ ఇన్న్నూరు ఘట్టు * అనగా శెండు 
వందల నాణెములు అని ఊ హించుకొనవచ్చును గాని * జేరా జబ్బు ' అను పదమునకు అర్థం 
ఏమైయుండునో శతెలియవచ్చుటలేదు _ఇదింయయుగాక సాహిత్యము పూర్తిగా లేదు 


ఈ సింధూర తిలక రాగమునకు లక్షణములు |పాబీనుల (గంధములలో కానరాలేదు 
పూర్వాంగమున అసావేరి స్వరములు ఉ_త్తరాంగమున కంక రాభరణస్వరములు కలిగిన ఈ రాగము 
ఎందువలన వాడుకలో లేకపోయినదో అర్హమగుట లేదు ఇద భాషూంగము. ఆరోవాణమున 
చతుశుతి రిషళము అవరోవాణమున శుద్దరివభము వచ్చును 


ఆరోవాణ* సరిమపదసా - ఆవరోవాణ. ననిదపమగారిసా 


ఇది ఇప్పటి మేళకర్తలలో 17 వ మేళమగు సూర్యకాంతమునకు జన్యము 


రాగం _ సింధూరతిలక - ఆదితాళం 


వ:  తప్పించుకొంటి ఏమాయే _ తరుణి మువ్వ గోపాలుడు 


అ ప: ఎపుడైన ఒక్కసారి - ఇందు రాకపొ య్యేన ॥ తప్పించు ॥ 
(18) 


188 జే తయ్య సదములు 


చ:  ఈళశేయీ నన్నుగూడికే - ఇన్నూరు ఘట్టి చ్చేనని 
సాలె సాశెకు నన్ను వేడెనే ఓయమ్మ వాడు ॥ తప్పించు ॥ 


2 చేరాజబ్బుమాట (౭) లాడెనే అయితే నే మాయ 
(?) జేర జబ్బు చేనుకుంటి జడ కొద్ది యనా 


























నారీమణిరో ! విజయ రాఘవ నాయని సానీగ _ ?) చేత ॥ తప్పించు ॥ 
ప; దసా ర5గరి;రినసాననిదా।నిదపాద పమా॥ 
క తప్పిం..చు 1 కొం కా నే , మా i 
ఫదపరిమపా.దసొ।సనిచానిదఫపా।దపమా పమగా॥గరిరీసా 
య తరుణి ము ।1వ్వ నో 1 ఫొ లు 1 డు 
ల రి మపొా దనిదస।మా ఫపదపమ[గాగరిరీ॥ సా 
క్‌ త.ప్పి.  ,చు1కొం , . టె।|ఏమా ,॥ యె 


ననన ము 
ఆప:ః...పొదనిదపమాపా।1దపదా।సాసా॥ 
ఎపు డై... న 1ఒ క్క! సొరి ॥ 


“ర సా,రిగా।గరిరి సా।;ననిదానీదపా॥ 
.. ఇందు, రాక పొ | య్యే న .॥ 


9. దపమారిమరిమాగగరిరి [సా గరినరీ।సా నిసా ని॥దదవ 
+, లం ,.దు రా. క. పొ..[య్యే..న..॥. 
తప్పించు ॥ 


శతయ్య పదములు 
చ దన దాపొ।; పమపదసమగా।గాగరిరీ॥ 
ఈ శేయీ।న న్ను । గూడి 11 


సాసానసనిధద్గసా ని। సరిసారీ మరి; పమగా గరిరీ॥ 
త ఇన్నూ. రు 1।1ఘ ట్లి :;చ్చే న .॥ 
సొ పాదని దపషమాపా।దపచా।సాసా॥ 
ని సా 3 సా;శ3 కు।[ నన్ను ॥ 

రిసా రిగా।గరిరీ సా।న నిదా నిదపా॥దపమాపా 


వే జె నే |ఓ య । మ్మ వా ॥డు. 


149 


తప్పించు || 


140 శే|తయ్య పదముతు 


అవతారిక 


ధీర నాయిక యగు ఈమె స్వీయ, ఖండిత, మధ్య గనుకనే, “ ముందటివలె నావై నెన 
రున్నదా?' అని మొగముపై. స్పష్టముగా అడుగుచు తాను చేసిన పూజాఫలమిదియే కాబోలు 
నని నొచ్చుకొనుచున్నది “కంచి వరదుడైన మువ్వ గోపాలరాయడా ! చాలు నీ మొగ 
మిచ్చకపు మాటలు ముచ్చటలికనేల?* యని తనకో పమును వెల్ల డించుచున్నది 


భె రవి రాగము అతి పపాచీనము భాషాంగము రక్తిరాగము “పధనిసా' 
అనునప్పుడు చతు [శుతి ధైవతము, “సనిదపాొ' అనునప్పుడు శుద్ద ధై వతము పలుకును 
ఇది సంపూర్ణ సంపూర్ణ ము వెంకట నుఖి సం|పదాయయిన గల భై రవికిని, తే తజ్ఞలవారి 
పదములలోగిల ఖై_రవికిని పెద్ద తేడాలు లేవు గంభీర (పక్ళతిగల ఈ రాగము, |ప్రాచీనుల 
కౌలమునుండి నేటివరకు ఇంచుమించు ఒ కేవిధముగా కనబడుచున్న రాగములలో ఒకటి మేత 
జ్ఞులవారి పదములు అత్యంత మనోజ్ఞ ములగు, రాగ సంచారములకు నిఘంటువులవలె నున్నవి 


రాగం _ భైరవి _ (తిపుటతాళం 


ప ముందటివలి నావై నెనురున్నదా * నాసామి! ఆ 
ముచ్చటలిక నేలరా ? 


ఆప ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేను - వరా |! 
మువ్వ గోపాల నాసామి |! ॥ ముందటి ॥ 


కేతయ్య వదములు కే] 


చ  పిలువనంపిన రావు - పిలిచినను వినవు 
పలుమారు 'వేడితే _ పలుకరించవు 
వలపు నిలుపలేక - సదయుడవని నిన్ను 
తలచి తలచి చాలా - తల్ల డిలుశుగాని ॥ ముందటి ॥ 


2 చిన్ననాటనుండి - చేరిన చెచక 
నన్ను చాకచేనేది - న్యాయమా గ 
వన్నెకాడ నీదు - వంచన లెరుగనా 
నిన్నన పనిలేదు - చే చేసిన పూజకు ॥ ముందటి ॥ 


8 కలువల రేడంచు కంచి - వరదా నిన్నా 
లలన యింతదూరము - రానిద్చేనా * 
ఆలరు విల్తునికేళి - నలముకొనుచునన్ను 





కలసిన పాపానికి - కన్నుల చూడవచ్చితివో ॥ ముందటి ॥ 
పః .. .రీగరి;గాపమ[।1పా ॥దాపాొా [పా |దపపమ॥ 

౨ అయముం,[ చ , (టి, [వ ల..1[ నూ మై . ll 

పా ,వద।నినరీ।|సా ॥నదదరి నని|నిదదా।పా .॥ 

. నెన।రు . ॥|న్న..॥చా నొ సా . 1!మి || 

పొమపా.నుపా।పదపని ద ప।పా ॥[పమగామపదపా (1పొాపమగరి । 

ఆ ము చ్చ టట ,..॥1లి. . క. Hae ఈ | 


148 


బి. 


8 


ఊ[తయ్య పదములు 


రినరీ॥సా రీ గరి|గ మపదనిద।దపపా॥పాపనిదపదా।పా మపా.మ॥। 
ల॥రా..ముం [1ద . 1టి ॥వ ,. ల నో. . | 

పా, ॥ 

వె | 


పా మపా.మమప్హా దప।చా లీదపసా॥ 


ల్‌ 
ర 


ఆ ము సు 1. ol 


పనీి।[దపదము॥।1పా ॥1పదపసపదనిద।|సా నిసా నీి;సా, ॥ 
గ్‌ మి 


ఎం $దు, 1కు 1 మొ 1 చ్చ || 


సా దని।1సా ,;ర6 గగరిసా॥[సానిరినని। నిదదా।1పా. ॥ 
కోపు1మా 1ట | లా [సతు నే 


వము లలకంయు యమా 


ఫా .డని।సా,,.|సా ॥సానఫ వెం దవ।[దొచొనిన।1నీదపా॥ 
dD. న Ta 11. ము | వ్వ 1౨ గో ॥ 





పమగామవదపో 1పాషమగరి।రిసరీ।; సా 


పొ ల జస నో 1 సొ 1 మీ ముందటివలె ॥ 
..*పద।పో. 1పొ,. ॥[॥మదపొ. [పా .।;దపపమ ॥ 
పిలు | వ 1 నం Wy a 29 1 రా వు కీ 


పా.మమగ।మా . |పొదప॥ మగ మాదపమగ ।రీరీ సొ || 
పిలి; చీ. ;న .॥ను, ॥ + 1 వీిన।| వు, ॥ 


శే|తయ్య పదములు 143 


రిగ।|మా మా రి॥గా పమగారి।రినరీ 1 సా. 1 


వలు।[మా రు. ॥చే డి 1తే. ॥ 
గరి; గమపా ద । నిదదా ॥పా పనిదప దా॥దపపమ।పా ,॥ 
పలు. !క | 80 ॥1చ* 4 | వు | Il 











సని। ద పపాదని | దసమా పమ ॥ పాద దారిన ననీద | సా నిసా ని । 


వలపు ని ॥లు స లే, | 
సనా _॥ దని; సా | రీ-గ గరిసా ॥ సాదరినని | నీదదా।; పా ॥ 
ద్ర «ll సద యు Fe +, 1వ ని ని న్ను ॥ 


*దని1।1సా 1 సారిద ॥ దసనీిరిసని ని ద దా పా |] 


తల | చి త |ల. చి చా .19 ॥ 





న 


పా మపా మపాదప। దా, నిన | నిదపా॥ పమ గా మపదపా | పొపమ గరి | 
త 





1 ల డి॥లు ణు | గా . | 
య ౧m 


రిసరీ॥సా 
1ని ముందటీవలే ॥ 


144 జ|తయ్య పదములు 


అవతారిక 


[పౌఢ నాయికయగు ఈ కలపోంతరిత, స్వీయ తనైపి అలుకవహించి తన చెంతకు 
రాని (పియుని తోడితెచ్చుటకు చేయదగు ఉపాయమును చెలిక శెను అడుగుచున్నది ఈ 
పదమునందుగల రాగ భావములు మాటల యర్దములకు తగిన విధముగా జోడించి జే తజ్ఞాలు 
సవాజమగు అభినయమును తన సంగీత సాహిత్యముళలో స్ఫురింప జేసి యున్నారు 


రొగం _ భైరవి - త్రిపుటతాళం 


ప _ ఎవ్వరి నంపుదు? ఏమిసేయుదు నీవే - యిది బుద్ధియనవమ్మా ! 


అ ప మువ్వగోపాలుడు మోడిచేసుకొన్నాడు 
మొన్నటాల నుండి కాడు నీ తోడు ॥ ఎవ్వరి ॥ 


చ; అతివ చులకనని అందు సోరాదనీ 
అతని పిలువనని అంశు నా మదిలోని 
'వెతలెట్లు తీరు నెన్నాళ్ళున్న మితిలోని పోరు నీకంశు నాకు 
య 
హితవరు లెవ్వరున్నారు ? పలుమారు ॥ ఎవ్వరి ॥ 


శతయ్య పదములు 145 


2 మనను కరుగ మంచి మాటలాడి నామీద 
నెనరు పుట్టిం చేది నీ భారము గాక యే 
వనిత కేలా దై వము నన్ను వినవే నీ పాలా తోసినది 
అనుమాన మిక నేలా? యీవేళ ॥ నెవ్వరి ॥ 


వ్ర అక్క_రో ! మువ్వగోపాలుడతను కేళి కూడగ 
ఎక్కడ మనసని చెక్కిలి నొక్కితే 
మక్కు_వలేని వానివలనె | మొక్కే-నేగాని విడనాడి యూ 


దిక్కుకు రాక మానె నినుగాని | ఎన్వరి || 
టే నని1సా ॥రీ, ॥రీ . |గరిరిన [6కి గరీ గ॥ 
య | వ్య 1 రి 1న౦0 .!పు 1దు ఖ్‌ రో 


న ముదల యంత లాదులతోర 


సరీ రీగరి।గాపమ।పా ॥దా పొ, దపమగ।రీ సౌః 
ట్ల ఏ..1మి సే ॥యుదు నీ వ ॥ 


సా సరి।సా ద।ద్గననిధ॥దననిసా [రగ మప।మగరి॥ 
.యిది।బు . ద్ధి శయ న ।[1వ ..। || 


లి సా నని|సా $6 ॥మరిపమదప।మగారి॥రీ ॥ 


మారి ఎ 1 వ్వ, 15 .॥నం.. = (| పు,*,1దు ,4 


గరిరిన రీగరి [గాపమ[పా. ॥ద నిసారిస నీ |నిదదా।పాొ..4 
కస శిల సే యు,దు, , Wee | వే..॥ 


(19) 


148 


శేతయ్య పదములు 


పమపా గ రి।సా.ని।; సాపా॥పాచానిననీద।1పాపమగరి।ర6 ॥ 


యిది! బు | ద్ది ! యన | వ | i 


సొ సని|సా ,;6..॥మరిపమదవ[1మగారి।ర ॥ 
మా. ఎ (వ్వ $50 ॥నం 1 పు దు ॥ 


గరిరిస రీగ రి; గమపదనిద।దాపా॥పాపనిదపదా।పా మపా మ।పా ॥ 
న TU సే యు దు iD వే |] 


న నా న. 


పొ దని;నరినన।1పా దదపమా॥పాననిదప|మగరీ।,సొ | 
ది 
ట్‌ 





యిది | బు | ॥1యన 1వ మ్మా || 





గరీరినీ 


ల్‌ 


|| ఎన్వరి (| 


.రీగరి। గాపమ[।1పా.. ॥[పదవదనీ।సానని।సా | 
ము |,వ్వ. 1గో ॥పాొ లు డు ॥ 


సాపా పద।నినరీ।1సా ॥సానిరినని।ని దదా।పా ॥ 
మో |డి చే ,॥ను కొ, న్నా డు ॥ 


సీ నినిగ రీ సా. |; సానని॥ద నిసా నిని దదా। పా i 


శేరు 


మొ న్న।టా. లా, నుం డి రా .,1డఠు. ॥ 
పొ,దదనినప|।|ప పమగ।రీ .రి॥సా. 
రక టాం 


si ME | ..డు॥ నే నెవ్యరి ॥ 


జ[తయ్య పదములు 1417 


వ రిగ।రీ రీ ॥గారీ |1గరిరిన।|రి గరీ గ॥ 
మన ।ను 15 1రు గ [ము ౨. చి Il 


రీ 8 గ;మా 1పమవమ॥పదవదనిన;ని నిదా।పా 1 
జ మా । ట | లా 1డీ నా 1 మీ 1 ద | 





పద।1పా పా ॥[ప గమానివమగ।ర6! సా ॥ 
నెన।రు 1।1పు 1 fo చే ది || 


సా రిగ।|మా పమపమ॥ప దవపదనిస। నినిదా ।|పా i 





నీ భా 15 ॥ ము క గా | క్ర i 
పా వద।పా ॥పా [మగ మానిపమగ।రీ [సా | 
యే వనిత ; శే. ॥లా దై . 1వ ॥ 
సా రిగ।|మా ; మా॥పదపదనిన।నినిదా,పా ॥ 
మున |1న్ను ; వి ॥న వే | «ll 
పా రిగ।|మా ॥పొ ॥| ప దపదసని।;సాసా।సా .॥ 

నీ పా | ల ॥ తో si EO STO ఈ 


సాపొన నీ।1నిగరి।సాసా ని॥దని సారి ననిద ।నీదదా।పౌ. ॥ 


అనుమా ।| .న।|మిక నే, | . (1లా..॥ 


ాణాలాలాటాలపచటాలాలలి. 


పాదదనిసప[వపమగ।16 ॥సా 
యౌ వే . 1ళ..॥ వే . నెఎవ్వరి॥ 


148 


శేతయ్య వదముతు 


అవతారిక ; 


నాయిక సామాన్య తనకు అనుళొననివిధముగా స్వామి అను|గవాము లభించుటచే 


ఆనందవరవశ్నయె “ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకీ వీధిలో నిన్ను కన్నుల పండువుగా కనుగొంటి నేడు” 
6 కృపగలదా మా మునవ్వగోపాల సామి! అపురూపదర్శనం జాయెగద చేడు!” అని సంతోష 
ముతో తన స్వామిని పలుకరించుచున్నది 


ర్న 


రాగం - ఖైరవి జై (తిపుట తాళం 


అపరూస దర్శనం - బాయగచా నేడు 
కృపగలద మా మువ్వ _ గోపాల ! సామి! ॥అఈ॥ 


ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి వీధిలో నిన్ను 

కనులపండువుగాను - కనుగొంటి నేడు 

ఉన్నదా? నా మీద - ఉల్లమున దయనీకు 

ఉన్నాను నీ దయ - పన్నగశయనా నోసామి TY 


[తోవతప్పివచ్చితివో - తోయజాతకి నీకు 

ఈ వేళ కలవాంబు పమెన కలదా ? 

నీవేల బొంశిదవు నెనరు గలిగినచోట వె 

యివేల నేరములు - రావా నా సామి ॥ అ ॥ 


చే తయ్య పదములు 149 


సందేవామేల ఇక శయనించి సమరతులు 

జెంది నన్నుపరతులు సేయ మనకు 

మెంద్రైన నీకు ఆనంద మయ్యేచోట 

కందర్ప జనక చక్కని మువ్వ గోపాల ion 








సరి;సా.ద।;ధసనీరదా॥[దసా నిసా !రీ |।రీగమ రిరిస॥ 
|నం6 


అప । రూ | ప ॥!ద | ర్ధ || 


రిగరిగమపా। పొ నిదని।నరిసా॥ ని;దవపమ।1గరిరి॥ సా 


స్ప 
బా 1 య గ. ద॥ స్‌? డు || 
ఆపరూప ॥ 








ప ద[పా ।1పాదనిదపమా॥దా దొ ।[1పాగరిరిన।; ర ॥ 


ట్ట కృప[గ,.[ల 1దా మా,।ము 1 వ్వ || 





రీ గమ గరిరిన్‌ రీ రీగమ గరిరీ సా ॥ సారిన నీ సొ ని; స నిదప । వమగరి॥ 


Mawes . 1పాొ,. ల ॥నాొ ‘ సొ +. 1మి i 


రీ స్తా 
౨ అపరూపః 


.రిగ|మాౌ ,1పొ నము॥దా దా దరి నని నిదదా॥।1పా ॥ 


ఎ.1।న్నా *1భ, క న్నా ।ళ్ళ .. 1కు || 


నిద। నిసాని।నీిదదప॥[పమగమపదపమ గమపద | పమగారి।సా |] 
+, ఈ. 1బీ ధి. ॥లో «Hd న్ను +॥ 


'[తయ్య పదములు 








150 
సరి1సా ధ।1ద్గస ధననీ ధా॥ధసా ని నిసా 158 ;ర6రిగమగరిరిస ॥ 
కను। ల 1 పం ॥ దు వు 1గా.*!। I 
రీ గరిగమపాొ।పా నీదని|సరిసా॥ నని।[దపమగ |గరిరి ॥ 
కను గొ , |; టి i నే |  డతు॥ 
సా రిగ|మా 1పామ॥[॥దొదొ ।|దరిసనినిదదా।పా ॥ 
ఉ ॥1న్న. ॥చదా ॥నా మీ (ద | 
“నిద।నిసానీ। నిదదప॥ వపమగమ పదపమ గమవద।వపమగారీ!సా ॥ 
ఉ 1ల్ల ము న ॥ద య నీ కు ॥ 
, పద।పొ ।పాొదనిదపమా॥దా దొ |పాగరి।రిసనరీ॥ 
.ఉ.।|న్నా | ను [నీద 1య.. ! ప॥ 
రీగమ గరిరిన రీ | రీగమ గరిరీ | సా ॥ సారస నీసాని। స నీదవ । వపమగరి॥ 
న్న గ శ య న, ॥నో సా ,1మి ,.॥ 
రీ సా 


శే తయ్య పదములు 15: 


అవతారిక 


ఈ పదమునందలి నాయిక స్వీయ, మధ్య. ఈమె తన స్వామితో వేడుకశై_ వెనగు 
లాడినదట  ' నావంటి సఖియ లేకున్న మీ వేడుకలు ెల్లునా! ఆయా వింతలకేమి కొదువ 
లేదు వగలుసేయక జోడుగూడి మీరుంశు, సొగసు చూచెదనని ' శెలిక_తై నాయికా నాయకుల 
పొలయలుక తీర్చి సంతోషించుచున్నది ఈ పదము అచ్చుపు సకములలో సావేరి రాగమని 
ఉన్నది మా పాఠము హిందోళ 


హిందోళరాగము |పాచీనము కావ్య (పసిద్దము ఈరాగమును చతుళ్ళతి ధై వతముతో 
పొడుట వే తజ్జుని పదమునందు గోచరించును _ వెంకటమఖి సంప్రదాయమున దీనిని శుద్దధై వత 
ముతో నే చెప్పియున్నారు కాని చతుళ్ళతి గై. వతముతో పాడెడి (పా చీనవద్దతి, ఇంకను 
అక్కడక్కడ వాడుకలో నున్నది ఇందుకు ఉదాహరణ (శ్రీ త్యాగరాజస్వామి వారి “మనసు 
లోని మర్మము ' అను కీర్తన 


ఆరోపహాణ సగమదనిస - అవరోవాణ సనీదమగస 


రాగం _ హిందోళ _ (తిపుటతాళం 
ప; సొమిగా రారాయంళు కో _పమా? 


అ, ప పమినేరమమ్మా ! మువ్వగోపాలుని ముచ్చటతీర ॥ సామిగా ॥ 


శేష[తయ్య పదములు 


నీమాటలు నమ్మరాదు - నీకే కోపమైనగాని 

కోమలి! నాజే గంటి నీ గుణము లెల్లను - సీమలో మగవారివలె 

నేమైన నేరము చేసితే - ఏమిసేతువో 

శెలియదికనై న చలము మాని ॥ పొమిగా ॥ 


నీవే అతనిని విడనాడి నీ శేకోపమెనగాని 


యీ వేళ యిద్దరి వాదుల నెవరు తీర్చేరు ? 
నానంటి సకియలేకున్న మీ వేడుకలు చెల్లునా ? 


ఆ యా వింతలశేమి కొదవలేదు - వగలుసేయక ॥ సాొమిగా ॥ 


వేడుకతో నొకనాడై న వి _ భుడు నీవు ముదము మీర 

జోడు గూడియున్న - సొగను చూచెదనంశును 

నేడు కలిగె భాగ్యము _ నెలతరో! మీ అలుక తీర 

పాడి పంతముల మాని - పతియైన మువ్వ గోపాలుని ॥ సామిగా ॥ 


మా మగ ।గాసా।సా ॥సానిగాస।నిద్ధనీ|సొ ॥ 


సొ.మి !।గా. 1రా ॥ర.. .1!1యం ॥।శే .॥ 
మా , దా; దొనూ। గమగగ ॥ 
కో స మా | || 
మా మగ; గాసా। సానీ;సాగసా [; నిసనీ; సగమా॥। 
సాౌ,.మి.[గా,; రా ॥ ౮ యం. (1 పే. n 
దనిసానని। సా | ననినీద ॥ 


వ్‌ ప,। మా 1, «+ ll 


'శేతశయ్య పదములు 


౮ 
ర 


L168 


మా. మగ।గాసా।సానీ॥సాగసాొ ।|గనముదమ।దనిసా॥ 


సా. మి ॥గా |రా 46౯ | యం | లు i 


నినగగసా|నిననిన నీ;దనిదనిచా ॥ 
దో ప ||మా | i 


స్తా నని1చామా॥।గ మగగ॥సాగసా (నిధనీ।;సా It 
సా మి ;గా | రా ॥ రా యం పే ॥ 


నిసగగసా|ని సనిస నీ;దనిదనిదా॥ 
కో ప మా | | 


మా మగ।మా దా ॥దనీ సాని।సా ;సా*,॥ 


ప మీ: 1 నే ర ॥మ మ్మా ।1ము [వ్వ ॥ 


నిన గ గసా । నీ ననిననీ। ద నిదనిదా॥ని న గ గసా।నిసనిన నిద । దనిదని దమ ॥ 
గో పా | లు ని;ము ॥చ్చ ట | త్రీ ర. . 


1 సొమిగారారా ॥ 


మామా । మా॥గమగమగా।[గాసా।[సా .॥ 
వే, డు | క ॥తో. ఫం సర ఇ 


సా సని;సాగగ।[నననిధ॥జా సని;సా 1$గా ॥ 


నా | డ్రై న. ౨ ॥| వీ భభ ఠు ॥ 
గసాగా 1మా .1దా 1దమామా.।$[గమగగ।సా .॥ 
నీ | వు. 1ము ॥ద ము [మీ , 15 | 


(20) 


184 


జతయ్య పదములు 


మగ|మా (దా .॥దానిసానీ; సా 1సా..[ *౨*నిస[గా 1|1గానసా॥ 
జో |డు గూ 1డీ యు [న్న |] సొగ।|ను, 1 చూ || 


సానినిదా; దొదనీ।;సాసనీ[సా నిస।[మగమగ;గాసా॥ 
చె ద |।|నం | శు ॥ను నే డు | క్ర | 


నగనసగన|।సనని ననినిదనిద॥ 
లీ గె | భా | గ్య Il 
దామాగము।దదమా।గమగా॥సనమగగమా।దదమా;।దానీ॥ 


ము నె 1ల త. ॥ రో ష్‌ ఆ త య ॥ 


సానినిదా!దమదా।॥నీ ॥ 


లు - 15 | || 


సానీనిదా | నిసగా | సా ॥మా మగ।॥।నూ ;దా ॥[దనీసాని;సా ,సా ॥ 


త్రీ | 15 ॥ పొ డి పం త ॥ము ల ॥మా ॥ని ॥ 
నిస గ గసా । నిననిననీ । ద నిదని చొ॥ని న గ గసా । నిననిన నిద | దనిదని దమ ॥ 
పతియె.. 1న ము ॥వ్వ.గో పొ లు ని ॥ 


॥ సామిగా రారా ॥ 


అవతొరిఠ 


ఇందలి నాయిక స్వీయ మానవతి ఇది పురుష విరవామును తెలుపు పదము 
నాయిక తనమై అలుక చేసినదని తెలునుకొనిన నాయకుడు ఆమె మనసును తన వై పునకు 
మరలించుకొనుట క్ర. చేసిన పయత్నములు, ఆడిన చతురో క్తులు ఇందలి ఇతివృ త్తము అచ్చు 
పు_న్తకములలో ఈ పదము కాంభోజిరాగమనియున్నది మా పొరము హిందోళవసంతము 


హిందోళవసంతము (పాచీనము రక్తిరాగము సగమవపమదనిసా _ 
సనిదమపమ గ సొ, అనునవి ఆరోదాశావరోవాణములు ఇది ఇప్పటి వాడుక ప్రకారము 
20 వ మేళవయిన నటభై రవి జమ. వె కటమఖ సం్రఫదాయమున 'దసా* అను [పయో 
గము గలదు. "మ తజ్ఞుల సదమున_దు ఇది కానరాదు ఆధునికులు కొందరు ఈ రాగమును 
26 వ మేళమగు చారుశేశి జన్యమని చెస్పియున్నారు వాడుకలో ఇట్లులేదు పదమునందలి 
సాచారముల అతి మనోజ్ఞ ములయి రాగ స్వరూపమును వెల్ల డి చేయు చున్న వి 


రాగం - హిందోళవసంతం - |తీపుట తాళం 
ప పలుకు లేటికి దయలు - బట్టబయలాయ 


అ ప ఎలనాగ అవకాశము - పమున్నదయ్యయో్యో ! ॥ పలుకు ॥ 


166 


శతయ్య పదములు 


నెట్టుకొన్నటి మమతచే - నిలువలేక మోవిమ్మంు 
పట్టి తోసి మనసు - గట్టిచేసుకొంటివి 
చుట్టములు లేనివారు - సుదతి ఎవ్వరినో 


పట్టుకొని పాకులాడి - నట్టాయె నావలపు ॥ పలుకు ॥ 


సతముగా నీపాదముళె - గతియని నమ్మియుంటి 

యితరునిగా జూచితి - వేమిసేతు నుదతి 

సతులన మ్మే పొప - జాతి మగవారికి 

గతులు లేదనుమాట - కలికిరో నిజమాయె 1 పలుకు ॥ 


మొగమాట మేలనే - మువ్వగోపాలుడను గాన 
అగడై తి నిన్నుగూడి - యందరిలోన 
మగువ వాక్కున నొకటి - మది నొకటి యెంచుళొని 


తెగనాడితివి మున్ను - చెలిలేనై తి నీతోడ ॥ పలుకు ॥ 
గమ।పా మా ॥[మగపామగసా,ససనిద। నినిసా॥ 
పలు 1కు : లే 1&9 క్రి 1 ద య || 

సా సని।నసా | మొ [గమపొమా। గమదాొా। దమమగ ॥ 

లు ,బి ట్రీ | బ ॥ య | లా 1 | 

గాసా 

య 
సని; సో. ; మా ॥దోనిననిదనీ సా ని; దనిదమ॥[గమగస 


| బ 


॥1 య ౨ | లా. ॥1,,*, 4౨|| య. 


జ తయ్య వదములు 157 


రల 


.దని।సామగ।గా .॥[గామగగస।|గననిద। నీ ॥ 


యెల |! నా గ ౨|| అఆ వ, 1 కా | శ్ర || 
దని।[సాగన । ననిని ద ॥ దానిన నిదనీ |ద దమా [వమగాపమ॥గా సొ 
వ ము |. న్న ॥ద య్య | ॥ య్యా 


1 పలుకు ॥ 





నని। సా మగ | గాొామా॥మగను పామ గమా ।॥గా పమగా | పవమగా గస॥ 


నె 1ట్టు | కొ. ॥న్న / “ట్టి! మమ త చే ॥ 


సని। నీ ని ధనిన | నిద్ధ్దనీ ॥ సా ననినిద్ధ్ద నీ 1 సా నముగ।మా ॥ 
నిలు! వలే | కఠ ॥ మా వి। మ్మం | శు i 


గమ । పొ మూపమ |।గగమా ॥ గమ నిని దా | దదమా మమ | గాగగ ॥ 


గ 1ట్టితో | సి [మన  ., |ను | | 


గము।1పామా।[మాపమగా॥మా గా । పమగా పమగా | పమగా గస ॥ 


జని ట్రచే। ॥సు .కొం|। + 16 || 


ప. 





సని | సావుగ | గామా ॥ మగమ పామగమా | గా వమగా ।1పమగాగస॥ 


చు ట్ట ములు॥ లే ని.। వా Ie రు ॥ 


సని | నీ నిద్దనిస | నిద్గనీ ॥ సా సనినిద్ధ నీ 1 సామగ మా ॥ 
సుద ॥తి ఎ ॥వ్వ 1రి నో ॥ 


“దని! సామగ ।; గా 4 గామగగనస | గననిద !1నీ || 
వ టు, క .॥ వి [వాకు | లొ || 


లు 


సాసారని | సాగన | ననిని ద ॥ దానిన నిదనీ | దదమా | పమ గా పమ ॥ గాసా 


డి.న |ట్టా. | యె. ॥నో,. . 1వ, ల (పు. 


1 పలుకు | 


158 కేతయ్య పదములు 


అవతారిక , 


(పతిభాచతురయగు ఈ నాయిక పరకీయ పరోఢ ఈమె తనకు మువ్వపురిస్వామి వె 
గల మక్కువను, అతనితో తనకుగల సన్నిహిశత్వమును మరుగుపరిచి * చూడని కూడని నిందలు 
జోడించిరమ్మ నావై ' అని, చెలిక _క్రైతో “నిజముగా స్వామికి తనవై అను గవాము కలిగిననాడు 
తన చేపునకు పూలంగి సేవ చేయుదు ' నని చెప్పుచున్నది 


అతి (పాచీనమయిన ఆనందభైరవి రాగమున కాల కమమున కొన్ని మార్పులు వచ్చి 
యుండవచ్చునని తోచుచున్నది జె తజ్ఞల పదముజయంాదు సందర్భానుసారముగా రెండు 
గాంధారవులు, రెండు భై వశములు, "రెండు నిషాదముల. ప కుచున్నవి. 'ఎంకటమఖి సంప 
దాయమున శుద్ద ఛై వశము, సాధారణ గాంధారము, కైశిక నిషాదముమాతమే పల. కుచున్నట్లు 
చెప్పబడినను “సంగీ సాం పదాయ (పదర్శిని | (గంధక ర్త సుబ్బరామ దీకితులవారు అచ్చటచ్చట 
పంచశుతి ధ్రై వత | పయోగము కలదని |[వాసినారు మ తజ్జుని పదములలోగల అంతరగాంధార, 
కాకలి నిషాద |పయోగములను పరిహరించి పొడి చూచినచో నది భావశూన్యముగాను, అనంద 
భె రవి రాగముగాకను కనబడుచున్నది గనుక నా పారమును యధాతథముగావే పొందుపరచి 
యున్నాను *మగగరిగామప మూ" అనునప్పుడు అుతరగాంధారమును, “పొ.ద ప 
అనునస్పుడు శుద్ధ ఛై వతమును, “స నినిదనీ స రి" అవ నప్పుడు కాకలి నిపూదముసు పలుకుట 
మా పద్దతి “'పదనిదని సా అనునది విశేష] పయో 'గము ఈ రాగమును ఇప్పటి 
వాడుకలోగల 20 వ మేళమగు నటశై రవి జన్యముగా చెప్పుకొనవలెను “పని సా' అను 
(వయోగమకూడా తరచుగా కనబడు కున్నది 


ఆరోవాణ సగరిగమసనివసా_ఆరోవాణ ననీదపమగరిసా 


శేతయ్య పదములు 159 


రాగం - ఆనందభైరవి - |త్రిపుటితాళం 


ర్‌ 


చూడని కూడని నిందలు - జోడించిరమ్మా ఓయమ్మా ! 
అ స అడుకోని వారున్నా రొ - వారివె నా యేమో జనులు ॥ చూడని ॥ 


చ నిక్కముగ నతనిమోము - నిలిచి చూచినానా ? 
అక్యారతీర కాగలించియున్నానా ? 
చక్కెరమోవియాని నేను - నొక్కి చవిచూచినానా ? 
అక్కరో నే నతను ఈలాటి _ చక్క నివాడన్నందుకు ॥ చూడని ॥ 


వ చేజరో! అతనికి నేను యీడౌగు ననుచు మదిలో 
వేడుకై యెనరితోనె న - ఆడుకొన్నానా? 
పోడిమిగా అతని ఎదము - పొడి విని ముదమందినొన ? 
కూడ పంతముంశేతమ . కోరిక లాడించెనేమోా | చూడని ॥ 


శీ సన్నుతాంగి! మువ్వపురి - సామి నాదు మననుళతెలిని 
మన్నించి మరుశేళ నన్ను _ మరపియున్నాడా ? 
కన్నెరో | మమ్మనినవారి - కన్నుపొడిచినశై లేను 


చెన్నుగా మాదేవునికి _ చేసేను పూలంగి సేవ ॥ చూడని | 


160) 


రి 


త|తయ్య పదములు 


గమ ।పొ | పొ ,॥1పొ పా 1పాొ 1 పా . 
చూ | డ 1 ని 1కూ, 1డ.,. 1ని. | 


పా మగ।|మా. । పొనివ ।॥ మపమామగ | గారీ। గామా ॥ 
నిం. | ద లు. ॥జో. డిం |; చి. ॥ 


పొ పా।పొా పా. ॥నీపొ. ; పపమా।[ గారీ ॥ 
ర మ్మా | [ఓ య | . ll 
రీసామ గ।|మా [పా ॥పొ.సా ।|నననిద | దనిపా ॥ 


మ్మా చూ। డ ని... ॥కూ De ని . 4H 


నిపామ మగ।మాూా ; పొనిప ॥ మగ మావమగరి। రీ గా। మగమా ॥ 


నీం | ద లు ॥ జో +“ !డీం చ, «| 
పొ, *.1పొ పొ పా |ప సమా ।గారీ॥ 
ర మ్మా | 1ఓ&. ౨ (య | I 


రీ సాను గ॥|మా .|ఫపా ॥వని నరిగరి నినరిన | నీదనివ | నిపామ ॥ 
మ్మా. చూ nT | రూ క 1డ ని * | 


మాపమ గరి మగ ।|మా ; పొనీప ॥ మ గపమనివ । పమగరి గా ॥ 
నిం ద. ; లు .॥జో డిం. Da 


మగమా. ; పొ | ॥ పొదని దనిసా సొ ,141పొ ॥ 
ర... [మా | [టల ఖమ TOO Ti ఆకె 


జేతయ్య సదములు 


4 ప మగరి మగ మా, ;పా..॥ పొ 1 పమగరి | రీసా॥ 
మ్మా చూ | డ + [నీ 1 కూ డడ 1 నీ ॥ 


సా సని।;సా,. |; మా $మామపవపవమ |; మ గఠీి।;గా ॥ 


నిం 1ద లు ,'॥ జో | డిం చి || 
పమ గరిగరి | సా [1 || 
రక ౫ మ్మా | ll 


అప పాొ।పా, |; ప దనిద ॥ దనివ నిపమ ।మమగరి 1గా ను వమ ॥ 
ఆ |1డు ;కో 1 ని వా రు | నో i 
మా పమ।1పా. ; సా *॥ సా మా | మమగరి । గాసా ॥ 
రా పా $ర 1 పె ,॥ నో [వై 1, || 
స నిదనీ 1; సా సా ॥పొ సా ; నననిద | నీపా॥ 
యే . మో "జ ను లు ॥ 
పమగరి 
చూడని ॥ 
చ గమ 1షపాొ మా ॥గా రీ । గమ పానిప ।; ప మగరి ॥ 
నిక్క | ము గొ 1న త (ని (మో il 


రీ సాగరి సా. ; స నిసని ॥ స గమపామ | మగరిగ । మపామ ॥ 
ము నీలి; చి. చూ . ॥చి | నో 1 నొ || 


మా.గ మ ॥।పా. 1నూ .॥గా సమగరీ 1; 68 గరిగ రిస! సా. ॥ 


.ఆక్య | ర ॥తీ 16, | కౌ (గ 1 
21) 


162 


త[తయ్య పదములు 


సా నీ స|గరిసా|గ ససని॥సా .మా |మమగరి గామపమ ॥ 


లీం,.! చి యు ॥న్నూా . $|$నా I 
మా గస।1పా 1షపాొ ॥ పొదని ద ని దవ । గమ పానివ | పమగరి ॥ 
చక్కె 1౮ మో. ॥వి యా (ని నే .॥ 


గా ,గ మ । పొనిప | పమగరి ॥ స నిఫామా | మమగరి | గ మపమ ॥ 


ను ,నొక్కి [చ 1 వి 1చూ చి నొ 4 1నొ || 


మా పప ।;పాపమ।;పా ॥పాసననిదని।సా ;సా ॥ 
అక్క 1 రో సే 1న త ను ఈ | 


సా నిన।రిగరీన।సా. [న నినననిద | నీ నరీ |1సా ॥ 
లా |1టి ,..1చ 1కు ని 1 వా | i 


పని సారిన నిద | పొ | ప మగరి ॥ గా 
డ | న్నం దు 1కు, చూడని॥ 


'శే[తయ్య పదములు 168 


అవతారిక 


ఈ పదమునకు అనుళ్ళతముగా వినవచ్చుచున్న ఒక కధ గలదు జే త్జాలు చిన్న 
వయస్సునందు తమ స్య (గామమగు మువ్వపురియందుగల ఒక చేవదాసిని కొమించినారట ఆమె 
|తీకరణశుద్దిగ గోపాలదేవునికి అంకితురాలై న దేవదాఫ గనుక పీరిని దరికి రానీయలేదట 
ఒకనాడు మువ్వగోపాలు ని ఆలయము చెంత నామెను ఈతడు ఒలాత్కరింపబోగా, బలవంతుడు, 
విద్వాంసుడు, రసికుడునగు అతనినుండి తప్పించుకొనుటకు ఆ దేవదాసి " సామి ! నీవు చదివిన 
వాడవు సంగీతబునందును, నాట్యమునందును సమర్దుడవు కవనము చెప్పగల గొప్పవాడవు, 
నేను మ వ్యగోపాల దేవునికి అంకితురాలనై న దాసిని కాడు పదములు నా స్వామివై పాడి, 
అతనిని మెప్పించి నన్ను గై కొనుము విద్వాంసుడవయిన నీవు నాకొరకీ చిన్నపనిని చేయ 
లేవా!” అని (పొ ధేయపడినదట 


అతడును ఇంత చిన్నపని చేసినచో ఈ స్రీ పాదయమును చూరగొనవచ్చుగదా ! 
అని యెంచి ఆలయములో నికివచ్చి స్వామి సన్నిధిని పద్మాసనము వై_చికొని కూర్చుండినారట 
ఘడియలు, రూములు గడచిపోయినవేగాని భగవంతుడయి.న మువ్వగోపాలునివై ఒక్క 
పల్ల వినికూడ చెన్పజాలకపోయిన తన అసమర్దతవై పట్టుదలహౌచ్చి, ండహోర్మాతములు అబే 
యుండగా మూడవనాటి అర్ద రా|తముక మువ్యగోపాలుని కర.ణాపీ శేషమున జ్ఞానోదయమయి; 
ఈ |ప్రవంచమునగల  జీవాత్మలన్నియు స్ర్రీలనియు, పరమాత్ముడైన మువ్వగోపాలుడొక-డే 
పరమపురుషుడ నియు, స్ఫు[0చి మధుగభ క్తి మనసునందంతటను నిండి “(శ్రీపతి సుతుభారెకి నే 
నోపలేక నిను వేడితే కోపాలా! మువ్వగోపాలా!' అని అనుపాసాలంకారములతో మొదటి 
పదమును పాొడినాకట  మూడుదినము*పాటు అతనితోడనే స్వామి సన్నిధిని కూర్చొనియున్న 
ఆ దేవదాసీ “అయ్యో ' నా దేవుడు నన్ను రతించుకొనలేకపోయినాజే ఈ మొండివాడు 
చక్కటి పదమును చెప్పి స్వామిని మెప్పించినాడే ' అని చింశ్నాక్రాంతురాలై లేచి అతని 
పాదములవై పడినదట _ అప్పుడాతడు వెనుకటి మూర్చ విద్వాంసుడు కాడుగదా | 


164 శేత య్య పదములు 


ఆమను లేవనెత్తి మధురభక్తి రహస్యమును ఆ మెకుపదేశించి * అక్కా నీవు స్వామికి 
నాకంకు సన్నిహితుం*లవు నీతోజాటు నన్నును ఏలుకొమ్మని గోపాలదెవునికి చెప్పవమ్మా '' 
అని చెప్పి మరునాడే కాషాయాంబరములు ధరించి తన తులసిమూర్తియగు మున్వగోపాలుని 
ధ్యానించుచూ, అతని నామాంకితముగా వదిగులు పొడుకొనుచూ, ఊరువదిలీ వెడలిపోయి 
నారట 


అటుతరువాత మధుర, తంజావూరు, గోల్కొండ మొదలగు రాజాస్టానమ.లలో వేల 
కొలది పదములు పొడి తలిదం[డులు పెట్టిన తన పేరునే మరచి కేతదర్శనములుచెసుకొనుచూ 
శతజ్ఞుడను విఖ్యాత నామమబుతొ* ఆచం దారము నిలిచివోయినాడు 


రాగం .. ఆనంద ఖై రవి _ ఆదితొళం 


ర్న 


(శ్రీవతిసుతు వారికి నే - నోవలేళ నిను వేడిశే 
కోపాల? మా మువ్వగోపాలా | || (శ్రీపతి || 


చ  ఏపొద్దు దానింటిలోనే _ కాసెయుండి, నీ నరస స 
ల్లాపాలా ? మా మువ్వగోపొలా ! ॥ (శ్రీసతి i 


2 వెపూత మాటలనేర్చు - జూపుదానిరతివై నింత 
తీఫేలా? మా మువ్వగోపొల ! || (శ్రీపతి i 


లీ చూపుల అన్యుల శేరి _ చూడని నాతో లేనిక 
లాపాలా? మా మువ్వగోపాలా ! ॥ (శ్రీపతి i 


4 నా పొందెల్ల దానికబ్బి - యేపొందులేక యునురనుకే 
నాపాలా * మా మువ్వగోపాలా |! || (శ్రీపతి || 


జే తయ్య పదములు 165 


ప గ మపా (పా ,1|1పొపా॥పమ గ మపాదప |; నిపామ ! మాపమ గరి ॥ 
| తి నుతు॥ బారి (క్రి సం చ ww a 








ము స్టే *1మవ్య . | || 


సానీసామా1మగరీ।రిగారిసా॥ 








గోపా. 1 ల క. బ్‌ ail 
9 గమపొనిసవన ।సననిదనిద ।పా నినిపామ॥పొ 

(శ్రీ ప 1 త్రి సు 1తు. || (శ్రీపతి ॥ 
చ గమ . | (| పొపా ॥ పమ గమ పొదప । నీపామ | మాపమ గరి ॥ 


చా ॥1 .నిం టి ॥లో | నే || 


శన 
"బ్ర ర్త 
0ర్ర క్క 


168 కేతయ్య పదములు 








గా గా 
ల్లా వా + | లా | మా | 





మపమాగరిగా ;మవమాగం । రిగారిసా ॥ 


ము వ్య 1గో |] 


సానీసామా।[మగరి।; 8గార సా ॥ 
గోపా | ల 1 (శ్రీపతి ॥ 


త[తయ్య పదములు 167 


అవతారిక 


పరకీయ నాయిక నంశకేత స్పలముక కలసిన తన [పియునికి * మన గుటు బయలగును 
"రేపు వత్తువుగాని పోరా! నేటికీ తాళ ' అని భయ విప్వాలమొ నాయిక వేడుకొనుచున్నది 


రాగం - ఆనందశై రవి _ | తిపుటతాళం 


వ శేపువత్తువుగాని పోగా! నేటికి తాళి _ రేపువత్తువుగాని పోరా! 
అ ప ప్రాపుగోరితిరా నాసామి మువ్వగోపాల ॥ రేపు 8 


చ*  రాతిరిపగ లొక్కతీరున నన్ను - రమ్మంచు మాయింటివారు 
మూతులు (తిప్పేరు - మొన్న వచ్చితినని 
వాదేల తడవాయె - వద్దు నేటికి తాళి ॥ రేపు 


2  మరునాడె నన్నుగూడితివి - మరుశేళి కలసి నను మెచ్చిత్సివి 
మరియాద కలిగిన దొరబిడ్డ నీవై శ 
తఇరచిచూడర తలుపు తె వాలిను తూర్పు ॥ రేపు ॥ 


కీ _ రాపుసేయక నాతో పోర! నన్నే - రతి నేలిన మువ్వగోపాల ? 
కోపగించిపొ య్యేవు _ కొన్నినాళ్ళాయె నీవు 
తాపముణగలేదు - దయతో కలసిపోరా ॥ రేపు ॥ 


168 జతయ్య పదములు 


ప .గమ॥।పా ;పొా ॥పొౌపాొ | పొ | నిపపమ ॥ 
ని 


3 ఖాస్‌ 1 వ ॥ త్తు వు గా | || 


వమవనుషన | స నిసా | సాపా | వవమగమా । పాదప । ప మగరి॥ 
ప్రో, 1రా | (నే. టి (కి | ఈా || 


గా ,గమ | పొవద | పొనూ॥ మాగపమగరీ |; రిగరిన సా ॥ 





శి . రే 1పు, | వ ॥త్తు.వు గా ని I 
ల , నిస।[మా ।; మాపమ గరి ॥ మగమగమగ | పమగరీ | రిగరిస 1 
పో 1రా, | : నే. టి ,కి,. | తా I 


అప సొ పా।పనినిప। వమపమ ॥ పాన సని దని 1 సా | సా,,॥ 
థి. పా।!3ు | గో.॥రి .తి . ర 1॥నొ .॥ 


సాపానీస | రిగరిన సొ ॥1సానిరిపేనిధా । ద నిదప | పమగరి ॥ 
* సా,।,మి 1ము ॥వ్వ.గో. *1పాొ, 14౨ || 








ల గా నప । పొపమగరి । రి గరిఫ ॥ సారిన నిన సారిన నిదపా | నిపపమ । 
ల సా ;మీ (ము ॥ వ్వ గో పా, | 


పమగరి ॥ గా 
1 ల రేపువత్తువు ॥ 


జే తయ్య పదములు 169 


చ * + గమ।1పా ।|1మా ॥మగారీ ; రిగరిన | సా. ॥ 
లా 1లి *రి .॥[ప,.గ లొ (క్క || 


సా సగ । గ సొని | సనినని ॥ సా. | సొ సా ॥ 
“తీ. [రు Hae ఉపమా న్ను | || 


సాని సగమ । పానిప మా । మాపమ గరి ॥ రీ మగమగ। నూ. ||మా, ॥ 


రమ్మం. ఖీ . | మా, *॥1యిం టి.[వా*,। రు*.' 
మా పొ |వనినిప వ మపమ ॥ పా సనిదని | సా సా *॥ 
మూ ।తు | లు 1 తి | ప్పే..! రు I 

సా, పని। నరిగరి పీముగరి సా ॥సానిదనీ | సా సా ॥ 

+ మొ. !న్న, వ ॥ చ్చి త్రి న ..1।1ని. ॥ 


సొపావ మ।పని నని । గరిసా ॥ సాని రిననీద। దనిదవ।[పొా ॥ 
వా |; దే | ౨ల॥|॥త డ | బొ, యే ॥ 


పా గమ । పొదవ।పొమూ॥ మపమమగరి । పమగరి | రిగరిన ॥ 
. వ (ద్దు 1 నే ॥ టి. కి ;,ళ శ i 


సొ ఉచ 4 
. రెపువత్తువు ॥ 


(22) 


170 శే తయ్య సద ములు 


ఆసతారిక 


నాయిక సామాన్య, |పౌఢ తన యింటికి చాటుగా రావలసిన అవసర మేమున్నది * 
“సుదతిరో అలవాని సొ మ్మేగదా ఈ మేను ఇందు వచ్చుట ఖీదమెంచా ? ఈవేళ? ఇందు 
వదనా వాని ఇల్లు గాదటవే ' అని చెలిక తెకు చెస్పుచున్నటు నాయకుని మందలించుచున్నది. 
య అయిన ౧ 


రాగం . ఆనందభైరవి - ఆఅదితాళం 


జ్‌ 


మంచిదినము నేజే మవారాజుగా రమ్మన వే 
అ ప'పొంచి చూచినదేమొ - పొలతి మువ్వగోపాలుని ॥ మంచి ॥ 
చ* నుదతిరో అలవాని - సొ మ్మేకదా యీ మేను 


పద రితే ఏమో వమౌనో _ వడుచుతనమం౭దురేసూ ॥ మంచి ॥ 


9 సదయు నిక విడనాడ - సవాజమౌనశు యింక 
కొదువ వద్దన వే ఆ కొమ్మ పేల త్తనే ॥ మంచి ॥ 


8 ఇందువచ్చుట ఖీద - మెంచా యీవేళ 
ఇందువదన వాని _ యిల్లు గాదట వే ॥ మంచి ॥ 


4 అందున్న సుందరివలేనే - నందగ శ్రెగానా 


ఎందుకే వట్టి దూరు - ఎవరు దండించేరో | మంచి ౪ 


చే తయ్య పదములు 171 


ర్న 


మునుపటివలె నాతో ముచ్చటలాడవచ్చితే 
మనసీయక మాట్లాడితినా * ॥ మంచి ॥ 


వనజాతి ! గోపాలుడౌ వాడే యా చెలినిగూడ 
తనకు ఇష్టమైతే తగదని చెప్పుదునా ? ॥ మంచి ॥ 


గరఠీసా,ని। సామా । మగరీ గమపా ॥ 
ది 


౭న 


మం చి నము |; నే. || 


మూగ మ పొ.దని దని । పానిప పమవమ ।|మ గరీగా ॥ 


ఇ మహా రా జు[గా ర, [మృ న ॥ 
వమ గరిసని 
వే. జ మంచిదినము ॥ 

పళని పప । వనిప మహమ మ గ।రీరిగమామ॥ 
మహా రా జూ[గ ర న్కు 1, న, i 
పమ గరిసని 
లే మంచి దినము ॥ 


ప గ రి గా రి సానని | దనినని రిననీద | ప మనిప వపమగరి ॥ 
మమవారా జ [గ ,6ర | మ్మ న ం || 
పమ గరిసని 
వే... .. మంచిదినము ॥ 


1బీ 


అప... 





EN (త య్య పదములు" 


ప పమపమపహా।పా నిసా ని; నానా ॥ 
...పొంచి చూ. | చి న. ;దచద మో ॥ 














సారిన నీవని నరిగరి ని నరిన | న నిదా దనిపా । ప పమా మగరీ ॥ 
పొల తి ము... | వ్వ గో 1 పా లు i 

















న నన న... 


సారిన నీవ నిస ర గరి సమగరి । న నిదని సారిన | ని ద పొనిప మగ ॥ 
+ పొలతి ము వ్య గో 1పొ, .లు ॥ 


ని. . మంచిదినము॥ 


rT a I 


ప ప పొనిప ప మపమ । మగరీ గా । స రిగరి పమగరి ॥ 


సుదతి రో అ, ల 1వా I 





రిగరిససా న నిసొోమా ; మాషమగరిగా । గ మవమమా ॥ 


న సా మ్మేకా।; దా. ,యీ[మే + ను ॥ 





సంస ని విజిత 


మపమ పస స నీదని! సా సా ॥ 


ప ప పానిప ప 
+, *“పదరి "లే ।| ఏ, మో. .! ప మౌ॥ 


శ్షేతయ్య పదములు 178 


























నో పడుచు . త న మం (దు ॥ 
రి గమా 
మో 
9 వని స రిగరి పమగరి | ననిదని సా రిస । ని ద పొనిపమగ॥ 
పడుచు ,.త , 1న మం దు గే || 


"మో నుం చిదినము ॥ 


174 'కే[తయ్య పదములు 


అవతారిక . 


పరకీయ నాయిక యగు ఈమె వరోఢ, వాగ్విదగ్గ తనవద్దకు వచ్చిన నాయకుని 
పొలయలుకకు తాళలేక “ఊరశే చలముచేసేవేరా |మొశక్కేరా - జౌరా! మువ్వ గోపాల 
గారవించి చూడరా ! ' అని తన | పేమానురాగములను గోపనములేక (పియునితో విన్నవించు 
కొనుచున్నది 


రాగం _ ఆనంద భిరవి  (తిపుటతాళం 


బ్‌ 


ఊర శే చలము చేసే - వేరా [మొక్కేరా! 
అప బెరా మువ్యగోపాలా ! - గారవించి చూడరా! ॥ ఊరకే ॥ 


త సద్దు సేయక స్‌ వద్దికి రారా వట్టి 
సుద్దుల నే శలించి _ (పొద్దు బుచ్చకురా ! 
ముద్దులయ్య ' నీ మోము - ముదుగులకుచన్నది'రా 
© (౮0 
ముదుఇెట మనసయ్యీరా 
© (A) 
మోము మోమున జేర్చ మననయ్యిిరా క ఊరకే ॥ 


2 _ అరమరలు సేయకురా _ వావుసుకై నదాననురా 
తరుణులవలె వలపు - దాచనేరనురా ? 
'నెరనమ్మిన దాననురా - నిమిషమిక తాళలేరా 
మరునిల్లు చెమ్మగిల మె - మరువ సాగెనురా ! ॥ ఊరకే ॥ 


ఊ|తయ్య పదములు 175 


ర్న 


అక్క_ర తెలిసి వేగ _ పక్కన.౦చుకోరా 

చక్కని మా మువ్వగోపాల _ చొక్కియున్నానురా ! 

నిక్కునా గుబ్బల గోట - నొక్కి యెద చేర్చుకోరా 

యెక్కు.వై న రతులచే - [గక్కుననన్నేలుకోరా ! ॥ ఊరకే ॥ 


౨ గా | మూ పా ॥నీపా | పొ | పాపము । 
. ఊ| 5 ..1క3 .॥[చల ,..[ము.! జే | 
మగమపమప । మగరీ |; రిగమా ॥ పొ పా । మా నిప | వమగరి॥। 


స 4 I సం 1 రా..|మొ।క్కే. «ell 


రిగరిస గ మ (పొ వా ॥పొన నననిదా |; ద నిదనిదవ । ని పొామ॥ 
ర ఊ 15 1కే nచ ల ము చే , గ 





మా మపమా గరి మగనూ పా. ॥సా మగ | వ మనిప | పనుగరి ॥ 


చీ & ౯. ॥రా మొ |శ్కే | 


రీసాపా। స సనిద | దనిదప ॥ పమగరిగ మ। 


రా.|మొ।శక్కే 1౨ nర + ఊఈ (రే 


పొ పన 1 న నీదని | సానప ॥ పమగరి గమ । 
రా [మొక్కే . 1. .nర .డఉ |; రశే 


పా ప ని। నరిగరి నినరిస | నిదపమ ॥ పమగరి గ మ॥। 
రా (మొ ।శక్కే.. fa గర ఊ .| రశ 


“176 


అప 


జే తయ్య పదములు 








.పమగరి పొ।పొపమ పొ ॥సాన్‌సారిన నీ; నదనీ1సా ॥ 


ర. జా!ర. 1ము ॥వ్య గో. 1పా.1 ల ॥ 


న ల. 


నిననప పని సొ | ర గరీ | సాసా ॥ న ననిదా దని దప | పానిపపమనూ । 
గా ర 1విం. 1|.చ ॥చూ 1 డ 


మాపమ మగరీ ॥ రిగరీ సా 


రా, || ఊర శే చలము. ॥ 


పా।|పొ 1|పొ, [పపమగరీ | గాపమ గరి | రిగరిస ॥ 
స ద్దు సే ॥య క 1వే | || 


సౌ నిస।మా. [మా ॥గరీగముపమ।మా ;మా,॥ 
గ వ (ది 1కి [రారా వ *|టి  ,॥ 
ది రి 


మా గమ।పా ,!పొ గ1పాొ, 1 సదనీద 1! ద నిదప॥ 
ప ను ద్దు | ల ॥ నే . 13, 1d || 


నిపొామగరి | గ మపమ మా ॥నుపమమగరి గమపమ।మా ॥ 
చి, (పొ.! ద్దు 1 బు ఇచ్చ. కు .।॥ రా ష్ట్ర జే . 


మగరీగమ।॥।పానిప।మా ॥మగరీ |రిగరివ1సా ॥ 
ముదు। ల “1 య్య nవీ .1మో. |ము. ॥ 
© 


సా, ని న।1మానాూ।1మా ॥మానమగరి గ మవము।మా ॥ 
+. ముదు!గులు ॥కు + ॥1చు == 1(,న్న ది 1 రా జీ 
(౮, 


'శే(తయ్య పదములు 177 


వాజాతమిండంకాాభాతవాడు నటులను. 


మా..వవ। పా. ।నిపపమ॥పాన నననిదా. నీ నరిన।॥ సా ,॥ 
న 


ని 
ముదు । "జె [టమ ॥ స | య్యా iv 4 
ద ట్‌ 


సాపొపప। ని సీరిగ | రీ సా ॥ సాని రిన నిద | ద నిదప | పా i 


+. మూము। మో మున ॥। జీ ర్చ | మ 1న Hi 
మాప పమ గరి । ని సగరి। గా ॥ వమగరి 
5 ల యో రా ॥ ఊర ్కేచలము ॥ 


(23) 


118 శే తయ్య పదములు 


అనకారిక్‌ ; 


స్వీయ, మధ్య, |పోపితపతికయగు ఈ నాయిక తన నాధుడు కార్యావసరమున 
తన్ను వడలిపోవుచూ చెప్పిన ఒక్కొక్క మాటను జ్ఞాపకముచేసికొను చూ, ఆతని చేష్టలను తలచు 
కొనుచూ, చెలిక తతో చెప్పుకొను చున్నది చరణమున, కన్నీరు నింపకుమని ఆమెకు చెప్పుచు 
శానే కన్నీరు నించుచున్నాడట _ ఇటువంటి మధురమయిన దృశ్యములు తే తజ్జులుకాక 
ఎవరు చెప్పగలరు 


రాగం - ఆనందళై రవి - |తిపుటతాళం 
ప ఏమని తెలుపుదు ఏలాగు తాళుదు - ఏమిసేతునే ? ఓ చెలియ? 


ఆ ప. భామరో!' యూారీకి బయలుజ రెడి వేళ 
(సీమమీటు నాసామీ - పిలిచి చెపినమాట ॥ ఏమని ॥ 


చ అన్నమిందక - అతి వెతనొందకుమని 
కన్నీరు నింపకు - కలువరింపకుమని 
ఎన్నెన్నో విధముల హితవులు తెలుపుచు 
కన్నీరు నింపుచు - కాంతుడు చెప్పినమాట ॥ వమని ॥ 


2. నిడివి కన్నుల నీరు - నించుచు తలయూచి 
తడలేక వేగ తానే _ వచ్చెదనని 
అడుగడుగున కుసు _ రసురని మదిలోన 
కడు మోపహామున (పాణి - ఈడు పలికిన మూట ॥ తమని ॥ 


కేతయ్య వధిములు 179 


8 పఏనోమునోచితినో? యెంతని వేడితినో ! 
తానేమి (వాసెనో ? తలమీద విధియని 
పూనికతోడి మా మువ్యగోపాల.డు 





నూనకశరుని కేశి _ సుఖయింతమను మాట * పమని ॥ 
ప గమ।1పా ,;పా,॥పమనిపా ;పా నినిపామ1పా ॥ 
ఏ 1 మ 1 నీ 1 అ లు 1పు దు |] 


పొ మగమ 1 పొ పాదని | దపమా మా ॥ మామవమసపమ !మగగరి ।! గా Il 


ప ; లా | గు ॥ తా 1 ళు 1 దు || 


గవమా గరిరిస | రిససా।; సా॥[సాగరిససనీ।[నీసగామ।పా | 
ప |1మీ ౨.౨1 ,సే॥[యు..దు నే. ST ww క 

పామగ మగమగ గపమా | మానివ మగరి । రి గరిగ రిన ॥ 

రీ చె 1 లి శ య I 


అరబ జలా లలా యానా న. 


వీ సా గమ | పొ పా ॥పను భస న ననిద నీవ । ధనిదనీ దవ ! నిపాొమ ॥ 





ఏ $మ ని 1 త , లు | పు 1 దు || 
ఏలాగుతాళుదు *, ఓ చెలియ ॥ 
్ర గమ [పా ;పా ॥పఫపాపగరిగ రిస | న నినిద । దనిదని దప ॥ 
ఏ 1 మ, ని 1B లు | పు 1దు il 


నిపొను గమ । పాధని దనిసా | సాపా 3 
ఏ, |; లొ,,. 1 గు! తాళుదు ఓ చెలియ ॥ 


100 


ఉ|తయ్య పదములు 


పా।పానీప ।పమపా॥ పొ న నని దనీ। సా సా || 
భా;మ . [రో ॥ యూ .1 రి | కి ॥ 

సారిన నీ పని సా । రిగరిగ రస | సా ॥ సని సాసనిదా।నీ నరిన।సా ॥ 
బ య [లు (చే 1 "రే డి. 1 వే శ i 


సా పమ।1పనిసరి గరి ।సాసా ॥ సాని రిననిదొ । దనిదని దప । నిపామ॥ 
శే మ | భీ ॥ అ న | సొ 1 మీ | 


పొ మగమ | పా పొదని | తఈపమామా॥మాపమగరి। గా [గొామపమ॥। 


పిలీ; చి | చె ॥ ప్పి న | మా 1 ట క 


మా పా।పానివ।; పమపా॥పా నీసనిదని।;సా 1సా | 
ఛభా;మ ॥రో ,॥యూ 1 60. 1కి | 








సారిస నీ పని సా | రిగరిగ రన | సా ॥ సనిసా నని చా;నీ నరిన;సా ॥ 
బ య [లు 1 బే 150. డీ | వే ళ ॥ 


వమ ।|పనీసరి గరి | సాసా ॥ సనినరీ రిననిదా । దనిదనిదప | నిపొమ॥ 
(పే [మః  మీ॥అి నా సా మి q 


cl 


పా మగమ।పాదని దనిసా |; సాపా ॥ మా పమమగారి । గా గ మపమ ॥ 
పిలి, చి చె (ప్పి న మా ॥|ట,, «ll 


వమనీి ॥ 


శేతయ్య పదములు 181 


చః 


ఎ, సగరీ1సా | సా॥సా (సాగ ।రి రిసని ॥ 
అన్న।మిం | ద॥ క అ |త. | 

సొ నిస;మా 1 మా॥మమగరీ గమపమ।1మా ।మాగ॥ 
«వెత 1నొం 1 ద ॥కు. 1 మ ని | 

పమగరి గమ | పా .; పా॥పాపని దనిద। చా ని పా।నిపామ। 
క (న్నీ. ;: రు॥నిం fe 3 కు, ॥ 


పొ మగ రి;గా గామ । పమమా॥ 


కలు, వ | don 


మా నిష మగారి।గా మపము।మా ॥మా .పా।పావనిపా। వ మపా॥ 
వ కు మ. 1ని 4 ఎ !న్నె నన్నో ॥ 


పొస ననిదనీి; సా ;సా ॥1సారిన నీ పనిసా | రిగరిగ రిన | సా ॥ 


విధ . ।ము ల || హి,త।॥వు .1లు 1 





నని సాసనిదా।[నీ సరిన।సా ॥ సాపొవమ ।ప నిసరి గరి। సాసా॥ 


కె. .లు | పు చు ॥ క న్నీ, +1 రు॥ 





సాని రిననిదా 1 ద నిదని దవ। ని పామ॥పా మగమ! పొపొదని |; దవమామా ॥ 


నిం. 1 పు చు ell e కొం,1!తు ,,1. డు ॥ 


మా,ప మమగారి గా |గా మపమ॥మా 
చె *ప్పీ 1న [మా ॥ ల ఏమని ॥ 


శ్రీల శేశయ్య వదముటు 


అవతారిక ; 


విరహోత్కంరితయెన ఈ నాయిక పరకీయ, మధ్య _జాలపాయమునుండియు 
తన్నేలిన మువ్వగోపాల విభునకు నేడు తనయందు నెనరు లేకపోయెనని చెలిక త్తితో “ ఆలిగితే 
భాగ్యమాయెగాక - తలిరుబోణిరో వాని దండింపగలమా ?' అని చెప్పుకొనుచున్నది ఈ 
పధమునందుగల వొున్వేని రాగచ్భాయలు అతిమధురములు చరణమును [పారంభించుచూ 
“అరసొంపు మాటలు ' అనునప్పుడు “సన నపాపా” అను ఎత్తుగడవలన ఈ రాగమునకు 
పూర్వార్ణమున, ఉత్తరార్థమున గల 'ప్రత్యకపు సొంపులను ఎత్తి చూపుచున్నారా? అని 
తోచుచున్నది. 


హున్సేని రాగమును హుళ్ళాని, హుస్సేని, ఉనేని, హుసాని అని వెరు వేరు విధము 
లుగా వేరు వేరు [గంధములలో (వాసియున్నారు  పేరేద్తైనను రాగమొక్క"శు. అయా 
|పొంతపు పలుకుబడి ననుసరించి (గంధక ర్జలు (వాసియుండవచ్చును హుస్సేని 22 వ మేళమగు 
ఖరవార పియ జన్యము భాషాంగము సరిగ మపనిదనిస _సనిసవదమప 
మ గలి స అనునవి అరోవాణావరోహ.౨ములు అయినప్పటికి “న సపా” _“వనిదమా'- 
'“వదనిసా'-*పననిసా' - “*నిదపా'-*దపా'-*మగపమగరీి*ి మొద 
లగునవి రక్తి గల |వయోగసందర్భములు అనేకములు వచ్చుచున్నవి 'మాపాదప' = 
“సవిసపద ప* అనునప్పుడు శుద్ద ధై వతములు పలుకుట పద్దతి మిగిలిన సంచారములను 
వదములను అధ్యయనముచేసి తెలునుకొనవలెను. 


జే తయ్య పదములు 188 


రాగం _ హుస్సేని = |తిపుటతాళం 


ర 


ఆలిగితే భాగ్యమా యె గాకేమి వా - డలిగితె భాగ్యమాయె 
అ ప తళలీరుబోణికో !' వాని - దండింపగలమా వా ॥ డలిగికే ॥ 


చ  ఆరసొంపుమాట _ లాడే వానికి నేను 
తరుణిరో ' మంచి - దాన నయ్యేనా ? 
సరసకు రాడాయె - సకియరో ! నామోము 
తిరిగి చూడడజేమో - దేవుడున్నాడే! వా 1 డలిగితే ॥ 


లి శజాళిలేదిక . నేల నాతో పొందు 
చాలుకొబోలు - సంళోషమాయ 
ఈలాగు నే వాని _ కితవుగాదేమో 
నీలవేణిరో ' నాటి నెనరించుక లేక వా ॥ డలిగిలే | 


8 బాల |పాయమునాడె 3 |భమయించి నన్ను వా 
డేలిన సుద్దులెన్నెన్నో గలవు 
చాలనాొతో బా - సలు చేనీనాడే, యో 


జాలరో ! మువ్వగోపొలు డిస్సుడు వా 1 డలిగికే। 


£84 శే|తయ్య నదములు 


ప సాసనినిధ్ధ! ధథ్లాసని; నా ॥సా. ,.1!సాొ | | 
అలీ గి. | తే il 1వా | 

2౨. సాసనినిద్గ !నీరిన నీ1సా ॥సా | స రిగరి | నిసరిన॥ 
డలి 1A 1 త 1 + [వా , | గ్గ 

కి సొాననినిద | నీరస నీ1సౌ ॥సా . 1పొ ।1పా మపా.మ॥ 
డలి 1గ్ని 3 1] (ధా | గ్య | 


పొ నని । ని దపా । పొదప॥ మగ మానిప మగ ।రి సా ॥ 


మా. యె గా కే . 1మి .!వా ॥ డలిగికే॥ 


4 పనిదనినరి। న నిపద।మపా ॥మగమానిపమగ। రీ ।సొ. ॥ 


మా యే. గా | కే. ..1మి 1వా .॥ డలిగిళే। 


క ప దనీసరిన ని దపా।మా ॥ పదనిపదవ । మగ మానివ | మగరి ॥ 
మా . | యొ Im |కే మి . ౨|| వా ॥ 


సాసనినిద | చ్చాసని సా, ॥ 


ల డలి , 1౧.౨౭ 4 
se Sy 


"చే.[తయ్య పదములు 183 


ట్‌ 


యి 


దం 


ప 


దం 


ఇ తి ౪ 


పప।సా 1సా ,॥సానిరి సనిదా ।$;పా |; పమవమ॥ 
తలి;రు .| బో 1౯ రో [1 వా, 1నీ . I 


పప। రిగరొ సరీమ | గరిసా ॥ సాని రిననిదా | పొ | పమపమ ॥ 


Gc 
ఆ 


| రు we బో॥ణి రో . (వా (ని | 


ప। సా ,(రిగ మాపమ॥గరిసా :;: గరీని; సా ॥ 
తలి। రు | బో 1౪4 రో ట్రూ శల ॥ 


క 


నని | నిదపొ । పాదప ॥ మగ మానిప మగ (ఠీ సా ॥ 


శ్‌ డిం 1ప 1గ ల మ -| 1 తలిరు ॥ 


నిదనినరి | ననిపద | మపా ॥ మగ మానిప మగ (రి | స్తా I 


డిం 1ప 1గ © [మ | ॥ తలిరు ॥ 


దనిసరిన । నిదపా। మా ॥ పదనిపదప । మగ మానీిప। మగరి ॥ 


డిం | ప 1గ.ల ॥మ = 1చా ॥ డలిగితే ॥ 


సస।పొ పొ ॥ప మపానని। నిదపా | వొదప ॥ 
ఆర।సొం ।|పు ॥మౌా టట 1లా ॥ 


మగమానిపమగ।రీ . ।రీ .॥nగారీ |రిసరీ మ।గరిసాసా॥ 


డే. 


సొ 


(24) 


| వా | [నికి ,;నే . ను ॥ 


రి | రీ మరి; మరిమా॥పా దప । మగ మానివ । మగతఠీ ॥ 
తరు।|ణి .|రో, KW. - | «fl 


కేతయ్య పదములు 


రీసొస గ। గరిరీ।; రి మగా॥మ గమపామ।మా |; || 


దా ।న 1నై ॥ య్యే (శౌ! || 


వమ ।పానని | నిదదా ॥ ని దనిసాని[ సా |సా ॥ 


సర ।| స 1కు ॥ రా + | డా, [1 యొ, ॥ 


సా పొననీి।సారిన । రీ మగరిసా ॥ సాని రిసనిదా ।; పొ ప మపమ॥ 
నకి య  ; రో 1నా, మో ము... ॥ 


పొ పప।|సా సా 1 సని సారిననిద। పొ *। ప మపమ ॥ 
తిరిగి చూ ॥డ డద ; మో ..॥ 


నని |నిదపా | పాదవ॥1 మగమానిపమగ।కీ ,;సా ॥ 


దే | వు డు ॥న్నా డే .|1వా ॥ 
సౌసనినిధ్గ । నీరిస నీ | సొ Ear పా 1మా ॥ 
డలి, గి 1B .॥ [భా..1 గ్య ॥| 


ప దనిసరిస |ని దపా।మా  ॥ పదనివదవ | మగ మానిప | మగరీ ॥ 


నూ, యె. ॥గా ॥[1శే.౨౨.|మి [ వా ॥ డలిగితే | 


శేతయ్య పదములు 18? 


అవతారిక 


(పౌఢ నాయికయగు ఈమె పరకీయ, ఖండిత నాయకుని ఉదాసీనతను ఆతడు 
మభ్య పెట్టిన విధములును, ఆతనిశే, మొగమాట మిం'తె నలేక ఖండితముగా చెప్పి తన కోపమును 
స్పష్టపరచుచున్నది 


రాగం - హుస్పేని _ ఆదితాళం 


ల 


'ెలిసె నీనెనరు లేని జాడలు తేట తెల్ల ముగను నాసామి |! 


అ వ వలదు నిలుఫ యీమాటలకేమీవచ్చె మువ్యగోపాల నాసామి ! ॥ తెలిసే 1 


చ మనను కలిగిశే దినముక్కసారి - మాయింటికి రావా ? యెంతో 
చనువు మీర లాలించి ముద్దిడి _ సరసన ౦చుకోవా ! నాసామి 
తనివితీర మోవిచ్చి కప్పురపు-తావిమడుపులీ వా? యీ 
తనువు నీదని నమ్మిక జేసినయీ - తచ్చనలేగాని కొంచగాడవా ॥ తెలిసె | 


కీ ఊరిదాక పోయివచ్చేకని నీ - వూరశే యనలేదా? అయి 
దారు దినము లిందుండిమో మొక్క - సారి చూప రాదా? 
వారిజాషికి హితవై కేగాని - పేరు తలచ నీదా? క్ర 
న్నీరు నించి దయ మరువకుమన్నది 
నీతోనె గాదా? మరియాదా ? ॥ తెలిసే ॥ 


1868 ఉ[తయ్య పదములు 


ళీ కూడియుండలేదా ? నను మెచ్చి - కూరిమితో నీవు యిపు 
డాడ కాడ కేమేమో తలచుక - ఆంతరంగ మీవు 
జోడు జాయలేనని బతిమాలితె వేడ వలదనేవు నా 


యీడు వార లక సక్కిము లాడుట 


కింతచేసి నాడవు మంచివాడవు ॥ తెలిసె॥ 
ప పొపదనీసా।; పాసా నిసా॥ 


తలి సెనీ | నసె।;న రు ॥ 


పాదని దని సానప | పావనము గరి । రిగమాపా॥ 


లే ని 1జొ 1డ లు ॥ 


రి రిగమాఫాదప | మగరిస ।రీరిని॥ 
శే ట౭ళత ల ము,।1గా ॥ 
త్న 


సా. నిస; రి గమగ।| 6 గమ రిగసా॥ 
ను నా |సొ మి శ || 


లి పాపదనీసా; సా ని। సారీ ॥ సారిన నిద పొపమ । మాపమ గరి । గరిసా॥ 


శెలి సెనీ; చె నరు॥లే ని | బొ | డ లు; 
రీకిగ మాపా ననిదప | మగ రన, రీ రిని॥పొ ప స ।1నిరి నవిదవొ | పమగరి సొ 


శి 


శే దే [లము 1గ ॥ను నా ।| సొ మి 


'శే[తయ్య వదములు 18$ీ 


ఆ. ప పపసాసాొ। నిద।1పామా॥ ప వనిదనీ। సానని | సాసా॥ 





వలదుని। లు.।పుయీూ॥ మా టల,*శే | మి॥ 
వ ,.,.పవసానసరిగరి । నినరిననిద।ః:పామా॥ వ వనిదనీ। సానని। సాసా &॥ 
.వలదుని .। లు 1పుయీో॥. మా టల।|కే | మి! 
8 పప సారిగమావమ।గరిసానీ ద|పాొామా॥ ప పనిదనీ। సానని। సాసా॥ 
వలదుని లు 1పుయీో॥ మాటల।కే ;. మి॥ 


సానీన రీ సా। సా రీననిద। పొ మా ॥ పొపద దనిపొపా | ని దపా । పమగరి ॥ 
,వ..చ్చె.! ము [వ్వగో॥ పొ ల1నా 1 సా " 





4 గమ సానిన రీ సా! సారిననిద।;పొ మా॥ ప దనిన రిగరిన నిదపామా। 


మి వ చ్చె | ము 'వ్యగో ॥పా ల | 


ప దనీ పానిప। మాపమ గరి ॥గ మ 


నా | సా ॥ మి తెలిసె॥ 
చ రిరి రీరి|గరిరి । రి గరిగసరి॥రీ రిరిగ మ వా దప |మగరీ॥సా ॥ 
మన నుక।లి గి; లే ॥ దిన మొక్క సా 158 ॥ 


రీ గామా | గాపావమ । పాపసమపావమ॥పావ సమా మగరిగ మా । 


మా యుం|।॥టే | క్ర రా ! వొ, | 


Br ss nm 


పొ దసపసవమాపమ | మూగరి రి గమా॥పా పప సాసని !దా పాదప! మాపొపమ ॥ 
యె . తో 1 చనువుమీ 'ర లా | 





180 


కే[తయ్య పడములు 








కొ 
6 
ర 
రణ 
ఖా 


సా రీరగ మాపా । దపమగ ,; రినరీ గరి ॥ రీగరిసా నిస; రిరిగ మగ! ఠీ గమ రిగసా ॥ 








సర.సనుం!: చు, కో ॥ వా నా 1సొ, | మీ 7 
సొవ క ననిసా పాదప ! మప ప మగా 'రిన రీ గరి॥ 
AGE స నుం .|! చు నతో |] 
రీగరి సా ప దనిన |! రీ గరిన నిదపా ; ద పమా వమగరి ॥ 

సా శౌ | సొ "మ «ll 





సా ఫవవనిటాదని | సా ననిదా ! పొమా॥న మపాపనిదానిదాని। సాసని సొ । 
తనివి తీ ; ర [మో ॥వి చ్చి క! ప్పు। 


సాసా॥ పనిదానీ। సారీ | సాసా॥ సా పనిదానీ।; సానని! సాసా॥ 
రపు ॥ తా,విమ!డుపు ! లీవా॥యీోతనువునీ! ద; ని. ॥ 


నినరీ సా! సారిన నిద।పమపొ ॥ 
న మ్మిక। జే నీనయీోీ ॥ 


సానిన రీ సా | సారిన నిగ !పొమా ॥ 
త చ్చ న। లే గా || 
పదనిస ర8గరిస ని దపా మా । ఎ దనీపొనిప ! మాపమగరి॥ 


లి కొం చ [గా డ | వా ॥ 


అవతారిక 


మానవతియైన స్వీయ నాయిక ఈమె ఖండిత ఈమె ఊరకనే అలుగదట. తన 
చెలిక _క్తెల నందరిని పిలిచి, నాయకుని తప్పులను వారికి చెప్పి, తాను చేసిన (పతి|క్రియలు చెప్పి 
“ఆడుగరమ్మా ! అతనివై ఊరశే ఆలగినానటరే?' అంటూ, అతనివై లేనివి కల్పింవరాదని, 
“వాడ వనితలెల్లి వినగ దానినే జూడక తాళలేనన్నది తానో? నేనో?” అని చెప్పి, అతని! 
జవాబు చెప్పుకొనుటకు కూడ అవకాశ మియ్యకుండుశంతటి తొందరపాటుతో దండించు 
చున్నది 


ఈ ముఖారి రాగము అతి పొచీనము భాషాంగము యిప్పటి వాడుక [పకారము 
22వ 'మేళమగు ఖరవార్మపియ జన్యముా? చెప్పుకొనవచ్చును ఆరోవాణమ.న చతు ళుతి 
ఛై వతమ. ను, ఆవరోవాణమున శుద్దధై వతమును వచ్చుట పరిపాటి “ననిదమా' - “పని 
దమా*-'పద మా ' అను సందర్భములలో అవరోవాఇమే అయినను చతుకుతి ధ్రైవతమే 
పలుకును 'వెంకటమఖి స [“చాయమున చెప్పిన ముఖారియు, కే|తజ్ఞని పదమ.లయందలి 
ముఖారియు ౦ ౦చుమించు ఒకటిగా సయున్నవి భాషాంగ స్వరము చతు శ్రుతిధై వతమైనచో ఈ 
ముఖారి నట భై రవి జన్యముగను, భాషోంగ స్వరము శుద్ధ థై వతమైనచో ఖరవార।| పియజన్యముగను 
చెప్పకొనుటకు అవకాశము కలుగుచున్నది వెంకటమఖి సం[పదాయమున ఈ రాగము నారీరీతి 
గాభ జన్యము కొందరు యితర | గంధక_ర్తల నుఠములో నిది ఖరవార|పియ జన్యము. ఇటువంటి 
రాగములకు జనక రాగములు నిర్ణ యించుటకు పాణీంపదగిన ఒకనియమము మా గుగువులవలన విని 
యుంటిని సకృత్తుగావచ్చి, భాషూాంగస్వరూపమును నిర్ణ యించుటకుమా[ తము తోడ్పడుస్వరమును 
వదలి, అన్య స్వరములనుగమనించి, జనక రాగమును నిర్ణయించవ లెను ఈనియమము చెప్పుటకు సుల 
భముగానే యున్నది కాని నిర్ణ యముచేయుఓకు దిగిన ప్పుడుమా్శాతము కష్టముగా నేయున్నది 
కారణము ముఖారిరాగమునందలి కెండు భై వతములును, (పత్యేకములయిన ఒదుగులు, బరువులు 
మొదలగు వాటితో రాగన్వరూపమును నిగ్గ యించునవిగాను, ఇది ఎక్కువగావచ్చును, ఇది తక్కు 
నగా వచ్చును, అని చెప్పుటకు వీలు లేకుండగను, పుండుటవలన వెంకటమభియు, ఆధునికులునుకూడా 


192 జత్రయ్య పదములు 


సరిగానే చెప్పినారనక తప్పదు కాని ఇంకొక్క సం[పదాయమున్నడి ఇటువంటివేగాక 
జొడవ, పాడవములైన కొన్ని రాగములకు జనకనిర్ణ యముచేయునప్పుడు 72 మేళకర్తలలో 
ఒకటినుండి [పారంభించి ముందుగా ఏ మేళకర్తకు ఈ రాగము అన్వయించుటకు వీలుగలదో ఆ 
మేళకర్త జన్యమని చెప్పవచ్చునను మశముకూడా ఒకటియున్న ది 


రాగం - ముఖారి _ తిపుటతాళం 


et 


అడుగరమ్మా అతని వె ఊరక - అలగినానట రే 


ఆ స' పడుచుతనము మాని మువ్వ గో - 
పాల రాయని అన బెట్టి ఫ్సీరు il అడుగరమ్మా ॥ 


చ పూని దానింటికి పోగానే మా - పొలతి జూచి జెదరించితే 
దానికి లంచమిచ్చెదనన్న ది తానో? నేనో? 
వానివై లేనివి కల్చింపరాదు - వాడవనితలె ల్సి వినగ 
దానినే చూడక తాళలేనన్నది - తావో? నేనో ? _ ఆన బెట్టి మీరు ॥ అడుగరమ్మా ॥ 


2 అలుకు దీరి దాని వాకిట - నిలిచి వీధిలో నన్ను జూచి 
తలుపుమూల దాగియున్నది - తానో? నేనో? 
అలసవచ్చెననుచు జకె్మ- - రానవాలిచ్చిన నారగించి 
తలిగుబోణి మోవి రుచికి రాదన్నది _ తానో ? నేనో? ఆనళెట్లి మీరు ॥ ఆడుగరమ్మా | 


8 సొలపుమీర దాని రూపు - పలకమీద (వాని పాణి 
తలమున నుంచి కనగొనుచున్నది - తానో ? నేనో? 
కలసి మా మువ్యగోపాలరాయని - కాగలించిళే అల్ల దాని 
ల తలచి యనురనురన్నది _ తానో ? నేనో? ఆన బెట్టిమీరు 7 అడుగరమ్మా క్ష 


ఉ(తయ్య పదములు 198 








వ? నిద 1సొ | రీ 1మా | మాదప మగారి | రీసా ॥ 
అడు ।|గ 156 శ మ్మా ] 1|| 


సాకీ మా |, పొపద 1 నీ చా॥ దమ పానని నీదదా । సా సా ॥ 


అత ॥ని వె 1&8 1 ర 1 క I 





సదరి సనిడా ప వా. 1 మొ ॥ పమద పమగా రి రీ గరి రీగగన | సా | 


అ ల 1 గి నా ॥న  ట | "ఆ | || 





అప . దనిదా | దానిద దానిద | చానిద దానిద ॥ దపద నాని | ని దదా ! పొ || 
వ.డు | చు. 1త 1న ము |; మా ని || 


నిడామరిమ ।;పావద | నీదా ॥ చమపానని నివదా।; సా సా I 


ము వ్య | గో 1 వొ ల 1 రా Il 


సన రీన రిగరి | రిన రీవమ | గరిరిన ॥ సా రిదా నిదవ | పొపమ గరి |రీసా॥ 


య ని. |:ఆ | న ॥ ఇ ట్ర మీ il 
సా 
రు, అడుగరమ్మా ॥ 
చః వద।పొోమ।పొద॥ సా సనని।గిదదా।పా ॥ 
.పూ 1 ని | చొ u Do 1టీ,. 18 |] 


పొ .ర8మ।పా. |।దాపా॥ప మపామా।[మగరీ ।రీసా॥ 
పో. ।1గా .|।|నే..॥మా, పొ ల |తి i 
(25) 


194 


జఇతయ్య పదములు 


సొ గరి । సొనని । నిద్దణా॥ సొ | రీసా।రీమా॥ 


జూ | చి 1 బి 1 ద 1 రిం 1 చి గ 


పొ .రిమ।[పొ ; దాపా 1 పమపొమా | గారి ర సా ॥ 
శ దా ని ! క్రి ॥ లం i: ము || 


సా సనరి।సా ని।నిదధా ॥ సా దధస।1రీమూ।! మా || 


చెద! న న్న ॥ ది. తా; నో bs ॥ 
గరినరిమా 1 పొ | «ll చానిద 1 దాొనీద దానిద | దానిద డానీద॥ 
నే సో, 1 ॥ వా 1.5 | వె || 


దపదసాని |; నిదదా।! సొ ॥ నీదామరిమ | పొ | దొపొ | 
లే ని 1 వి || _ క. 1ల్పిం. 1వ || 


పమపామా ।గారీ 1 రీసా॥సా. సరి;సా ని। నిద్దధా ॥ 


రా దు వా ॥డ వనీ। త 1 ల. | 


సొ రిసా।రీమా పా ॥పా రిను!పా ద॥।నీచా॥ 





ల్ల రు విన 1గా ,॥ దా 1ని నే ॥ 

ద మ పాననీ నిదదా |! సా 1 సా 1 సా పద । సారిగ లిగ | రినసా ॥ 
చూ 1 డ | క || తా | భ | లే |] 
సాగరి ననిదా। సా, సా ॥ప ద నరిరీ । । రిన నిద ॥ 

న 1 న్న 1 ది 1తానవనో,.! ౨.౨ నే | 

సా | రిన రీవమ ! గరిరిన ॥ సా రిచా నిదప |! పాపము గరి రీ సా॥ 
నో ౪ |. న ॥ బె శ ట్టి మీ ॥ 

స్తా 

రు అడుగరమ్మా ॥ 


జ|తయ్య పదముల. 195 


అవతారిక 


స్వీయ మధ్య వి పలబ్దయగు ఈ నాయిక తన చెలులు ఎట్టు తనను మోసగించి 
నదియు చెప్పుచు, వారు మేక వన్నె పులులని నూగింజై నానాన నియరని, ముని ముచ్చులని, 
కాయజుని తలికు పదిను కత్తులని, తనకు మువ్వ గోపాల భావమెన అఖిలాండ నాయకుడె న వరదు 
నికి గల అన్యోన్యతను చూచి ఓర్వ లేకున్నారని వెళ్ళ బోనుకొనుచున్నది 


రాగం _- ముఖారి - తశ ఏకతాళం 


ర్‌ 


ఐరాబె నేన్త మమ్మలాక ! 
అ ప సారసాతిపోరేది - చాలునమ్మ చెలులతో ॥ ఐరాచే॥ 


చ నామీద 'నెనరుకల్గి - నొవారివలెనుండి 
ఏమేమో విభునితో - ఎగబోసి నారమ్మా 
ఆమాట నిజముచేసి - అశడిందు రాడాయె 
వామాతిరో ! మేక - వన్నె పులివంటి చెలులే ॥ ఐరాదే ॥ 


2 నుడున నోరాడదమ్మ ! నూగింజయిన నాననియరు 
అడలినే నొకరితో - నాడుకోరాదె 
పడతిరో ! నామాటలన్ని _ పలిశేరే విభునితో 
ముడుచుకపోయేకు - మునిముచ్చు లీ చెలులు ॥ రాదే ॥ 


198 


ర్మ 


అ 


అగ 


యి 


కేతయ కై పదములు 


పాయక మువ్వగోపాల - భావమెన అఖిలాండ 

నాయకుడై న వరదుడు - నన్నుగూడి 

గాయక మెరుగడమ్మృ - కటకట తెలియదు 

కాయజుని తలిరు పదను - క త్తులమ్మ |! యీచెలులు ' ఐరాదే॥ 


నని ఛాసా। సా ॥గరిరీమా | పొద సా ని ॥ ని దపదపమ । వ మగరిరస ॥ 


ఐ రా! చే ॥ నే _స్త।[మ మ్మ | లా | రా || 


వన ననన ను. 


సనిధాసా। సా ॥ రీవమగరిమా | పద సారిగ రిగ ॥ రినవీనిదప । ద పమగరిన ॥ 


రు రౌ | స ॥ నే నమ మ్మా | లా | రా i 


ఐరాదే॥ 


మరిమాపా |పా న నీదా ॥ దమపాననినిదదా। సా సా ॥పాపదసా1రీ రీగరి సా॥ 
సా ర।సొా తీ ॥ పో 1 శే ది 1బా లు1|]న మ్మ ॥ 





సా రిదనిదప పా సమగ రి స॥ 
చె లు (ల తో ॥ సారసాక్షి 





పాపద సా |; రీపమ గరిసా%"సా రిదనిదప।పా పమగరిస॥ 
చా లు1।1న మృ్మ॥చె. లు 1ల . తో ॥సారసాశీ ॥ 


పొ వదసా | రీ మా పమగరి ॥ సరిగరిగన రి సనిదమా । మపదపదమపమగరిగన ॥ 


చా లు;నమ్మా చె, లు . 1ల ..తో * ॥ఐరాబే 


చేశయ్య పదములు 197 


చ దొ నీదదా । నిదదా నీద॥ దవదారీరీ । న నిదాపా ॥ 
నో మీ, ద ॥నెనరు!।క. ల్లి॥ 


ప రీమాపా పద ననీ దా॥దపద సాద |।సా సా ॥ 


న ,. వా! రి 1వ ల ॥|నుం డీ ॥ 


మరిరినుపా | నని ని దపా ॥ పమ మదపమ గరి । రీ రిగసాసా ॥ 
ప . మె! "మా TE భు | ని తో॥ 


సారీ మసా। సనినిర్ధశా ॥ సా సరిగరి సరి | మా మపదప మా। పొ | 
ఎగ బో | సి [నో | ర మ్మ గ 
మరిమాపా । పద ననీ దా॥ దవదాసా | సా సా॥ 
ఆ. మా; ట ।ని.జము॥చే సి ॥ 


ద వదానరి | గరిగరిగన ॥ సా సాగరి ననిదా సా సా ॥ 


అ తడీం | దు .॥1రా . . + 1డా, యె ॥ 


ద పదా సా | నరిమా 1 గ రి నరిగరి గస 1 సా .సొ ॥ 
వా మా | థీ. ॥ రో 1 మె.క ॥ 


సా రిద నిదప।దాపా ॥న నిదాపాపపమగరిన॥ 


వ న్నె ;పులి ॥వం టి | చె లు. లే.॥ ఐరాచే ॥ 


198 చేత య్య పదములు 


అవతారిక 


సామాన్య, ఖండిత యగు ఈమె (పొఢ, చతుర ఈమెవై అలిగి నాయకుడు ఆ 
కోపముతో ఈమెను ఉడికించుటకు యిరుగు పొరుగు వనితలను పిఓచెదనశి మీసమునుదువ్వినాడట 
'వెయ్యారు లిచ్చెదనన్నాడట ! అందుకని తన యిరుగు పొరుగువారలై న కంచము పొత్తు వారిని, 
చుట్టములను పిలిచి “ పదరి వానిచేతివె డి పట్టున డి * అని ఈమె "హెచ్చరిక చేయుచున్నది 
కంచముపొత్తు వారనుటలోను గల తెనుగు నుడికారపుట ందముకు (మనింవదగినది 


రాగం _ ముఖారి - ఆదితాళం 
ప: పదరి వానిచేతిపైడి - పట్టుకొనకుడి 
అ వ కదనలై యోని మువ్వ - గోపాలుడలగి వచ్చెను ॥ పదరి ॥ 


చ: విరిబోణి మీరు మేము - వింత వారము కాము 
పొరి చూపే కంచము - పొత్తువారము కామా 
అరమరికలేని చుట్టాలగు మీకు మాకు 
విరసమయీ్య్యాననుచు - ఎరుకచే సెదమీకు ॥ పదరి ॥ 


2 చెలిమి నా యిరుగు పొరుగు - శెలుల పిలుతునని 
తొలుత నాయొద్ద మీసము - దుప్వుకొన్నాడు 
వెలది యా రోసాన వాడు - వేయారు లీయజూవచెనే! 
చెలగి యందు కాసించి _ చేరి వానిచేత మీరు ॥ పదరి ॥ 


శతయ్య పదములు 199 


రి 


లీ 


రి 


ఎప్పటివలెనే వా - డిందు వచ్చి నన్నేలితే 

అప్పుడు చె ప్పేనుగాని - యీనుద్దులెల్ల 

కప్పుర గంధిరో వాని _ కసరి వేసారుకోక 

'మొ ప్పెశతనమున _ మువ్వగోపాల.డలగి వచ్చెను ॥ పదరి ॥ 


పపదసా | సాదా । రిసాని నిదాప ॥ పా వమపాదరిసని । నిదాపపా | మగరిమః 
పదరివా | ని చే ,తి సె ॥ డి ప ట్టుకొ న కు।డి ॥ 





పామ పపద స రిగరి | పమగరి సా*ద ! రిసాని నిదాప ॥ 
వదరి వా ని చే తి సె ॥ 


పా వమ పాదరినని। నిదాపపా । మగరిమ ॥ 


ఫ్‌ 


ప టుకొ 1న కు |డీి || 
లు 


పా రి మపపా । పనిదప పమగరి | గరిరీ స ద్ధ॥ 
కొదవలైే ।!య్యో ని ఘు ॥ 


సా గరిసా నినిద్ధధా । సరిగరిమా। దపమగ రీ మ॥ 
వ్య.గో పా లు 1 డల గి వ చ్చె I 








పావు రి మప వదనిద । సా రి ననీదవ | పనుగరి సరిగస ॥ 
ను కొొదవలై యో * ని ము || 
రీగనసా గ రిసా ని నిదథణా | సారిమా పా।దసా ర ననిద ॥ 
వ్య..గో పా లు డల గి] వ చ్చే. ॥ 


పమగరినూ 
ను. . వదరివాని ॥ 


00 తె|తయ్య పసదిములు 


సః పద పాపా! వమమద పమగరి | రీ గస సాొ॥ 
విరి బోణి ।మీ రు | మె ము ॥ 
సౌ రి సా ని నిరరా।! సాసా।5 గస రిగన ॥ 
వింత ప 1 రము 1కొ “= Il 

సా రిమపాదానిద।నిరదాపా।మాపముగరి॥ 


ము పొరిచూవ | కే కం। చము || 





మ 


రిసొ రి మ పాదప పమపము | మగరీ మా । పదపద మవ ॥ 
తు 





De ss TD ము 1కొ మ ॥ 


ర 





పా రిమ పా దానిదే | చానిద దపాద । సా నిని దదా ॥ 





ఆరమనురి | క్ర లే [కు చు i 
పా నరిన రీ పమగరి | రిగసా సాగరినని | నిదదా సా ॥ 
ట్ల లగు మీ 1 5ు మా బం “రం ॥ 





నా పదనరిగ రి రిగసా | సా నినిదామ |వ ని నిదదా ॥ 


నీరస మ యో న ను i 








సా రిమ పాదప | మపదవ వమగరి | మా పదపద ॥ 
చు ఎరుక జే | సె ద మీ 1 
మవమ 

కు వదరిచానీ ॥ 


మ తయ్య వదములు 201 


అవతారిక 


[పోపిత పతిక, స్వీయ యిందలి నాయిక అన్యాయయత్త చిత్తుడై న నాయకుని 
మౌనమును, ఉదాసీనతను భరింపలేక నాయిక * ఏమనే వానతీరా ? తిలక మేతీరుగదిద్దుదునో ? 
'దేవుడవని [| మొక్కు-దునో ? పొలయలుకనేయుదునో ? ' అని తనకుగల నేర్చులన్నియు శెప్పు 
కొనుచు, అతని మనసు మరలింప చూచుచున్నది 


రాగం ముఖారి _ | తిపుటతాళం 


ప. ఏమ నే వానతీరా? యేమిసేతురా? 


6 
బ్‌ 


తానుసమేఅ'జేసేవు ? - దక్కితి మువ్వగోపాల ॥ ఏమనే ॥ 


చ పదము ఖాడగ వినేవో ! _ చదరంగ మేచూచేవో ? 
నదయుడ ! శౌొగిలించేవో! - చ కార కెమ్మో వ నొక్యావో ॥ ఏవమనే ॥ 


2, తిలక మేతీరు దిద్దుదునో ? _ దేవుడవని | మొక్కేనో? 
పొలయలుకలేసేయుదునో ? - చెలిమితో లాలింతునో ? ॥ వమనే ।॥ 


శీ చేరి కూడియుందునో ? - చెక్కిలి నొక్కుదునో ? 


కూరిమితో విడెమిత్తునో ? _ గొబ్బున మువ్వగోపాల ॥ పమనే। 
(26) 


లీ? 


ex 


అ.ప.సా 


శెతయ్య పదములు 





ననిదా | సా ; రిగరిగ ॥ రి నరీ |సనగిరీ శశి | నిదపద ॥ 


ప 1 మ చే ॥ వా న, | ఫీ | 
సాగరి | ననీనిద | దొమా ॥ పొనీనిదదా। సా, || 
ఏ | మీ | సే ॥ తు [5 | ॥ 


పద । సొ సా ॥ న దరిన గరి | రిసాని | నీదదా ॥ 


శా మ |; స ॥మే లి, వే, (సే *॥ 


పొ. పొ।ప పమగ |రీసా॥ గ రీరి మా । పాపని | నీదపద ॥ సా 


వు ద క్కి తి ము వ్య |।గో. 1పొ . ॥ల ఏమనే। 
చ. సాగరి సనిదా।;సా (రి గరిగ॥రిసీరీ | నగరీ నని | నిదపద॥సా .| 
తీ ల| క. 1మే ॥తీ రు .1ది 'ద్దుదు.॥ నో జే .| 


ననినిద | దామా ॥ పా నీనిదదా।సా ।|సా..॥సాొ ,పద।సాసా!।సొ 


వు 


నీ 
సే 


sia is. -నీ (మొ | కే ॥నో పొల[యలు;క ॥ 
ద రి నగరి |రీసాని।ని దదా॥పా వపప।|పపనుగ। రీ సా॥ 
, యు దు ॥నో ॥ చెలిమి తో ॥ 


గ రీరిమా। పావని |నిదపద॥ సా .. 


లా,లీిం.!తు ॥ నో ఏమే ॥ 


శే తయ్య పదములు 208 


అవతారిక 


విరహోత్కంరితయగు ఈ నాయిక (పేమ తపస్విని | త్రికరణశుద్ధిగా స్వామిని నమ్మిన 
ఈమెకు గోటనేమి [వాసిన ఆతని రూపుగానే తోచునట ఏరితో ముచ్చట లాడబోయినను 
అతని పేరే ముందుగా వచ్చునట _ కన్నుగూర్కి. మేలుకాంచగనే, అతని చేరువనుండినట్లుండునట 


మేడనెక్కుచు తన నీడ చూచుకొనగ, అతడే తనవెంట వచ్చుచున్నట్లుండునట, 
శృతిగూడి అతనివేరు తలచి పొడుకొనగ, అతడు జోడుపాడినట్లుండునట ఈమె సంగీత 
సాహిత్యకోవిద.  చితకళా నిపుణ గనుకనే యింతచక్కగా తన స్వామియందలి _పేమాతిశయ 
మును చెప్పుకొనగలిగినది ఈ పదము శే[త్రజ్ఞులదేనా * అను సందేవాము తోచుటకు “మువ్వ 
గోపాల ముద ' లేకుండుట తప్ప 'వేరుళారణము కానరాదు సంగీత సాహిత్యముల పోకడలు 
గమనించినచో తే. త్రజ్జలు తప్ప వేరొకరిట్లు చెప్పగలరా 1 అనీ తోచకమానదు అచ్చునందు 
కొన్ని తప్పులతో కళ్యాణి రాగమున ఈ పదము కానవచ్చుచున్నది కాని మా పాఠము 
ముఖారి 


రాగం - ముఖారి - (తిపుటతాళం 


ప నామనసువంటిజే నీ మనసై తే నా 
నోము ఫల మీజేరురా ఆదిగాక 


అ.ప. వే మారు చెరకున పండు పండినయట్లు 
“వేడుక యినుమడించురా !' ఓరి వరద! ॥ నామనను । 


804 


ఇతయ స్ట్‌ ధపముతు 


ఊరకయుండక గోట నేమి | వాసిన 

నీరూపే ముందుగా వచ్చురా 

నేశేరీతో ముచ్చటలాడబోయిన నీ 

స్పశ్తే ముందుగా వచ్చురా 

ఏరాకన్నుగూర్కి మేలు కాంచిన నీ 

చేరువ నుండినట్టుండు రా | 

ఈరీతి నామోహాము - ఇది నీకు తెలుసును 

ఎవరితో విన్నవింతురా - ఓరి వరద! ॥ నామనసు ॥ 


మేడనెక్కు.చు తిరిగి - నీడ జూచిన నీవు 

కూ డవచ్చినట్లుండురా ! - |శుతి 

గూడి యునిచికొని - పొడినంతనె నీవు శా 

జోడు పాడినట్లుండురా ! 

ఈడులేనిది నా వలపు ఇది నీకు తెలియును 

ఎవరితో విన్నవింతురా * ఓరి వరద! ॥ నామనసు ॥ 


వినరా అవ్లీద మెపుడు ? - నీ కౌగిట 
"వెనగొన్నట్టుండు ! సేమందురా? నా 
మనను విరుంచేవి వరదా ! - యని తలచిన 
'నెనసి కూడినట్లుండురా ! 

ననుబోటి సతులెల్ల నీవు _ నాసఖుడంశే 
విన సంతో షమైయుండురా ! 

ఎనసిన తమిరహాస్యమదినీ కె తెలియు 1 చ 


చెనరితో విన్నవింతురా ? ॥ నామనను ॥ 


శే(ఈయ్య ఫధములు [7 


ప “పద । సాసా। సా ॥సారిగరీ నరీసా | నననిద |! దామా ॥ 
నో ।|మన ।|ను ॥వం + టి 1 దే i 


మా పమ | పానని |; నిదాప ॥ వ పమగరీ । గరిగస | సా ॥ 
, నీ 1మ 1న 1 సై, 1 లే || 


సా సాగఠరి, స నిధ్గా | సాస్తా ॥ సారీరీ | మా మా ॥ 
రు 


నొ. నో 1ము ఫల మీ | జే | 


మానిప మగరీ | గరిగస | సా  ॥ రీరినూ | పానని | నిదామ ॥ 


"రా 4 | ॥ అది 1 గా క ౨ lI 


అప'మాపద1సాసా | సా ॥సా రిగరీ సరిసా | నననీద | దొమా ॥ 
వ |1మా 1 రు | చెర కు. 1న || 


నూ పమ । పొననీ ని దామ ॥ పపమగరి | గ రిగన | సా | 
పం $డు $పం౦ డి న 1య.,. టు || 


.సాగరి | సన్సిదా 1 సా. ॥సారీరీ1మా [మా ॥ 
స్‌ వే |1డు. $;క .॥[యిను |! మ !॥డిం || 


మానిప మగరీ | గరిగస | సొ ॥ రీరిమపా | పొనని | నిధామ॥ మా 
చు ,. ఈ... ఓ ఆరి 1వర,.1।ద..1 ॥ నామనను॥ 


ఉతయ్య పదములు 





నాననా పున యువ్ర న నొ తలంలాానబానానాలలాణింలియాలునాం రజల ur re) క న న ల. 


స్ట చా నిద ! దచానిద దానీద । చానిద దానిద ॥ ద పదసాని | నిదదా !పాొ .॥ 
ం ఊఊ 1 ర | క్ర 1 యుం గడ 1 క i 


...వద।సా,.రీ | సీనిదా॥ పా. .|వ పమా |మగరీ॥ 


, గో 1ట [ వే." [ము] || వా Der 
గరిగనసా | సా | || సాగరి; సనిధా । సొ |] 
న . నీ | i రూ |, పే 1 ముం || 


సమరిరిమా | మానివ మగ | రీ మా ॥ 


టు గ (వ | చ్చు i 

పా, | | 1 పా మ నిద | దనిదా చనీదా | దనిదా దనిదా ॥ 
రా. | + ॥ నే నే |, తో గ్ల 
ద పదసాని ని దదా ఫా ॥ పద।సా రి;స నీదా ॥ 
ము,, | చ్చ 1ట || * లా | డ | బో | 
చొపా. ।; పవమా | మగఠీ ॥రీసా | 14 | 

యిన ,1నీ.1**॥ వ ha | |) 


సాగరి | ననిధా | సా ॥సమరిరిమా। మానిప మగ | రీమా ॥ 


వే. 1 ర. [ముం ॥దు. గ. 1వ, చ్చు ॥ 
పా సనీదా।సా ।|ర. ॥ 6 రీ 16 రీ సా ॥ 


రా ఏ .[ళ౯ (క, ॥న్నుగూ .1॥ర్కి. మే ॥ 


రీ రీపమ గరి |రీసా।సా. ॥ ..సా!ననినిద | దామా ॥ 
లుకొం చిన ॥లీ 1 . చే 1।రు. ।|న . | 


శే తయ్య పదములు 207 


పొ నినీదొ |దపణా | సా [సా ౨ $సా, 1. 


నుం డి న , 1ట్టుం కడు . 1రా sl || 


పద।సా ; సా ॥ సా రిగరీ్‌ నరిసా।! న నీనిద। దామా ॥ 


ఈ ;దీ తీ నా మో వా, | 


మా పమ । పానని | నిదావ ॥ పపమగతఠీ, గరిగస।| సా ॥ 


ము .ఇది॥నీ కు శె లు 1ను ను i 


సగరీ | సనిఛా | సా ఫా ॥ సౌారీరీ 1 మా మా 4౪ 


ఎ వ।రి తో ॥వఏి. న్న 1।విం .॥ 
మానివ మగరీ | గరిగన | పా. ॥రీరిమపా ; పానని | నిదామ॥ మా 


తు . ‘10> ,॥। 1 ఓ చి ;వర |ద |॥ 


॥ నామనసు ॥ 


208 చేత య్య పదములు 


అవతారిక 


స్వాధీన పతికయగు ఈమె సామాన్య తాను తమిమీరచేసిన పనులను మరచి, 
యితర నాయిక లెవ్వతో చేసిరని భావించి, ఆతని నడుగగా నాతడు తెలుసుకొమ్మనుగాని, 
చలియించని నిండుకుండవలె వేశేమి పలుకక యుండునట తిరువళ్ళూరి వీరరాఘవుడై న మువ్వ 
గోపాల దేవుడు ఎంత మంచివాడే? ఆని ఈమె మురిసిపోవుమున్నది ముఖారి రాగమునందు 
గల కొన్ని [పాచీనప్రయోగములు ఈవదమ.నందు కనబడుచున్నవి 


రాగం _ ముఖారి - తిపుటతాళం 
ప సామికి సరి ఎవ్వరే! నా చక్కని! 
అప భామరో' తిర వళ్ళూరి కీర రాఘవ ॥ సొమి ॥ 


చః  నెలతరో ! యెప్పుడైన నేనే చెక్కిలి జీరి 
కల గిఎరుక లేకయే - చెలియ జీశెనంటి నా 
శెలుసుకొమ్మను గాని - అలగి మారుబలుకక 
చలీయించనీ నీండుకుండవలె నుండునమ్మ ॥ సామి ॥ 


2, కదని నేనే వాని మోవి - గంటి చేసి మరపున 
పదరి యీూలాగుననే _ పడతి యుంచెనందునె 
ఆదరీ న కోపగించీన - అలసీన సొలసీన 
నుదిశాశి ! నాచిత్తము న _ మృతి బరుచునమ్మ 1 సొమి | 


చేశయ్య పదములు 209 


8 భామరో మా మువ్వగో _ పాలుడౌ వీరరాఘవుడు 
గాముశేళి హొయలుగ - గలసియుండగ 
'యేమగువ వద్దకై న _ యీలాగుందువో యంచు 


యీమాశుట్టంటివని - ఎంతో యుస్సురనెనమ్మి ॥ సామికి ॥ 
ప; రిగరీ। సాని | నిరరఠా॥ దసాసా ।రీసా।రీ ॥ 
సా ; మి 1కి [న రి 1 ఎ వ్య ॥ 
మా . | పొపనీ ! నిదదా ॥ సానినీదప | వ వమగ | రీసా 
3d 1 నో, | ॥ చ | క్క న ॥ 
ది, రిమ । పొదపమగ ।(రీసా ॥ సొాగరినని ధన | రీసా ర ॥ 
సా మి । క్రి 1న , రి 1 లు) వ్య 1 
నా పొ దనిద | సా రి గరి ॥ మాగరిసా |; ని దమస । దపవపమ ॥ 
రే 1 నా 14 స [చ | క్క ని। «ll 
గరిరిన 
సామికి ॥ 
అ పః . దానిద | దానిద దానిద । దానిద దానిద ॥ దమామా దనిద। సా i 
భా 1 మ. (రో, + ॥1ల* రు | వ శూ గ్ల 
సా | రీగరి।; సా ॥సా . (ని దమప | దపపమ ॥ గరిరిస 
రి 1 వీ 15, ॥ర ,1ఘ  వ॥। |i సామికి ॥ 


(27) 


910 


ఊ|తయ్య పదములు 


క రిమ। మా, ।;పొదప ॥ పమపామగరీ।! గరిగస |; సా H 


సెల | త 6° 1a వు 1 1న, ॥ 
స్ట ధస | రీమా । మ ॥ మా నివమగరి |।రిసారి గరి! మా il 

Dr ED స చె॥క్కి + లి 1జీ 1 8 || 

ర మమా । పాపద ॥ సానినిదా 1 సా | సనీదా ॥ 

అల 1గ | ఎరు గక | లే ,.1|క ॥1 


పొ మమ।[పొా ; దాపొ ॥ పమపామగరీ[రీగనస।|సా ॥ 
యే చెలి । జీ 1 8 గనం sw TOSSES ల 


కానా చత మంత! 


సా రిమ।;మా ,;పాదప॥ వ మపామగరి |రీ“గన।1సా | 
ఆలు! సు | క్రొ ॥ మృ ను!|గా- 1ని |] 


సా ధస। రీమా! మా. ॥మా నిసమగరీ ।[ నరిగరి;: మా ॥ 


అల |; గీ 1 మా ॥ రు బట. లు... 1 క i 
నూ నిని ।॥నీ నిదదా॥దమామా |।|పదనిద సా ॥ 
క్ర చెలి యిం చ నని నీం డు రుం. ॥ 
నా | రిగస 1 సా ॥ సా | నీ దమప దపప మ ॥ గరిరిస 
డ [వన 1 8 ॥ నుం 1 డు న 1 మ్మా .॥ 


నిద । ని దనిద | నిద నిద ॥ దామమా ।; పదనిద । సా || 





చెలి! యిం | చ 1ని నిం 1డు రుం Il 
సా | సరిగరి పమగరి । సా ॥ సా, 1 ని దమప । దవప మ ॥ గరిరిన 
డ స “4 1 ల | నుర ,, డు న। .మ్మా॥ వ 


సామికి ॥ 


చే[తయ్య పద ములు ఖే 


అవతారిక 


నాయిక స్వీయ ముగ్గ ఈమెను చెలి తనకుకూడ తెలియకుండ నాయకునితో రవాస్య 
ముగా కలుసుకొనుటను తెలునుకొని * ఎంతటిదానవే ? ఓ జాణ ! మరులెక్కువె వాడే మమతతో 
పిలిచెనో * పరవశమై నీవే |బతిమాలితివో * అని లాలించి అడ గుచున్నది 


ఈ కాపీ రాగము (పాచీనము దీని స్వరూవము కాల[కమమున మార్పులుచెందుచూ 


వచ్చుదున్నట్లు తోచుచున్నది జంతరగాంధార శుద్దధై వత "ాకలినిషాదములు లేకుండ కాపీ 
రాగచ్భాయలు. వచ్చునట్లు యు జీ ఖరపార[పియ జన్యముగావాడుకొను సంప్రదాయము ఒకటి 


యున్నది అది 'కే[తజ్ఞ్జ లు చెప్పిన క దములలోన , తాగ రాజస్వామివారి “ రామరఘుకుల 
జలనిధి సోమా" అను కీర్తనమునందును కానబడుచున్నది వెంకటమఖి సం పదాయమున 
కాకరి నిపాూాదము, అంతర గాంధారముల (పయాగమును జూపి భామోంగమని చెప్పినారు. 
ఊత్రజ్ఞలపదములలోగల కాపి శుద్దకాపి నరిగరిమపనిసా-ననిదనిపమగరి సాం 
అనునవి ఆరోహణావరోహణములు “ననిపమగరిసాొి - “మగపమగరి సా. 
“పదనిరిసనిపా'_ “గాసరిమా' అనునవి విశేవ[1యోగములు _ తక్కినవి పదములు 
పారముచేసినచో స్పష్టమగును 


రాగం _ కాఫీ . తిపుటతాళం 


ప* లవ్వాళు తళంయగనె తి యూ చెలిమి - ఎంతటిదానవే ఓ జాణ నే ॥ నిన్నాళు ॥ 
యగ ర య 


ఆ ప వన్నెకాడు మువ్వగోపాలుడే నిన్ను 
వలచెనో ? లేక నీవే పిలిచితివో నే ॥ నిన్నాళ్లు ॥ 


లవ 


రి 


పొరుగిరుగున ఒక్క నరసుడుయుంశేే 
చిరుత పాయపు నీవు ఊరకుందువకు ? 
మరులెక్కువై వాడే మమతతో పిలచెనో ? 
పరవశమై నీవే | బతిమాలితివే ? నే 


ఆదిమి వాతెరయిచ్చి ఆముకొనెనో ? 
ముదముతో చెక్కిలి నొక్కి - ముద్దిడుకొనెనో ? 
కదసి నీవే వాని కౌగిట చేర్చితివో? నే 


మరుశేళిలో తానే చెకొనెనో ? లీక 
నూ మువ్వగోపాలుని నీవే వె కొంటివో ? 
అరమరలేలనే ? పలుకవే! చల్లగ 
సరసముగ నన్నేలినశ్తుయుంజనా ? నే 


సా। స ననిద నీ పొ ॥ మగగమపని | మపమగ ;రీ 


చేతయ్య వదములు 


క్‌ నిన్నాళ్లు || 


i నిన్నోళ్లు y 


i నిన్నాళ్స్తు | 


గ it 


ఇ $న్నాా | శ్లు॥ తెలి [య 1 గ 
నీననగరి సా. 1సా $మ గరిమా ।;పా । నిదనీ ॥ 
నె. 8 యో చె [లి మి ॥ 
సా గరి। స ననిద | ననినీ పా॥ మగ గమనని ! మపమగ ।ర ॥ 
నే ని ।న్నా భు॥తె లి య 
నీనసనగరి సా 1సా ॥ సాగరి। సొ 1 సన్సిసా ॥ 
నై | తీ . | || ఎం .1త 1టి 


చేశయ్య పదములు 


రీ రిస | మమగరి | గసరీ ॥ నిమపొసా | న ననిద ! ననినీ పా ॥ 


దొ .1న, వే ॥ ఓ 1 జొ le. i 
నీ 
వ నిన్నాళ్లు ॥ 
అ.ప: నిమ పా ;పొననీ॥ సా | రి గరిన రీ ॥ 
వ న్నే [కా 1 డు ము | వ్వ || 


రీరిన గ ఠి; గ మగరి సా. ॥ సా నినిదా | నీరన నీ | సా 
గో ,పొా 1 లు 1 జే [9 న్ను 


నిద | ననీగరి ! సా ॥నిమపాొ సాం సా || 
వల ! చె Wh 1B | క్ర il 


రిమ।పదనిరి సా ॥గరిసా ,; నననిద |! నీపా॥ 
నీ |, వే సై ॥1ల చి ,;తి (వో ॥ 


218 


fj 


9. సనినని పమపా॥పొ |పనిసా॥ రీ రిన | మమగరి । గనరీ ॥ 


వ 1న్నె | కె గడు ము | వ్వ 
రీ గరి। గమగరి | సా ॥సానినిదా | నీరిన నీ 1 సా 
గో, (పొ | లు 1 జే ఫం) [న్న 


మప ।నిసరిగ (రీ [సా నద | నిదనీ। సాసా ॥ 
వల|చే .॥నో ॥లే | | క ॥ 


ల్లీ! 4 కైతయ్య సధ ముఖు 


శరము న ను. 


సా పద ! పద నీరిన । నీపా ॥ మనివవమవూ గా | రిమా।|పా ॥ 
నీ [వే ,. Sd [ల చి 1తి వో ॥ 


నీ సా।;స ననీద | ననినీపా॥ 


వే. ని [న్నా | భు ॥ తెలియ నైతి ॥ 
య 
చ * 5 మ । పొపొ ! పా ॥ పనీ పొనని నీ | పొపము | పొ i 
పొూరు1।1గిరు [గు 1న ఓ. | ర్య || 


మగ | మగమగ | మగమగ ॥ 8 మ:నిమప |; మగారి రీ. ॥ 
పక: గం డు 4, యు 1 ల | | 


గరి1సొ ,; స నినా ॥ రీ రీరిన | మనుగరి | గనరీ 4 


a చిరు! త “1 వొ [యస్తు [నీ | ఫు॥ 
సామగ । గరిరీ | మా ॥ పని పాపని ని 1 పొపను |! సొ .॥ 
ఊం ర. ।1కుం ॥దు (వ తే ॥ 
మప । సనినని। సా ॥రీ రిస | మమగరి | గసరీ ॥ 
మరు।లె. 1క్కు ॥వై | వా డే i 


గరి | గమగరి ।! సా ॥। సాదినిదా | నీరిన నీ; సొ ॥ 


..మను।త తో ॥పసి ల ,చే నో ,॥ 
మప । నినరిగ (రీ 1 సా సద | నిదనీ | సా || 
వర 1వ | శ్ర ॥మె .. చీ ప .॥ 


పద [ప దనిరిస ।; నీపా ॥ మనిిమూా గా (1 నరిమా | పా | 


బతి;మా. . | లి॥8తి.. న LO wd 


జఉకయ్య పదములు 916 


ఆఅవతారికి 


నాయిక సామాన్య, విరహోత్కంరిత ఈమెకు మువ్వ గోపాలుని పొందుట 
యిష్టమే అయినను తనవారు ఒప్పుకొనలేదుట అయినను మోవి అదరుట, ఈవి వదలుట, 
మొదలగు శుభశకునములు తలచుకొని స్వామివచ్చునని యూహించుకెనుచున్నది 


రాగం _ కాఫీ _ |తిపుటతా ళం 


అదరీనే మోవి తనకు తానె _ వదలీనె కవి 


బ్‌ 


అ ప మదిలోనవాజేమొ మం |తించె గాబోలు 
సుదతి మువ్య గోపాలు జూచినది మొదలు ॥ అదరీశి ॥ 


చ ఇడి యేమొ మాయచిం కవచ్చి - ఇదిరించిపోయేనే 
నిదుర కంటికిరాక - నిన్న టాలనుండి 
చెదరీనె చిత్తము - చెలియయే మిసేతునే ॥ అదరీనె ॥ 


2 అప్పుడే కొమ్మా నన్ను వా - డడిగించెనమ్మా | 
వొప్పక మావార - లూరకుండుటజూచి 
యుప్పతించివా - డసురునురనె నేమో ॥ అదరీచె ॥ 


8 లీలతో నిందువచ్చి తగి - లించె నేమందు 
బాలరో ! మువ్వగో - పాలుడు నగుగూడ 
నీలాగు నేమేమోా - జాలము చేసెను ॥ అదరీనె ॥ 


216 


ల్‌ 


ల 


తే| తయ్య సద ములు 


సరి।మా పా ,॥[వ నిన నివమ | మగరీ।రీసా ॥ 
అద। రీ | నే 1 మో | (క || 


నగరీ రిని సని ;సా ;68 గ॥మా వద | వదనిన | రిగరిన ॥ 
త న 1కు | తా 1 నే వద ।; ఖీ నె || 


ని దనిసాని | పమగరి | రీసా 1 


ఈ . | 1 వి || 


నిద | ని నీపా।నినిమా॥పా నివ। మగఠీమా ।1పా ॥ 
మది । లో న 1[వా. | జే మా ॥ 


సా 1న ననిద । నినిమా ॥ వ నివవన్‌ని | సా | సా i 


మం [తం చ ౨ ॥[॥గొ (బో 1 లు ॥ 


ప గరీ | రిమరీ రిమరీ | రిగరిమ గరి ॥ సా ,నీ నిద | చానని | సాసా॥ 


సు ద ॥త్సి ము గవ్వ గో పా |లు ॥ 


సా ని ద। పద నీరిన | ననిపమ ॥ మగరిరి సా1 సా సాగరి ।1సా .॥1... 


ని .బూ 1 చి 1న ॥1ది ము. |ద , లు ,॥1, 
॥ అదరినే ॥ 
పప । పా మా ॥ప దనిదనిరి । న నిపమ | గారీ ॥ 
అది యే. [ము ॥మా . య ID | 


రీ సా |సనగరి రిని | సా ॥1సా నరి। గరిసరి; మా ॥ 


లు క, |;వ,. (చ్చి | బజెద (రిం , ! చి | 


శ్షేతయ్య పదములు 217 


ప దనిదనిస | న నిపను । పా It నిద । నినీపా | నినీమా ॥ 
ఫో యే నే ॥ నిదు! ర 1 కం గ 





పా నివ | మగరీమా।పా ॥పా సా। స నినిద | నినిమూ ॥ 


తి | క్ర రౌ॥।*. 15 .ని ।న్న. టా i 
పనిపపనని 1 సా 1 సా ll పగదీ | రిమరీ రిమరీ । రిగరిమ గరి | 
ల నుం డి | బె ద 1॥రీ నే i 


సాదనిదా | దాననీ | సాసా ॥ సా రి ద. 1 వ దనిరిన శ నిషమ ॥ 
చ | త్ర ము ॥ చెలి య యే .॥ 


మగరిరిసా। సాసాగరి | సొ || 
మి సే ॥తు అదరీనే ॥ 


(28) 


216 కతయ్య పదములు 


అవతారిక * 


పరకీయ, దివ్యయగు ఈనాయి క మదనశా(న్త్ర పవీణగనుక చెక్కిట గోరులుంచుట: 
సిగను పూలుచుట్టుట, చెలువుడాయని భ కి సేయుట మున్నగు నుపచారములు ఎన్ని చేసినను, 
నాయకుడై న మువ్వగోపాలనకు తనయందు కరుణ కలగలేదని తన చెలితో చెప్పుకొని వాపోవు 
చున్నది ఈ పదము అచ్చుపు స్తకములలో హుస్సేనీ రాగమునందున్నద్‌ కాని మా పారము 
కానడలో 


కొనడ రాగము 'పాచీనమ. భాషాంగము * సనిసా * అనునప్పుడు కాకలి నిషాద 
మును నిసమాగరిస  అనునప్పుడు అంతరగొంధారమును హెచ్చుగా నొక్కి పట్టుట వై ణికుల 
సం్రపదాయము, సరిగామపమదనిసా-సనివనుగామరిస అనునవి ఆరోవహాణావ 
రోవాణములు పదనిరిననిప"' _- “రిగ మావమ గమరి' _ “ననిసధర్గనిద్గనిరీసా” 
అనునవి విశషపయోగములు వెకటమఖి సం్య్రపదాయమున కానడరాగము వున్నశ్లు లేదు 
బహుశః నాకు లభ్యముగాని |గంధములలో ఎచ్చటనై న దీని చర్చ యుండవచ్చునేమో ! 


రాగం - కానడ - | తిపుటతాళం 
ప  ఏమీసేతునే కొమ్ము! నే నెటుల సైతునే 


అప, భామరో మువ్వగోపాలు డేలరాడే ? ఓయమ్మా ! ॥ వమిసేతు ॥ 


తేతయ్య పదములు §19- 


రిషి 


ఒద్దికతోడ చెక్కిటగోరు - లుంచనై తినో 

దిద్ది మదనశా(స్త్ర) మెల్లి తెలుపనై తినో 

ముద్దుముద్దుగ నతనికేను - (మొక్కనై తినో ? 

వద్దికిరమ్మని పిల.వనంపితే - గద్దరించెనట గదవె ఓయమ్మ ॥ ఏమి పేతు ॥ 


వంచన లేక సిగను పువ్వు _ ల.౦చవై తినో ? 
యించుకించుక సేపు కౌగి - లించనై తినో ? 


లంచమిచ్చి కమ్మూవానిలా - లించనై తినో ? 


కంచుోదనువంటి మనసు - కనుక వాడిండురాడే ! ఓంగుమ్మ ॥ ఏమి సేతు ; 


చెలువుడా ! యని చాలభ క్రి - సేయనై తినో 2 

చెలిమితోడ మోము మోము - జేర్చవై తినో? 

కలికి ! మా మువ్వగోపాల రమ్మని - కలయనై తినో ? 

యలుక చేసి అల్ల దాని ఆ వలనుజిక్కి రాడే | ఓయమ్మా ॥ ఏమిసేతు ॥ 


సూ 
నే 


నిస।|రీపా।; మాగమా గ॥మరిరిగమరి | రి సరీ; సా il 


ఏ, 1మి 1 సే ॥ తు సే |క్రొ మ్మా I 


నిరి|సా.నిసా ని।;సా ధనిర ॥నిసౌానిరీ1సా | I 


నెటు ।! ల [నై [తు | నే 14|| 





ర్రీ రిసనీ పా ॥ నిసరమగమ | రి సరీ; సొ..॥ 
ఏ 1మి | సే తు నే ($ొ మ్మా ॥ 


కేతయ్య పదములు 


నిస | రీ నిద |! పమమరి మరి ॥ మరిరి గమరి | రిసరీ | సా | 


ఏ 1మి | సే తు నే 1 కొ | మ్మా || 
గమ | దనిసరి | ననిపా ॥ మరిరి గమరి రి సరీ | సా || 
ఏ 1।మి | సే తు నే 1కొ మ్మా ॥ 


నూనిప | సమమరి మరి  మరిమా ॥ ద నిదదనని । సా Her || 
ఖా మ | రో ॥మాొ ము వ్య || 


వరి।1సా ; సాసా 6 ॥ ని సనిదనిద । సా నినిరి;: సా ॥ 
గో ,పొ। 1లు జే ల |7ా 1 చీ *, ॥ 


సా నని । ని వమవ ! దనిిమ ॥ గ మరిన 
ఓ [య | «lI మై భామరో 


నిన రీ మ । రిసనీపా |; మగగమ ॥ ర సొ 
క్రీ * య | ॥ మ్మా భామరో 


నిసరిమగమ । ర సని ప । మగగమ (4 ఠీ సొ 
ఓ య I మ్మా భామరో 





వ నినరీ మగామ రిననసీవ ! మా ద దనినని | పమగమరి ॥ సా 


క్రీ య . 1 మ్మా , ఏమినేతు ॥ 


శేతయ్య పదములు 881 


జ నట 


చ .. నిస|రీ 1।1రీ ॥శీ సా |మగమా॥రీసా॥ 
ఓ ! ద్ర క ॥లో !డ [చై || 


ని దపమగమ 1రీ సొ, ॥ 
క్కి ట ।గో..1రు ॥ 


నిరి;సా 1సాొసని॥రగ్భనిద్ధర్ధనని 1 సనికీ;!సా ॥ పా।పపమగ |మాదా ని॥ 
లుం[చ 1నవై 18 | నో ॥ ది ది మద 11 

ఇ 
పదనిసా |; సాననినీ;పా.॥ నుప|పా నననినీ; పూ ॥ మరిరిగమరి | రిసరి సాం ॥ 
న, | థా (శ్ర | మె ల్లు క ॥లు ప నె [తీ ॥ 


సా పా।|పపమగ!మా ॥|దా దొ ॥|నదననీ।సా ॥సాొ వరి;సా [సా సరి॥ 
నో ముదు ;ము [దుగ ॥న త (ని ॥ కే |ను (మొ ॥ 
ది ది 


ని సనిదనిద 1 సనిరీ [సా ॥సా నిన।|రీ ; 5 ॥మగగమరి (రి 1సా || 


క్కు నై తి [హా || వ రి [కి ॥ర50 మ్మ నీ || 

సా నిరి;సా నిసా ని । దనీద॥దననినీరి; సా 1 ॥ నిన । రీరివ | మగగమః॥ 
పిలు; వ . 1నం ॥పి తే | 1 గ ద్ద 1రిం 1 

గమరిరీ ; సా । సానని॥దనిదనిరీ;: సా 1  ॥నా ననీ । ని పమప । దనిపమ॥ 

చె న 1ట ॥గ ద ।1వే 1 ఓ య LH vl 

గ మరిస 

మ్మా వమిసేతునే । 





_ అనుపల్లవిలో ఉన్న “ ఓయమ్మ' సంగతులన్నియు చరణము చివరకూడా పొడు 
కొనవలెను 


45 కతయ్య పదములు 


అపతారిక : 


స్వీయ, మధ్య, కలవోంతరితయగు ఈ నాయిక తనకు నాయకునియందు ఎటువంటి 
యానగలదో, అటువంటి యాస అతనికిని వుండవలదా ? తమకువళెనే యితరులనుకూడా చూచు 
కొనుట న్యాయముకావా? ఆశతో తాను ఆకనిదరికి చెరినప్పుడు కనరి విదలించుకొనుట 
న్యాయమా ? “చానరో మువ్వగోపాలుడుశానా చదివిన సరజ్జుడుకాడా ? ' అని చెలిక శ్తెతో 
చెప్పుకొనుచున్నది 


రొగం - కొనడ - (తిపుటతాళం 


వ తనయాసవలినుండ - దా నాయాస 


అ.ప; తనశేమి తెలివిలేదా ? చానరో మువ్వగోపాలుడు 
భానా చదివిన సరసజ్ఞడే 1 తన || 


తః ఇంటికివచ్చి శయ్య వె న -న్నంటక దయజూడకయుండ 


పంటికొద్ది మోవి గంటి శేసితినని 
" కంటగించి చూచి కనులెరజేసెనే ! ॥ తన ॥ 


జే(తయ్య పదములు 


248 


లి ముద్దు బెట్టక యుండగా వానివై _ మోహమగ్గలమె సను 


నద్ద కూర్చుండి తిలకము దిద్దితేను 
© టి 
గద్దించినాడు గదవే ఓ యమ్మ | 


ప్రీ మనను నిలువలేక వానిపై - కొని రతి కూడు వేళ 
తనువు మరచి నేను తాళు తాళు మనిన 
విని మోడిగా జూనెనే! ఓ చెలియరో! 


es 


॥ తన 1 


క తన ॥ 


శ నరస సొ ని॥ ధనిధనిసా | సనిసా 1 రీ సొ ॥ 


తన యా 1 సొ 1వ లె నే, 1యుం ॥ 


మగాగమనూ | రి నరీ | సా సొ 


డ ద, నొ, (యా 1సన,, తనయాస ॥ 
అప .,. గమ।దా ॥నీ ॥ నిరిన నినని । దనీద । ననినని॥ 
.తన | కే. ;మి .॥ తె లి వి లే. ఆ 
సా .వరి।! సా ; సా*'ర॥ న నిని రిన్‌ని;నీపా;పా ॥ 
దా చఛచా।న* (రో ము వ్వ .|1గో..[.*.*॥ 


మదనిసారి | స నిసనీ ని నిపా ॥ పమపామద । 
పా * లు డు [1 ఛా | 


ననిన నివని | పమపా | మగమా ॥రినరీ $ సా 


ని ,న* | స ర 1న FE 


ద నిసరి మగామ | రీసా ॥ 


నొ 1 చది ॥ 


సొ ॥ 
= | జే ..॥ తనయాన ॥ 


224 


కేతయ్య పదముతు 


రివ|।|షపా |పా ॥ మామానిద | పమగ మ ।॥రీ రీ॥ 


3 ఇం $ టి 1కి ॥ వచ్చి శ య్య 1వి ॥ 


సా నిస।రీ రీ మ।రిననివ పా॥ ననిసా !6ర వమగ | గమరీ ॥ 


న న్నం టీ | క శద య చూ 1 డ i 
రసా 1సా సొ ॥ మద ।దననీ।సా 4౪ 

ర్‌ ముం డడ il సం ;టి | కొ | 
సరిసననినని । ద నీద | ననిరీ సా పరి।;సా,. ।;సా ర॥ 

ద్ది మో | 1 dD గం|| టి : తే i 


సనినిరినని | నీపా | పా ॥ మ దనిసారి | స నినిన | నీపొ ॥ 


సి తి 1న | మ్మా కం ట 1 Ao చి || 





మ గ మాదా । దనినరి మగామ । రీసా ॥ ననిన నివని ।; పమపా | మగమా ॥ 
చూ చి క ను లె | [66 ॥ జే నే నే క 
రీసా 

తనయాస ॥ 


శ[తయ్య పదములు 225 


అవతారిక ; 


నాయిక స్వీయ, మధ్య ఆతృ_్ప ఈమెకు సదా నాయకుడు తనవద్దనే యుండవలె 
నని ఆసన అతడు రాక ఒక పతమాయెనట “నన్ను నీపు తలచేది న్యాయముగాదు నిన్ను 
నేను వలచేది నీతిగాదు ఈ ప్రొద్దు చాలించుకొంే, ఇంతకన్న సుఖములేదు దేవుని మనసున 
(మొక్కితే కనుల దీవించినట్లున్నదట నీ నా మనను నొచ్చిశే నెనరులేదు నూని చెలులందరు 
గుంపులుగూడి నవ్వేరు " అతని మొగమెదుటనే తనకోవమున. వ్య క్రకరించయచున్నది మధ్యమా 
వతి రాగము ఆతి పాచినము దీనిని “ మధ్యమాది' అనికూడా కొందరు [గంధకర్తలు చెప్పి 
న్నారు ఎల్ల వేళలయందును పాడుకొనదగిన రాగమైనను మంగళ పదమగు ఈ రాగమును 
6€"సకు పొడి ముగించిన సకల శుభములను కలుగునని పెద్దలు చెప్పియున్నారు బహుశః దీనికి 
కారణము “సమ-రిప_మని-పస' అను స్వరముల మధ్యగల అంతరము షడ్డ మధ్యమ 
భావముతో నుండుటచే కర్ణరసాయనముగా నుండు ఈ రాగము మనస్సునకు ఒకవిధమైన పార 
నళ్యతను, ఆనందమును కలిగించుటయే కారణముకావచ్చు వెంకటమఖి సం|పదాయమున ఈ 
రాగమును భాషాంగమని చెప్పియున్నారు కాని భాషాంగ స్వరూపమును వివరింపలేదు. 
షే తజ్ఞుని పదములలోగల మధ్యమావతి ఇప్పటి వాడుక పళారము 22 వ మేళమగు ఖరహర(పియ 
జన్యము బజొఢవ జెఢవము 


అరోవాణ సరిమపని న -అవరోవాణ ననిపమరిస 


(29) 


128 శత య్య పదములు 


రాగం - మధ్యమావతి _ |తిపుటతాళం 


ర్ల 


నన్ను నీవు తలచేది - న్యాయముగాదు 


అప నిన్ను నేను వలచేది - నీత్రిగాదు మువ్వగోపాల ॥ నన్ను నీవు ॥ 


చ ఏ (పొద్దు నా కౌగిలిలో _ నెనయుచున్న వాడపు 
రాఫు జేసి, ఏలా? న రానిపకమాయె 
కోపమైశే ఘనమాయె - గుణమెంతో చక్కనాయె 
ఈ|పొద్దు చాలించుకొంశే - య.0తకన్న సుఖములేదు | నన్ను నీవు ॥ 


£ సే విన్నవించిన మాట _ నీకు సమ్మతిగాదు 
నీవెంత బాసచేసిన - నే నమ్మ జాల 
యా వగలిట్లండగ = నింఫసొంపులు బుట్టునా 


'దేపుని మననున (మొక్కి తే కనులదీవించునట్టు ॥ నన్ను నీవు ॥ 


క్రి చేను నీవు మువ్వగోపాల ! - నేడు గూడియుంటిమి 
యానాటివలె సేమెన - నందమయీో్యనా 0 
నీ నామనసు నొచ్చితె - నెనరు లేదు చాలించు 
పూని చెలులందరు గుం - పులుగూడి నవ్వేరు ॥ నన్ను నీవు ॥ 


క్షేత్రయ్య పదములు లీ? 


ర్‌ 





| సౌరీ; సా ॥రీ | మాశీ।రిసా,॥ 
న ॥న్ను ॥నీ వు ॥త | 





సారీసా | రిమపమ 16 [సా ని స।రఠ సా; ప మరి రిమకి ॥ 
ల . |చే | స న్యా య ము Il 


మా మనిపను రీ | సా | i 


గా దు సశ | 
రిసనివనీ | సారీ | సా ॥ రిమామరి | ఏ౯ | పొ | 
న.1|న్ను ॥నీ | పు | త I 


ననిననినని ! నరినిన ।నీపొ ॥ వపపమరి రి మ,।పాొ 1నీ ॥ 


ల 1 చే | 1 ది న్యా య ము I 
రి ననిపపమరీ ।సాొ |; |] | 
గా దు | || | నన్ను నీవు ॥ 


| సారీ |; 6 రినని ॥ పానీనిప | పొపమ | పొ ll 

ని ,న్ను ౨1నే. 1|ను. (1వ ॥ 
పనిపొమా | మరిమూ పా ॥ ననిననివీరి | సొసా । రసా ॥ 
ల | ది ॥ ని త ॥ 


సా నమరీ రిమరీ 1 రివమ రీ | సానీ॥ పొ పని । సానిరి । ననిపా ॥ 
గ దు ము ॥ వ్వ | గో (పొ, ॥ 


పమరీసా |; సొరీ [| పౌ ॥ 
ల న 1న్ను .॥ 


బ్లీల్లిర 


జ[తయ్య పదములు 
రిమ | పా పొ . ॥పా 1 పొనిని | నీమా ॥ 
వ్‌ [పొ దు 1 నో EE A i 
గ 

పొ [ప మరయ ।|1పా ॥పా నీన।నీ ;పా ॥ 
భి 1లో సను il ఎ 1న .1।1యు ॥ 
ఫామా ।|ప్రారీ।1మా ॥మామనిపమరీ ర | సొ ॥ 
చు 1 న్న | వొ || జిత [వు ॥ 
సా నిస।|నీపాొ।నీ [సా నిఫవ।రీ సొ; 8 మరిమ॥ 

స్తు సస జే ॥సి ఏ 1లా (౫ l 
సరీస నిన ।రీ ।|రీమా॥పాొ మా నిపమరీ | రీ సొ ॥ 
న రా 1॥ని ప | ఈ. మా, (యె ॥ 
సా నిస; నీపా।! నీ ॥ సా నిన 1 రీపము | రీ |] 

క్‌ TS మె [తే ఘ 1న మా. ॥ 
సా రిమ। పొ నీ ॥నిమపాొ iD సా, ॥ 
యె గుణ।మెం |తో ॥చ క్యా నా [యే ॥ 

నిన1రీ .|1సా ॥సన నిరిననీ నీ పా ।నీ | 

ఈ (పొ | దు ॥1వా లిం చు 1కొం ॥ 

GG 

సా ని న।నమనురీ రిమరీ | రివమారీ ॥ సా ననీపా।॥నీ ; 
శు యిం | త్ర | క్ర ॥న్న ను ఖ [ము | 


సా, నరి।నిననీ|పామా॥రీ సా 1|సాొరీ1సొ | 
c ॥ దు 1న ;న్ను ॥ 


శేశయ్య పదములు స్తీర్రీర 


ఘే 


అవనతొరిక * 


స్వీయ |పౌఢయగు ఈమె స్వాధీన పతిక తనకు తన స్వామికిగల అన్యోన్యతను 
చూచి ఓర్వలేని చెలులు చెప్పెడి మాటలకు లోలోవలనే బాధపడుచున్నది ఛెలువుని ముద్దు 
మాటలు తన చెవుల నిండియున్నవట చెలుల మాటలకు తాపది? ఘనమైన సామి రూపు 
ఆమె కనుల నిండినదట కొనగొనలనై న నితరులు గానవత్తురా? తన ఎదనిండియున్న 
గోపాలరాయనివై కోపము రమ్మన్న వచ్చునా? ' తెలిసి తెలియలేక చెలులు పలిశేరు' అను 
కొనుచున్నది 


రాగం _ మధ్యమావతి - ఆదితొళం 


శలిసీ కెలియలేక _ పలిశేరు చెలులు 


es 


అప కలిసియున్న నాసామివై - కాకసేయ వశమా ? ॥ తెలిసి ॥ 


చ: చలపట్టి తమ బు - ద్దులు విన లేదని 
అలగి రేమిసేతు - అతివ లెల్ల 
చెలువుని ముద్దు మా - టలు నావీనులునిండి 
తొలుకుచున్నది తమ మా - టలకు చోటున్నాదా ॥ తెలిసి ॥ 


40 


తె[తయ్య పదములు 


కొనగంటదముగను - గొనదిం తై నోగాని 
చినరు లేని దాయనంచు _ నిండించేరు 
ఘన మెన సామీ రూపు - కనుల నిండియుండగ 


నకాంగి ! యితరులు - గానవత్తురట వ ॥ తెలిసి ॥ 


నాపాలగల మువ్వ - గోపాల సామితో 
కో పించుకొమ్మని ష్ష్‌ కొమ్మల నరు 


వ్‌ పొద్దు నొసామీ - యెద నిండియుండగ 


న్‌ 
జాప మింశేగాని - కోపమున కిమ్మున్నదొ | తెలిసి ॥ 


సానని నివ పనిసా |; రీసా న ని । వనిసా॥ 
+, తెలి స్‌ తె లియ (లే ర్ట || 
సా సనిసా రీ సరిపమ | రిరీసా | రిమపన నీ ॥ 


వప లి శే |. రు॥చె లు ॥ 


ప మరిస సానని నిప వనిసా । రీఫరీ నూరిమ । పామవ నీవని , 
లు .తెలి సీ శె [లి య లే .క ॥ 
సా నరీనిన పనిమప మా | రిమపా మవ । నీ ననివమ॥ 


టవలు Ds 2 ఫర శె | లు | 


జ(తయ్య పదములు 281 








 ాలడుతునాటటాగలంనాలాక్నసన రన్‌ పసుల సరలారికదాకాలా 


అప రిస సాసని నీపని నిమా।ప మరీ మా! మరిమా పావని ॥ 
కలి 





సి యు న్న .నా।1సా రు || 








నీపొ | రిమపొ సనివమ ॥ 


ల 


ఏ 8 సరిమ పనిననిపాని నిమా। వప మరీ 











శా | మరిమసప పమపని ॥ 


ళు 


కలి సియు (న్న నా !సా మి .4॥ 








హహ ల. ద్‌ 








వైకా క్ర సే [య | వ థ్థ || 
ప మరిన 
మా తెలిసీ ॥ 
Mapa షి న పవ 
చ మరిమూ పొపా ।నీనీపమ రి రిసా | స నీపా వనిసా ॥ 
చ ల వపటి॥త మ 1 బు || 
రి 





నిసా రీ సా ననిసా | రీ మా | పా నినిపమ ! 


aX 


ద్ధు లు వి నలే॥ ద I 


పా మరిమా పొ పమపా | నీ నివ । ననీపానీ॥ సా సాసని నీపపమ [పనివమరీ | సొ..! 
నిఆ లి గరి. $,మీ (సే 1తుఅ తి న | లె 9.1 


282 


జెతయ్య పదములు 


స నిసా రీ రస | మిమని సమరఠీ | రీసా | రిమవ ని నిపనీ సా రీమరిన । రిసనీ నిప। 
“చె లువునీ 1ము | ద్దు॥ మా .టలునౌ మ ము! 


వీసా॥!సాన నిసా రీ రిమరీ | 8 న ననిపా।లీ సా ॥ 
లునిం॥డి తొ లుకుచు న్న ది త మ ॥ 











సా నరినీ నపనిమా ప । సరి 





నిసపా। ప నిమామపరీ ॥ 
మాట ల కు చో టు న్నా I 
ప మరిస 


త[తయ్య పదములు 238 


అవతారిక 


నాయిక స్వీయ, |పౌఢ, ఖండిత. నాయకుడు సవతియింటినుండి వచ్చినట్లు ఆతని 
చిన్నెలను జూచి గుర్తించిన ఈమె కోపగించుకొని “దొంతర విడెముతో నాచెంతకు రాకురా '! 
ఆని మందలించుచున్నది ఈపదము విజయరాఘవ ము[దాంకితము దీనిని అచ్చుపుస్తకము 
లలో ముఖారి రాగమని వేసియున్నారు కాని పచలితమైన పాఠము నై ం౦ధవి రాగమునందే 
యున్నది సుబ్బరామ దిడితులవారి * సంగీత సం|వదాయ।పదర్భిని ” యందు యిదే రాగమని 
(వాసియున్నారు 


సె ంధవి (పాచీనరాగము భాపూంగము రను రగ మువష్‌ ని. జు సట పను 


క... 


గరిసని దధ - అనునవి ఆరోవాశావరోవాణములు ఇది ఇప్పటి 22 వ మేళమగు ఖరవార 


(పియ జన్యము “పాదపమా' - “పాదమా' అనునప్పుడు శుద్ధ ధైవతమును “పామా” 
అనునప్పుడు అంతరగాంధార "వా ఇయగల శుద్ద మధ్యమమును పలికించుట సంప్రదాయము 
'రినిసారిగమా' _ “రీగమ రిగసా* అనునవి తరుచుగావచ్చు | పయోగములు 


'వెకటమఖి సం[పదాయమున సంపూర్ణ సంపూర్ణ ముగా ఈ రాగమును చెప్పినప్పటికిని, కత 
జాల పదములయందు మొతము మధ్యష్టాయి నిషాదమువరకు, మందస్టాయి ధ్రై వతమువరకు 
మా(తమే సంచారములు కనబడుచున్నవి ఇది రక్తి రాగము 


రాగం - 'సెంధవి - (తిపుటతాళం 


ప: దొంతర విడెముతో - నా చెంత రాకురా నీకు నాయాన 


అ.ప:యింతకు నే తాళగలనా - యేర' విజయరాఘవ జాణ ॥ దొంతర ॥ 
(30) 


284 


eX 


శే|తయ్య పదములు 


జగ్గు గుల్ముమె బుక్కాతావి - చప్పరించిన నీదుకెమ్మొవి 
నిగ్గు నొసలి లత్తుక రీవి _ నీటుతోడనూ 
దగ్గర నిలువకు పదరా - దానికేను తాళగదరా! 


యెగ్గుచేసి నాయెదుర _. యీలాగు బొంకుదురా | ॥ దొంతర ॥ 


సిబ్బెంపు గబ్బి గుబ్బులపోటు య చిమ్మ రేగిన కీల్లడ వేటు 

మబ్బుమీరిన నిద్దురపాటు - మరపుతోడను 

దబ్బరలాడేపు చాల చానిదేగదర యీళాల 

గబ్బితనము నీకేల - కలికితో మాటాడు మీవేళ ॥ దొంతర ॥ 


చక్క ని విియరాఘవధరా - సామిగా నన్నేలితి వౌరా ? 
తక్కు లాడి యింటికి పోరా - మక్కువతోడను 
యక్కడివీ వాడిన విరులు - చికుపడ్డవి నీ కంరసరులు 


నిక్కము దానివై మరులు - నీవు దానింటికే తరలు ॥ దొంతర ॥ 
సొ సనన్టి।సా ॥రీ .1గారీ॥1సొ, ॥ 
| దోం . |!త 1ర | బి | | 

రీరిగమా।[ర5 మా ,ర6 ॥పాొ *1రీ గమ । రిగసా ॥ 

డె ము . |} | తో నో , |! | 

రీ ,. [6 గమా | పొదవ ॥ ప మగా 1 గరిరీ;, సా .॥ 


॥ | చెం త, ॥1రొ +, 1రు,,1| రా || 


క|తయ్య పదములు ల్లీశ్రిద 


E 
రని 


రిగమా 1।|పదనిద [నీ ॥ని దదపమా మ గవమ ।మగరీ॥ 


నీ కు [నా . ॥యా || 
రీసా | 
న । దొంతర ॥ 

1సాసని।[సా ర [1 గారీ; సా ॥సా 

| ఇం త . ॥కు నె | |] దొంతర ॥ 
రీ రిగమా | రమగా రీ ॥సా 1 రీగమ 1 రి గసా॥ 
ళా | 1 ళ గ 1 ల | నా || 

8 1 సానని [సా ॥ర6 [గారీ సా I 

ం | చ క్కు ॥1ని [వీ | ॥ 
రీరిగమా 15 మగా రీ ॥సా [రీ గమ | రిగసా ॥ 
జ య | 1 రా | ఘ || 
ర్రీ 1 రి గమా | పాదప ॥ పమగా | గరిరీ 1 సా ॥ 
వ | సొ ॥ మి | గా | il 
రిగమా ।; ప దనిద | నీ ॥ నిదదపమా |! మగపమ | మగరీ ॥ 
న న్నే | ॥ లి [తి వె ॥ 
రీసా ,[1సానని[సా 4౪రీ గారీ॥1సా ॥ 
రా 1త క్కు 1లా . 1డీ 1 = |) 


రీ రిగమా | రిమగా రీ ॥సా ,.. | రీగమ । రిగసా ॥ 


యిం . |. | 1 టి 1కి | |] 


98 


కేతయ్య పదములు 


డీ... ,16ర గమా। పాదప॥పమగా. |।గరిరీ1సా ॥ 


ఫో | పు | రొ i || 


8 గమా | పదనిద | నీ . ॥ ని దదపమా | మగపమ | మగరి ॥ 


మ క్కు |వ. |! ॥ తో 1డ | || 
రీసా ;సానని సా "దీ గారీ1సా il 
ను | యె 1॥క్క ॥డి [క ॥ 
రీ రిగమా |; రిమగా రీ  ॥ సా ( రిగమ | రి గసా ॥ 
పో స అ 1న 4 రు . ॥ 
రి రిగమా | పా దప ॥ పమగా | గరిరీ 1 సొ || 
లు... 1 © | క్కు 1 ప = 1 డ్డ | «ll 


రిగమా 1వ దనిద | నీ ॥ నిదదపమా । మగపమ | మగరీ ॥ 


వి | కం | | ర, స రు ॥ 
రీసా ,;సానని;సా రీ గారీి1సాొ ॥ 
లు ని FE 1 ము దా | I 
రీకిగమా | రి మగా (ర ॥ సా | రీగమ । రిగసా ॥ 
ని టీ | ॥ మ | రు | (| 
రీ | రిగమా | పాదప ॥ పమగా ॥।గరిరీ1సా ॥ 
లు నీ స దొ. | ॥1 


రి గమా | పదనిద ।; నీ ॥ నిదదపమా ।; మగపమ । మగరీ ॥రీ సా , | 
నిం . 16 కే, ॥త | ర 1s, | లు | 


॥ దొంతర ॥ 


'శేళయ్య వదముళు 


అవతారిక 


287 


ఈమె ధీరాధీరయగు |పౌఢ, స్వీయ నాయకుడు తన సవతులకు యిచ్చిన ఆభరణ 
ముబు, కానుకలు తెల నుకొన్న డై , ఆతనిని దండించి అట్లు తనకేల యివ్వలేదని అడుగుచున్న ది. 
ఇందు కే తజ్ఞాలు ఉదవారించిన అభరణముల పేర్లు కొంచెము వింతగా తో చీిననూ యిష్పటికినీ 


కొన్ని [పాంతములలో ఈ “పేరులుగల ఆభరణములు వాడుకలోనున్నవి 


ముత్యాలసరములు, 


జీనాసరిపెనలు, పారిజాతపుననలు, నాగసరాలు, అనునవి యిందు పేర్కొన్న ఆభరణముల పేర్లు 


రాగం సైంధవి -_ (తిపుటతాళం 
వ "మేలు మేలురా నిన్ను - మెచ్చవచ్చునులేరా ! 
అ ప: చాలుచాలుర మువ్వ గోపాల నాసామి 


చ. ముదితకె తే ముళ్యాలసరమా ! యల 
ముదిత నాకన్న మీ సరమా? నీవు 
పదరి చానికియ్యతరమా - భళిభళిర మేలు కామీతరమా 


2 అలదానికి జీనాసరివెనలా - బె రాపొలతీతోనే సరిపనులా!' యా 
'వెలదికి పొరిజాతముననలా వేమా ెవ్వరికి లేనిమన్ననలా * 


8. అతివకు వేయివరాలా అల్ల దీయే మోహాపు జవరాలా ! దాని 
రతులచే రమియించ చెయిసరాలా 
రమణికి బిరుదు నాగసరాలా ? 


॥ మేలు ॥ 


॥ మేలు ॥ 


1 మేలు ॥ 


॥ మేలు ॥ 


వశం జ[తయ్య పదములు 


పః *. రీని1సా. 168 ॥గారీ |గరిరిన।రీ & 
మె 1లు ।|మే ॥లురా..॥ని. .!న్ను. ॥ 


సా 5 గ| మా మా మ॥ప దనిదనీ ।నిదదప ||మా గ॥ 
మె 1 చ్చ | వ ॥ చ్చు 1ను న || 


రిగమపావము | మగరీ | రీ సా॥ 


లే రా ॥ 


రి సా, రీని।|సా రీ గారీ. 1రిగమప|మ గరీ॥ 
మే [ల .|1మే .॥[లురా ।;ని న్ను Il 
రసా రిగ ; మా | మ॥ ప దపదనిదనీ । నిడదప[మా గ ॥ 


మె.! చ్చ | న ॥ చ్చు 1 ను | i 


రి గమపామ | మగరీ రీ సా॥ 


లే... | | ఈ ॥ 


ఆపః, . . |1పొ ; పమవషమ॥ప ద పదనిదనీ | నిదదప।మా ॥ 
*1చబా ,1లు ॥ వొ, 1 లు | రా ॥ 

నూ రిగ।మాపా।వపమగ ॥ రి గమాగ | రీగమ | రి గసా॥ 
ము 1న్వ | గో 1 పొ ల 1నా *॥ 


సగరీ నిసా, / 
సొ 1 మి i ॥ మెలు॥ 


ఉ[తయ్య సదములు 282 


చ .రిని।1సా. 15 168. 1రిగా।|గ రిరిన ॥ 
“'ముది।త | 3ె..1ళే ము ।|త్యా .॥ 

రీ... 15గమ। గరీ॥గమరిగసా1స గరిని సా ॥ 

ల స ర! మా ॥ య... 1ల ౨|| 


సా రిగ।|మా (పా ॥పదపదనిద నీ । ని దిడవ।1మా గ॥ 
ముదిత .[|నా ॥క న్న .1॥మీ I 


రిగమపామ | గ రిరి (ర 1సా పా।పమపమ । పాదా ॥ 
స,ర | మొ, | il నీ,వు | వద ॥ 
పదనిదనీ |; ని దదవ | మా గ ॥ రిగమాపా | సపమగ |! రీగమ ॥ 

రీ దా ని | రి య్య .!త ర. | 
రి గసారి గ | నమూ 1 పొ ॥ప దనిదనీ । ని దదప1।1మా గ॥ 
మా .భళి।థ 1 [మ లు | కి Ds 1 
రి గమాపా [మాగా (రి | సొ 

త ర..1మ . 1, I ॥ మెలు॥ 


240 జతయ్య సదములు 


అవతారిక 


నాయిక సామాన్య, తృ్త. మువ్వగోపాలదేవుడు తన్ను లాలించి ఏలుకొన్న 
విధములను తలచుకొని తలచుకొని ఆనందించుచు “ఇటువంటి |చేమగల ఓ సామి! మనసు 
నీన్నెడవాయదు ' అని ఆతలితో విన్న వించుకొనుచున్నది 


(శ్రీళాగము పూర్వ (పసిద్దములయిన ఘనరాగమ.లలో నొకటి దీనిని వెంళటమఖి 
సం|పదాయమున 22 వ మేళముగా చెప్పుకొన్నారు ఇప్పటి 28 వ మేళమగు ఖరవార|పియ 
జన్యముగా దినిని చెప్పుకొనవలసియున్నది “పదనీ' అను పయోగము అక్క డక్కడ వచ్చు 
నని పూర్వాచార్యుల మతము కాని ఊేతజ్ఞాల పదమునందు “పదనీ' ఆను (ప్రయోగము 
కానరాదు లలీతములై న స్వరసందర్భములతో, ఈ పదమునందలి సాహిత్యభావములు పొదగబడి 
యున్నవి 


శ్రీరాగం - (తిపుటతాళం 


ప; మనసు నిన్నెడళాయదు [పాణేళ 1 నా 


అ, ప'* మనను నిన్నెడళాసి తణమైన నోర్వదు 
మనవాలకించు (శ్రీ మువ్య గోపాల ! సామి! ॥ మనసు ॥ 


కేత్రయ్య పదములు 


ర్న 


మేటిచె శాణి కొంగు జారగరదీసి 
గోట గుబ్బల బినకి 

నీకు న బింబోష్రము పానము చేసిన 
నేటి చిన్నెలనె తలచి మెచ్చి 


కన్తూరిమెనలది కడు వేడ్కలలరగ 
సిన్తుగ వీణమీటి విస్తారముగా రత్న 
సరములు నా కొసగ్ని 


కు నరించిన నాకికొలది తలచిన నా 


శేశికా నిలయమున సొంపుగా రతి 
కేళి గూడిన సొగసు 
మాలిమితోడను ముప్వగోపాలసొమి 
పలిన నీ వగలు నేలాగు మరతును ? 


గర; సా రి। సనిపా ॥ నీ.సా ; ప నిసరి।! గారీ; 
మన । సు 1 ని 1న్నె డ 1 శా | య ॥ 


సా .రి మ।1పొమ।[ర5గా॥ 
దు [పొ 1 ణే | శ క్ల 


(31) 


241 


1 మనను ॥ 


1 మనను | 


42 


అ.ప;రీ సారినము।పాొ. $పా [ప నీనిమా పాపము ।పొ 
నా మన।ను .1ని ॥న్నె.డ | బా 1నీ 


పని। సరిగా |; రోసా ॥ననిరీననిప।నీ 1।1సా 


|| 


శే[తయ్య పదములు 


ll 


తణ1మై న ॥నో. ర్య 1దు .॥ 
పని |1నరిగా !రీసా ॥ న నిరిననివ | నీ | సొ 
మన | వా 1 ల 1 కిం sa NAW (క 
.పని।సా రి। నీ సాప॥ ప నినిపపమ |పొ.మ।రీగా॥ 
ము 1 వ్వ గో ॥ పా | ల | సొ 

రీ సా 

మి మనసు ॥ 

చ రమ | పా పా ॥ప మపామా।రీగా1|రీ..॥ 

క్ర 1 మా 1 రి ॥ మె నల 1॥ది .॥ 


రీ, గరి; సా (సా రి॥సానినిపా।॥|నీ |సౌ ॥ 


కోడు । వే డుం [లల 1ర (గ I 


వని। నరిగా।రీసా ॥రిమారీమా | పా | పా .॥ 


సి. 1స్తు గ మీ ణ | మీ, టీ ॥ 


రను; పొ ;పా ॥పనీనిమా।పఫా మ।పాొ ,॥ 


3 వి. 1 స్తా 15 ॥[1ము.గ 1|ర ,, త్న... ॥ 


జతయ్య పదములు 


పని।న రీగా | రీ సా॥ననిరిననిప।నీ నీ1 సా .॥ 


+ సర ।ము 1 లు 1సో . (కొ సం గిం కి 


పని।[నరిగా । రీ సా ॥ సనిరిసనిప | నీ ;సా ॥ 
కు | 


le 


| రిం 1 చ న. 1నొో 6 |] 


ఇస 


ప ని। సా రి । నిసాప ॥ పనినిపపమ సా మ ।|రీగా ॥ 


కొల 1 ది | త [ల ౨౨|| చి న || 


248 


ర్రీక్వేక్తీ మ్యతయ్య పదములు 


అవతారిక, 


విరహోత్కంరితయగు ఈ స్వీయ నాయిక (పౌఢ _ఎంతోకాలమ.నుండి తనవద్దకు 
రాని నాయకుడు ఇప్పుడు వత్తునని చెలిక _త్తెకు చెప్పి పంపగా వద్దు రావద్దని అతిని రాక కె 
ఎదురుచూచు చూ పాచ్చయిన వెన్నెల చిచ్చుల రాతులు ఎన్నో గడిపితిననీ, సలలెంచి కలకంర 
పికనాదములు మించు మధుమాసములు గడపితినని, శకునములడిగితినని కామించి నాధుల కళయు 
చెలులచూచి కరగి చింతనొందితినని చెప్పి, “ రామరామ! ఈ మేనితో వానిమోము జూడ 
వలెనా? మొదటి పొందే చాలు వదరకపోవే ! ' అని మందలించుచున్నది 


ఈ పదమునకు ఒక చిన్న ఇతిహాసము కలదు తంజావూరి అ నుత విజయరాఘవ 
భూపాలుడు మతజ్ఞులయందు |పీతికలిగి తనతో సమానముగా ఆయనను "గౌరవించునశ్హైర్చాట్లు 
చేసిగాడట  ఇఏ గని అస్టానమునందలి తక్కి న పండితులందరూ అనూయాదూపితులై ఏరా, 
పోరా, రారా అను సంబోధనలుగల ఏకవచన |పయోగములతో కవిత్వముచెప్పు ఈతనికి 
విద్వాంసుడై న రాజు ఇంతటి గౌరఎమిచ్చుటయా ! ఆని అనుకొనుచుండిరట ఇది తెలిసి 
ఒకనాటి సభతో ఈ కాంభోజిపదమును శి వ చరణపుటర్ణభాగమువరకు పాడి “తక్కిన భాగమును 
మీ విద్వాంసులచేత పూర్తిచేయించుకొనుడు వేను తీరయా తలకుపోయి ముూ*డు నెలల 
తరువాత వచ్చెదను ' అని రాజువద్ద అకుజ్జ గ కొని తె తష్టా లు 'వెడలిపోయినా.ట తంజా 
వూరి ఆస్టానమునగల విద్వాంను లెవరికిని సదమునందుగల భావమునకు సరిపోవు సందర్భము 
మూడు నెలలయినను స్ఫురింపలేదట జ తజ్ఞులు గడువు ముగియుశాటకి తిరిగి వచ్చుచుండగా 
నగరమునకు వెలుపల వారిని సంధించి పాదాఖివందనములు చేసుకొని “అయ్యా తెవితక్కువ 
మాటలు ఆడుటకు మాకు బుద్ధియున్నచే కాని, ఇటువంటి రసవంతములయిన సందర్భములు 
పూరించుటకు లేదుసుమండీ * అని వినయపూర్యకముగా పండితులు చెప్పుకొోనగా, 'మతజ్ఞులు 
చిరునవ్వుతో “రామరాను ఈ మేనితో ఇంక వాని మోము జూడవలెినా ' మొదటి పొందే 
చాలు '' అని పూరించినారట విజయరాఘవ | పభువుకూడా ఎంతో సంతోషించి వారికి 
బవుమానములిచ్చిరట కనుకనే ఈపదనును సమస్యాపదమని అందురు 


క[తయ్య పదములు 945 


కాంభోజిరాగము అతి పాచీనమయిన ర క్తి రాగములలో ఒకటి ఇది భాషూంగము, 
“సననిపదాన' ఆను సందర్భమున పలుకు కాకలి నిషాదస్వరమే ఇందలి భాషాంగ స్వరము 
ఈ రాగము ఇప్పటి 28 వ మేళమగు హరికాంభోజి జన్యము నిజమునకు హరికాంభోజికన్న 
ఎంతో [పా చీనమయినది కాంభోజి _'వెంకటమఖ సం|పదాయమున చెప్పిన కాంభోజియు శే|త 
జ్ఞుని పదమ. లయందలి కాంభోజియు ఒ కేవీధశంగానున్నది కే! ఆజ్ఞుని పదములు ఇప్పుడు లభ్య 
మయినవాటిలో నునూస ముప్పదివదములకు పై గా కాంభోజిరాగమున కలవు. మాకు పాఠ 
మున్న 9 పదములలోను ఏ ఒక్కటీ రెండవదానిని పోలిలేక స్వతం| తమైన స్వరసందర్భములు కలిగి 
యున్నవి. తెనుగునగల కొన్ని కావ్యములలో ఈ రాగ్మపనక్షి గలదు 


16 వ శతాబ్దపువాడును, సంగీత సాహిత్య భరతశా(న్త్ర కోవిదుడును, మవోకవియును, 
(శ్రీకృష్ణ దేవరాయలవారి అష్టదిగ్గజములలొ నొకడున్ను నగు రామరాజభూషణుడు తన వను 
చరి తయను మహా పబంధమునందలి నొక పద్యమున 


కూ జాబిల్లి వెలుంగు వెల్లి కలడాయనసే లేక రాళకానిశా 
రాజు శ్రీనఖమై న మోమున పటా గంబె త్తి, యెళ్ళిత్తి యా 
రాజీవానన యజ్చె, కిన్న రవధూ రాజత్‌ కరాంభోజ కొం 
భోజీమేళ విపంచికారవ నుధాపూరంబు తోరంబుగన్‌.” 


కాంభోజిరాగమును కరుణ, విరహాములను, భావములు వ్య క్రముచేయుటకు చక్కగా ఉపయో 
గించి యున్నారు 


౫0 'కేేత్రయ్య పదములు 


రాగం _ కాంభోజి . (తిపుటతాళం 


es 


వదరకపో వే వాడు ఏలవచ్చీని - వద్దు రావద్దన వే కూడియున్నడిచాలునే ! 


అ. ప, అది ఒకయుగము వేశే జన్మము - యిపుడు 
అత డెవ్వరో నే నెవరో ఓ చెలియ! ॥ వదరక ॥ 


చ: నిచ్చనిచ్చలు నేడే వచ్చీని శేవైన - వచ్చీననుచు మదిలో 
నిచ్చగాపలువేడి నిట్టూర్చులచేత _ నింతిరో "వెదవ లెండి 
పౌచ్చయిన వెన్నెలచిచ్చు రాత్రులు 
యెన్నెన్నో గడిపితి నిక నేటిమాటలే ! ॥ వదరక ॥ 


2 వలపుకాడిదేకదా వచ్చుననుచు చెరు _ పులు జూచి వెసారితి 
'నెలలెంచి యలసితి నిలువ రాని (వమ - నెమ్మది నడచుకొంటి 
కలకంర శుకనాదములు వించు మధుమాస 
ములు గడిపితి వట్టి ముచ్చటలిక నేలే! ॥ వేదరక ॥ 


8. భామరో శకునము లడిగితి మువ్వ గో - పాలుడు వచ్చుననుచు 
కామించి నాధుల గలయు చెలుల జూచి _- కరగి చింతనొందితి 
రామ! రామ! యూ! మేనితో ఇంక వాని 
మోము చూడవలెనా = మొదటిపొందే చాలునే ॥ వదరక ॥ 


శేతయ్య పదములు 














లెత 
పః దస | సా దనీ ।దాపా॥పాపా దనిదా 1మా పదపా |పా గమగ॥ 
+ +వద।ర . ॥క ॥ పో | 1 చే .l 

మా !మాదపముగ।పా మపా మ॥పా .పమ।పా ॥।దా.నిదా.నీ॥ 

1 వొ, | eee [డు ప 1ల న. 
పదా | నిదదప [దా ని దా.ని॥ వదాపసా |; పా.మపా ద।పాదసా ॥ 
చ్చి ని Te 1] న ద్దు | |] 
సననిదా నిదపా | పా గ మగ | మగగరి ॥ సా సా గరి |రీసా॥ 
రా... .వ. ద్ద. . 1న 1 వే (కూ డి I 


న ద్గసాపా। ఛా 1సా ॥సొసా రిగమ | దపమగ ।1పామపా మ॥ 





యు... [న్న ది. ॥ చా i] + 1లు ll 
పొ 
నే, . వదరక ॥ 
ఆప పపమగ పా ,; దా has DD pi సా నగరీ ॥ 
ఆది | ఓ క్కు ॥యు గ ము 1; వే | 


రీసాసా 1 సా రి గమ | రిగ సా॥ ద నద రిన నిద । నిదనిప | పమవమ ॥ 


శే జ।న్మ +, 1 .ము॥యి పు డు . ll 


పా పద । గమగా రిగరీ। సా .॥ ద నద రిన నిద । ని దనిప | పమపమ ॥ 
+ + అత | ణ82 4, 1వ .4॥రో. 1'సే teas శ 


248 


పొ 


శేతయ్య పదములు 


చివ | రో ft is గ ఓ was అ 


ప పమగా మగరిస | సా రి గమ । దపమగ ॥ 








య స 1 3 gl wal 
పొ,ముపా 
వదరక ॥ 
. దస।1సనీదదా। దా ॥ నీదా ,; నీదదవ। దా నిదా.ని ॥ 
ఛా.,.1మ,.. 1రో 1ళకు. 1న. .1ము, **** | 





ప చొపమప । దారిన ననీద | దాపా ॥ ప మమదపమగా।[గమగా గరి; సొ ॥ 
లు . ఆడి।గి |తి..॥ము వ్వ స సట 
సా ,సపవ।[పా గమగ | నూ 1 మామదపను గా।[నమూ , | మాదపమా ॥ 

*పాొ 1లు డు. ॥వ చ్చు, SS సం ను నలు 11 





పా .దనస | సనీదదా।; దా .1॥నీదా ;నిదదప।చా,ని ని ॥ 
చు 


+ కో [మిం 1 1 న? ధు 1 © baal 


పదాస మప !దా రిన ననీద | దాపా ॥ పమమదవమ గా ।గముగాగరి సా ॥ 


షష కల యు | చె 1 లు ల [మొ DD i 


Be"! 


సప।పొా గ మగ । మూ 1 మామదపము గా! మా । నాదప మా ॥ 
గ్‌ 


వ్‌ 


| చిం 1త +. 1 నిం ది ., | 


ox 
౨ 


| 


పా పపమగ |పా..!| దా..॥సా.సా.1సా,.। సారీ ॥ 
& 


we యు = + | మ,,| రా,.॥ మ. ..!1యోౌ, | శ ఈ ఈ || 


గమ 1పా దసదా; మాష పా॥పాపదసా 1 సా ద నిద । నిదపా 1 


కే(త్రయ్య పులు 249 


రీసాసా సా రి గమ ।రిగసా ॥ ద నద రిన నిద 1 ని దనీప | వమపమ ॥ 


లి తో॥యిం క | వా [ను || 
పా ప ద।గ మగారిగరీ | సా ॥ దనద రిన నిద | నిదనిప | పమపమ॥ 
మూ 1 ము | జూ ॥డ [వ 1 ల | 


పొ గమ ।పా దనిదా।[ మా వదపా॥పొావదసా 1; సా దనిద | నిదపా ॥ 








నా మొద। టి | పొం 1 దే చా. | లు ॥ 
పపమగా మగరి; | సా రిగమ । దపమగ ॥ 


నే | | |॥ 


వదగక ॥ 


(32) 


950 త[తయ్య పదములు 


అవతారిక 


స్వీయ, మధ్య, యగు ఈ నాయిక కలవహోంతరిత ఈమె మనసు లక్కవంటిదట 
ఆయినను తన స్వామిని లాలించక, మనసు నొప్పించినదట “అట్లుచేసి ఇప్పుడేల చింతిం 
చెదవు '? అని చెలిక _కై నాయికను మందలించుచున్నది 


రాగం - కాంభోజి - ఆదితాళ్లం 


స: నిన్నునీవే నొచ్చుకొనేవు - నీ మనసున కరగేవు 
అ. ప, సన్నుతాంగి మువ్వగోపాలుని - చాల ఆరుదూరు చేసి ॥ నిన్ను ॥ 


చ. తకాళిమి కలిగిన వాడని యెంతో దండింప మనను రాని 
మేలు తలచి నే శాళలేనని - యేల మనను నొప్పించితినని ॥ నిన్ను ॥ 


2 నిన్ను జూచి యుప్పొంగునని - నీ వతని జీవనమని 
కన్నె నీ వింత కోపగించికే _ కన్నుల నీరు నించుగాయని ॥ నిన్ను ॥ 


8. మక్కువ నమ్మిన వాడని - మా మువ్వ గోపాలుడని 
లక్యనంటి మనసు రాయె - లాలించ నై తినా యని ॥ నిన్ను ॥ 


తతయ్య పదములు నీక 


ర్న 


es 








నిదాదా నిద దసదా సా రి స నీదా ॥ 
నిన్నునీ | వే చ” చ్చు, కొ il 





మాటల్ల... గకాకకనాయుాాాకు...... అవపానప మాల ంసుటపు 


దానిప పపము పమ పానిద పపమగ । మాగమవమ | గమ గమ ॥ 





న క ర క 


ల 
ళో 
oi 
ర్‌ 
లః 
2 


గే వునిన్నునీవే॥ 





మగ పాపసదా।సారీ। సరిగమ పమమగ ॥ 


వల 


“స న్నుశాం .1గిరో1. క | 


 తననినానాలననాలనానానాతువాతనునన  ఉాానానానననొకనుతానననాణాతనాననత్ళ కానాాణాణణాకనననుననాల వామనుని లాలా లాన్‌ 


గరిమగ గరి నద సారీ గ రి;సా దదనరీ । రిననిద దానిప॥ 











ము వ్వగో | పా జ్జ | లు || 
పా.దపదా దమగా | గరిరీ సా! దారిన సనిదా | 
ని చా ల ఆ. | రు 1దూ |] 
పా పనీదా వదపా వమ । మగగరి | సరిగమ ॥ 
రు "జే | 1సి | 
పానిదా 
pee 

దా సనరిననిదా।పా మపొా। నిద పపమగ ॥ 
మా పమగమ పాదని వ।దపాద సా | సా.ప దారిన నిద॥ 

+, వా డని । యొం | త్రో il 











దానిప ప పమ పమ పొనద న | సనిదా నిదపా | పమగా మగరీ ॥ 


దం డిం ప।మ న 1సు , రా +! 


252 ఉతయ్య పదములు 


పమగరి సా సద్దసా సవగ్గా । సొ | || 

జ్ఞ ప si న | క 
మగ పా వనదా | సొ రీ | సరిగమ పమమగ ॥ 
మే లుత ల చి! నే I 














గరిమగ గరి నద సా రీగరీ। సా దదనరీ | రిననిద చా వ॥ 
ని 


తా ళ లే ।| , 1న 


వండ నారా లతోవోరలయడాదాలతాకతంక తాట ea ల 





| 
ర | 
ల 


మగా | 


దా రిరీ సా | దరిసా సనిదా ॥ 


ర్‌ 
లే 


ల 


కప =. 


| SOE స్మ 3 || 


పా పనిదా పదపొ పను | మగగరి | సరిగమ ॥ 


ప్పిం చ ।|.తి।॥ న ॥ 


కతయ్య పదములు 259 


అవతారిక . 


ధీర నాయిక యగు ఈమె స్వీయ, (పౌఢ ఒకప్పుడు తన యందు (పేమాను రాగ 


ములు కలిగిన పతి తాతాాలికముగా తన్నెడ జాసి తీరిగి రాగా ఆతడు ఇంత కాలమును వేరొక 


యువతి చెంత గడిపి వచ్బ్చనాడను నుమా నవ తో “ముందు -న్నెరుగనా మువ్వగోపాలా - 
ఎందుకు ఈ మాటలని " కోపించుకొన చున్నది 


ర్న 


రాగం _ కాంభోజి - |తిపుటతాళం 


ఎందుకు ఈ మాటలేల ? 
ముందు నిన్నెరుగనా ట్ర మువ్వ గోపాల 1 ఎందుకు ॥ 


నిలుపు నాపై దయయింక _ అ చెలియతో అలగి వచ్చితివో లెక 
తలపు శెలిసె నిందాక న 
న్నల యించినా దై నమును - అనవలి గాక ॥ ఎందుకు ॥ 


మననురాని పొందుమూను ఆ - కనకాంగివలె జక్క-ని దానగాను 
నిన్ను మెప్పించ నేర్తునే చెను ఓ 
వనజాత ! సరనము వద్దు నాతోను ॥ ఎందుకు ॥ 


రంతు సేయక మున్ను రావా 0 "సె 
నెంతో కోపించిన నెదురాడి నావా 


ఎంత లేదని యుండ నీవా అది 
కొంత కాలము మువ్వ గోపాలదేవా! 1 ఎందుకు ॥ 


£54 చే [త్రయ్య పదములు 


ప; | సరి। గా | గా. ॥nమామదపమ గా | గమగా రిగఠీ 1! సా || 
లలల ఎం 1 దు 15కు యాం, ౨ 1మౌా 1 ట* ॥ 


సధసా పచ్చా గరి 1 సా ‘1 il 








లే... 1 ల 1 il 
ల. నసనరి|గమపారప।ఫపమూగా గామరి ॥ మా మదవమగా | గమగారిగరీ | సా ॥ 
ఎ౦.! దు కుం. 1 యో మొ , 1 టీ i 


సద్గసా పర్గా గరి 1 సా wile శకి 


లే (ఈ | | 
లి సరీ | రి రీనిద । దా నీపా॥ పమమదపను గా | సరీ రిప । గమరిగ సా ॥ 
ఎం | దు 1 కు 1 యో మా | Ol 
సధసా ప ఛ్చాగరి | సౌ | || 
లే ॥ © 1 i ఎందుకు॥ 








అంపః। పమగా।పొ | పా నదొ॥ సొ నని దా 1 దాొనిద దానివ | పా వవామ ॥ 
+, ముం దు 1ని ॥ న్నరు 1 గ | నో i 


'అదిడాబెంకాపాదపిఅపోరాడారంతంచానాతేట్ల్‌. 


పా, సా । దొదనీ | నిదపా ॥ ప మగామగరీ | రిపమా గరి | సరిగమ ॥ 
ఓ మువ్వ ।|గో. ॥పా, wi + (ల I 


లి దపనూ పమగా | పాపసదాొ | సానగరీ ॥ రిన రిగమరిగా ; సా దనిద।దానిప॥ 
“ముం దు 1 నీ = ॥ న్నె రు 1 గ న i 


పొ పద | గమగా రిగరీ సా ॥సననిదా నిదపా పా మగరి | సరిగమ ॥ 
ఓ .ము |వ్వ ఆ (గో (పా . ©. I 


జే[తయ్య పదములు వర్‌ 





లి పాదప నిదామ పమగా । పాపనదా | సానగరీ ॥ సాగరి రిపగము గరీసా । 
+  ముళ, (దు ని ॥ న్నె రు ॥ | 





దనిద ! చా నిపా॥! పా పద । గమగా రిగరీ సా. ॥ 
[1న 1 ఓ ము 1 వ్వ నే wi 


జ్‌ 


నననిదా నిద పా । పమగరి | మరిసా ॥ సపథ్గా 











ప్‌ . | 1 ల Tr ఎందుకు ॥ 
చ పనిదా ।; పాపద | పా గమగ॥మా మపగము। పా దా నిపా॥ 
ని లు1।పు 1 నా ॥ వె [ద | య క 
చా. । దనిదస నిద | దాపా ॥ 
యిరి “5. | || 











2) పా ననిదా । పదనిద మపదప | పా గమగ ॥పమగామపా ;పా ;దానిపా॥ 


ని లు! 1 నో 1 వె ద 106రు,. 1 


(ర 


HER RINT TEENY maa) 


దా | దనిదన నిద । దొపా ॥పామపామ గమగా।;గామగ గామగ । గామగ గామగ ॥ 
యిం .!క్‌ . | 1 ఆ = చె లి[య తో tl 


గరిగా రిగమగ మా | గరిగా రిగమగ । గరిసా సొ॥ సా సరి !గా మపాదప।మగమా ॥ 








ఆ . 1ల | గి ॥వ చ్చితి వో, టప టు. కే 
గామ దపమా ।|పా .। . | 
Os we HS sal అ అన్‌ 

్షే పమగా పా ।|పా నదా॥ సారిగమరీ గ్‌ | సాసా ద । దారిస నిద 


+ త ల | పు | త. ॥1ల సే 1 నిం 1 దా . | 


256 


ఊ|తయ్య పదములు 








దాస్‌పా వమగా।పా,. ।1పానచా॥ సాగరికిపగమ రిగసా | సానద । చారిన నిద 
క్ర త అ |।|పు ॥ే nd , .సే నిం 1దొ || 


కాలమాన నటయమము లాను 


దా నిపాపానద |! దామగ గరిగరి సా ॥ సాదడారినగిద । దానీ! పా.మమహపా ॥ 





క్ర నన్నల | 6% చ ॥నా దె వ ,1ము «ll 


పాపాగమ । పాదనిదా ।; దమ వదపా ॥ వపమగమడి | గంసా | సనిపా ॥ 
నన ।$న 1 ల 17 క , | «ll 








న. న లో యంతవకప్టుల. 


ఛా పమగా పా [పా సడా॥సాగరి రివగమ రిగసా | సానద | దారిన నిద ॥ 


త ల ।1పు ॥।ే nd శ నిం 1దా i 


దాపా పానద | దామగ గరిగరి సా ॥1పానడ సారిగ రిననిద | దానివా । పా మపా॥ 





కనన్నల 1యిం | చి 1నా జె వ *,1।ము | 


టాం 





పా గాగమ । పా దనిదా |! దమ పదపా ॥ పా నద సా | సనిభా నిదపా | 
sun De సన 1 ల గా | క్ర i | 








పలి He * ఎంగురు॥ 


శే తయ్య పదములు 


అవతారిక 


స్వీయ నాయిక యగు ఈమె మధ్య, విరహోత్కంరిత నాయకుని యుపేతయు, 


అతడు అన్య భామినితో కూడి యుండుటయు, తెలిసి నప్పటికిని, ఆతని యందలి చేమాను రాగ 


ములను యణచుకొనలేక చెలిక త్తెతో చెప్పుకొని పలవించుచున్నది ఈ పదమునందుగల మూడవది 
యగు ము దాచరణము కానరాలేదు 


జ్‌ 


ల్‌ 


రాగం _ కొంభోజి _ తీపుటతాళం 


అక్కరో ! వానికి నావై వార్షము లేదుగ 
చక్కనాయె రా రమ్మని - సాకు వేడిన గాని ॥ ఆక్కరో ॥ 


నిన్నవాని పిలువ బోతే - నీరజాతీయును తాను 

నన్నుజూచి తలుపు మూసి _ నవ్వు కొనుచును 

సన్ను తాంగిరో! యింతైన - సడ్డసేయక యుండితే 

నన్ను దూరుకొని -_ న్యాయము గాదని యెంచి వచ్చితి ॥ అక్కరొ ॥ 
చక్కగ చూడడు నన్ను - సరసాన మాటాడడు 

వొక్క పూకైన మనసు - యువిద ! వానికి 

మక్కువ యేమియు లేక మగువరో ! నా చెలిమి 

వెక్కన మూయెునో గాక = వెలది! యేమి బోధించినదో ॥ అక్షరో 1 


(39) 


వీఫరి 


చి* 


ఊఉ[తయ్య పదములు 


పద । నా 1 న నినిద ॥ దా నీ పొ | పపమగ | మగగరి ॥ 
అ ।క్క | రో ॥ వా. ని 1కి i 
సా | సనిపా | చానద్ధ ॥సా సరి।1రీదా; దా నిపా॥ 
నొ వె | 1 న హా ర 1ము || 
పపమగా మగరీ। సరిగమ !పా, ॥ పొనిద మా 
లే, దు గా ॥ అక్కరో ॥ 
పద। సా | సాగరి॥గ ర రి సా । సరిగమ | గరిగా ॥ 
చ (క్క 1 నో [యే రా |, ర (మ్మ *, ॥ 








సా పానద । దారిన సారీగ | 8 ననీ దా ॥ దపాపా | పొపానిద । ప పమగ॥ 


ని సా 3 కు 1వే డి; న. గా ii 
పొవముపొ ॥ 
ని అక్కురో ॥ 
గరి। రి మగాగా।; మదపమ ॥ గా ।; గమరి రిమరీ సా ॥ 
ని న్న | వా ॥ ని SWI లు అవ i 
సా సా, |, క్ష సరి1గా మపాొ॥పా నముపా॥। 
బో 1కే | i నీ |ర | జా క 





దానిని దప।పా.,దసా । న నినిద ॥ దాని పొవమగా | వా | పొపానద ॥ 


తీ యు (ను, క, 1ను + నీ, 1న్ను .।జూ, [1 


శేతయ గ్ర పదములు 859 


1 సా దనిద । పొపొా ॥ పా వసద । సా | || 
చి | త్ర లు 1పు [ము , నీ | | 


rn త ుకలల్లలంల?..... స త్తవలగరయా టట కాలో. 


గమ।పాదసా। సా దనీద॥ ద పావనిద | పొగమగ।| పా మపా.మ॥ 


న ।వ్వు 1 కె ॥1ను చు | ల 
పా గరిరమ ।| గా ; మదపమ ॥ గామమగరి ! గరివమ | గ రిగరి॥ 
ను స న్ను .।1తాం 1 గి రో. 1యిం తె క్ష 
సా సరి;గామపా।[పా మపా॥ దా నినిదప । పొ దసా।[పా దనిదః 
న “స డ్డ, ను ॥1య.క .[యుం 1. డీ | 
దనిపా పొ పమగా | బా 1పానసద ॥ సా , సా దనిద ! దాపా ॥ 
"తే న (న్ను నే ॥ను. దూ రు . ॥ 
పాపదసానద।సా | 1ద ససాగమ ।పా దసా।స దనిద ॥ 
క్రొ 1 నీ f 5 ॥ న్యా య 1ము. కా || 


దపాపనిద | ప మగామా । వొ | 
ద నీ 1 యం | చి | ఆక్కరో ॥ 


#69 ఉ[తయ్య పదములు 


అవతారిక్ర 


ema పని rr లీ 


విరహోత్క-౦రిత నాయికయగు ఈమె పరకీయ, ధీర తనయందు ఎంతో అనుకూలత 
గల |పియుని చాపుననే దాచి తన చెలులే తన్నలయించుచున్నారను [భమ కలదీమెకు ముందు 
“ఛే ఇెవ్వరి పొందెడబాపితినో ఆందుకీలాగా తినని, ఏ (పొద్దు |ప్రాణవిభు నెడబాయని చెలులు 
ఎన్ని నోములు నోచిరో తెలియ, అందరికి చల్లనె న చందమామ నాపాలిటికనలమాయెన య్య 
చెలియ” అని వగచుచున్నది 


రాగం _ కాంభోజి _ ఆదితాళం 


ప మూసమాయె నాబుద్దికి మోసమాయెనే 


ఆ న. మోసమాయెు నేమిసేతు - మువ్వ గోపాలుడు నేడు 
[మొక్కి వెడినరాడే ఓ చెలియా ! 1 మోనమాయె ॥ 


చ' అందరికి చల్లనైన చందమామ నాపాలిటి 
కనలమా యె నయ్యా ఓ చెలియ |! 
ముందు నే నెవ్వరి పొందు ఎడబాపితినో 
అందుకీలా[గ తినో ఓ చెలియ ॥ మోసమాయె ॥ 


2 వలవల కన్నీరు 'వెల్లవలాయ నేటికి 
వెలదిమోముజూచితినో చెలియ ! 
అలసి మువ్వగోపాలుడు అనిశము 
ననుగూడి ఆలసటలను - బెట్టునో చెలియా ! 
చిలుక పగ సాధించెనే దిని జెంచిన 
చేతులెటువంటి వోచెలియా ? ॥ మోసమాయె | 


శతయ్య పదములు 26i 


ర్‌ 


ఫ్రీ యే|పొద్దు |పొణవిభుల నెడ బాయని యింతు 


లెన్ని నోములు నోచిరో చెలియ |! 
దొపున గూడున్న విభుని దవ్వుల బెట్టు చెలులు 
నాపాలగలిగిరో ఓ చెలియా |! ॥ మోసమాయొ ॥ 





ర యువానాఖాత. 


పదసా దదారిన నిద ద నిపా! పా పానిద పమమగ | పొదా & 














మాస ,మా "యె 1 నో బు దక ॥ 


సా సనిదా పా పా పానీద | పమగా మా ! పా || 











మా... సమా | + (య | 
ప;ప సమగ పా పాసద సా । సాసరి గమరిగ ! సా సా ॥ 


స మా యె। నే .మి సేతు! 








ద పారసాసాసా ర।ద సరీ రి సనిద | దానిపపా | 


ర్త 


వ్యగోపా [1ల..డు ..1నే. డు | 


ద పా పదనిద మపదప । పమమా మగగా 1వొదా ॥ 
(మొక్కి వే డి .1న. రా; డ॥ 


సానప దారిస నిద దనిపా | పమగా మగరీ | సరిగమ పా॥ 
చె 


లా 


+ లి. [య Saul 3 1 మోసమా్ణయె ॥ 


జ|తయ్య పదములు 


నలల న సల ాపుట 


+ పొ నిద పవమగ గాపమ పా । పాదవ | దనిదని వద ॥ 


“అం ,ద. 4 రి కి చల |నె. .న ॥ 
00౧ యూ 








ఆరాక హోమ నాననా నాిపకొముపతాటు.. 


1 స నిదా నీదపా | పషమగా మగగరి ॥ 





సా 
మా 1।నా .పాొ , 1లి టి | 





సారిగ సాన నిపఫా ఠా । సరిగమ పదసరీ | స నిదాదప ॥ 
కన లమా యె।1న , | య్యూ || 








మపదా పాపద నద రిననిద | దపద పమగ | మావా ॥ 
ఓ జ చె లి య | . 
ప మమగ పా పానద సా | సాసరి గమరీగ | సాసా ॥ 
ముం. దునే నె [వ్వ .రి. . 1 పొందు | 


దపాద సాసా సా.ద । దసరీ రిసనీద | దానీపపా ॥ 


ఎ. డబణజాపి తి Migs || 


+ దపా పదనిద మ పదప | ప మమా మగగా |! పాదా ॥ 
_ అందు కీ. లా, గె ౨ తి 1నో |] 








సానప దారిన నిద దనిపా | పమగా మగరీ |! సరిగమ పా ॥ 
చె 


ణా 


కిం య o | టే a || మూసమాయె ॥ 


జ[తయ్య వదములు 868 


అవతారిక 


సామాన్య నాయిక యగు ఈమె |పౌఢ, |చేమగర్విత చెలి ఈమెకు విజయరాఘ 
వుని పొందుగోరు యువిదకు వుండవలసిన విద్యా కౌశలములను గురించి చెప్పుచున్నది గాయకు 
రాలు కావలయునట ఆటకు మేటి కావలయునట  తంబురగోటమీటి రాగమనవలయునట 
వానినై సొగసుపాటలు వినిపింపనెరవలెనట “ఇంతటి చతుర విద్యాపారంగతురాలుగాని 
ఆతని పొందునకు తగదునుమా ! *ఏమనేరని భామలు వానిపొందునకాసించిన లాభ మేమి ?” అని 
మందలించుచున్నది ఈ వదమునందు కే |తజ్జులు తమకాఅమునాటి వనితల విద్యా వై దుష్యము 
లను చక్కగా వివరించియున్నారు 


రాగం - కొంభోజి _ [తిపుటతాళం 
వ సామాన్యముగాదే ! వాని పొందు - సామాన్యము గాదే! 


చ యేమి నేరని భామలు వానికొసించిరే 
యేమందు విజయ రాఘవుడే సామిసుమ్మి 
భూమియందు వానిగుణము లెన్న 
జనులకు వీనులవిందు ఓ చెలియరో ! ॥సొ॥ 


2 పాొయపు వాంతకారికావలె - వాడు పద పద్యరచన 
సేయ నుత్తర మీయవలె _ వాని ముద్దు కవిత తా 
[వాయ చదువ నేరవలె ఆ వగలయందు 
గాయకురాలుగాపల _ ఓ చెలియరో ! 1సా॥ 


864 


ల్‌ 


పం 


కే[తయ్య పదములు 


ఆటకు మేటిగావలె, తంబుర 

గోటమీటి రాగమనవలి, వానీవై సొగసు 

పొటలు వినీపించవలిె, 

వాని మనను శెలిసీ మాటలాడ శేరవలె, ఓ చెలియరో ! |సా॥ 


కప్పుర జాగాలీయవలె, వాతెరకు శేనె 

చిప్పిల్స సగమాకీయవలె, తమి పెచ్చే వేళ 

తప్పక మోవి నొక్కవలె, విజయ రాఘవుని 

అప్పుడె వి కొని కూడవలె, ఓ చెలియరో ' ॥సొ॥ 


నా. .!న చనిద | దొ పా ॥ పా పనీద |! వవమగ | మా || 
సా... 1మా 'న్యము ॥గా 15,1. ll 


మగగమవా !దాపా ।ద్దొో,, ! 
పొ నీ[పొం దు .॥ 


స గరిమగరి | న దనిద | దొపా॥పా వనిద | వపపమగ।|మా 1 
సా స మా | న్యము॥గా 1 దే. | || 


మగగమపా చా పా।దో || 
వా నిపొం, |।దు || సానూన్యము ॥ 


చే [తయ్య పదములు 


పదపద | పగమగ | మా 


265 


1 మగమపా | పా | ధసమా ॥ 
ఆ 1 ట 1కు [మే టి ॥గొ | వ ॥ 
పా | పొ ( దాపా కదా పద। సా | స రిగరి ॥ 
లె తం ॥బు ॥1ర గో ;,ట మీ . 1 
సా సరి 1 స దనీద | దావా ॥ పాపా నిద | సపమగ !మా |] 
లి 1 ర IN మన 1వ 1 ల | 
గాసా రీ గా ॥[మామాదపమా । పా [పా | 
వా ని వె [సాగ ను | |] 
ప దపద | పగమగ మా ॥మగమపా ; పా, ।; దపమా ॥ 
3 పొ + (ఉట లు ౨*॥వి ని $పిం, 1చ i 
పా 1 వొ 1 దాపా1దాౌ పద । సా ! నరిగరి ॥ 
వ 8d బా ॥ని మన |ను 1 అత Il 
సానినిదా | దా పా |! పొనీద ॥ ప పమగగా 1 వా 1 దా | 
లి సి 1॥1మా 1.6 ॥ లా డడ | నే. ॥ 
సనిసాపా | దొ | సా 1 రిగమగనరి | గరిపమ । గరిసా ॥ 
ర 1వ 1 ల ఓ, | చె లి, il 
స ననిదపా | పొ దా. ॥1 నౌ 
య రే .| . 


(34) 


సొమాన గ్రము || 


286 శ[తయ్య పదములు 


ఆఅసతారిక్ర 


(పోషిత పతికయగు ఈ స్వీయనాయికనుగూర్చి విరవోర్తుడయిన శాయకుడు ఆమె 
చితమును [వానితినని, అంగసౌష్టవములు [వాయగలిగితిగాని వానియందలి జీవ కౌళలములు 
లీఖయింపనేరనై తిననియు, తనయందు అనురాగవతియెైన ఆమెను తోడిశెచ్చుటకు హితవరు 
'లెవ్వరును లేరని చింతించుచున్నాడు 


రాగం - కాంభోజి _- రుంపతొళం 
ప: ఏమిసేయుదు ? మోవా _ మెటువలె తీరునే 
అ ప: భామినీమణిని యె _ వ్యరు తోడి తెచ్చేరు 1 ఏమ్‌ ॥ 


చ; వెలయు నీదు ముఖా ర - విందంబులిఖియించి 
యలరు వాసనలు (వా - యగ నేరనై తి 
కళలొల్కు నీ మోవి - గదిసి | వాసితిగాని 
నెలత శేనియలుంచ - నే నేరనైతి ॥ ఏమీ ॥ 


2 కలికి! సొగనైననీ - కనుల | వాసితిగాని 
బెళుకు జూపులు (వాయు = వితము నెరుగనై తి 
గళము రేఖలు చెలియ - గాను | వాసితిగాని 


చెలగు కోకిలవంటి _ పలుకు (వాయగనై తి 1 ఏమి ॥ 


శేతయ్య పదములు 27 


బ్‌ 


తరుణిరో ! నాగబం - ధము రీతిగలయుటలు 
గరిమ [వాసితిగాని - పరవశముచేత 
పరగ మా మువ్య గో _ పొల రారా యని 


తిరుగ రతులకు విల-చు - తెలిపి (వాయగనై తి ॥ ఏమీ ॥ 








చా నీపా ద। సా రిసా నిదా॥ దా నిద దానీవ । చా నిద డానిద చానిద ॥ 


క్రూ 


1 ము 


లీ 


1 యు దు 1 మో వా i 


కవ పం టమోట 


నివా పనచా | సా రి సనీదా దనిపా ॥ పా | ప నిదా దమపమ ॥ 
వ 


gl A 


టు లె. ను | తీ | రు డ్‌ 1 పమీ॥ 





అప సాసమమగగా | పా పాసద ॥ సా న గరీ | రిమగా ఫాగరి రిపగమ ॥ 


భా + (మినీ ॥1మణి ని లి || 


గ రిగా సా।;పొానదదారిన సా గ ॥ రిసనీదా । ద నిపా పదమా గమ॥ 
వ్వ రు।|తో డి 1B చ్చే రు ॥ఏమి॥ 


సాగం | రి గగామగ గామగ ॥ గరిరి వమా | గాగరి రిగారి సౌ ॥ 
. వెల యు నీ 1దు.ము | ఖా ర 


దూడల తాన ప ంకనానమ న 





సుటబకుూవారామికనాలపలా చాతక చాయిమలాయతుటుం. 


సా ధ। చ్లా రిస గరి సనీ ॥ ధ్గనిపా వసా | సా సా ॥ 








విం, 1 దం ఎ బు 1d ఖి యిం చి ॥ 


సీకి 


జేతయ్య పదములు 


సాగరి।[ గాగా మపా॥పాొ మపొ మ ।గాగామగ గామగ॥ 


యల (రు వా ర. న లు|[వౌా. I 


మాపా | పా గ మగవమూ ॥1మాదపమా।పాొ | 
యగ | నే _ 6౮ ॥ వై 1 తి || 





ల మమానననానాపలకానానున. Lane re 


పద 1 సా సా ద॥ దారిన సాగరి 5 ననీ నివా ॥ 
వి 


కళ [లొ ల్కు "నీ మో |] 


చాలకతులో తాగనా కారులకు. 


పదపద పమగా | గామగ గా రి రిగరీ ॥ సా సరిగా; మాదపమూ పా ॥ 


గది 1సి (వా 1సి తి | ౫ సీ ॥ 


సొసమ మగగా ; పాపానద ॥ సా నగరి 1 రిమగా సాగరి రిపగమ ॥ 
ఇ, ల  తతే .॥నియ | లుం చ || 





నాన 


గరిగా సా | పొసద దారీన సా గ ॥ రిననీ దా | దనిపా పదమా గమ ॥ 
నే నే 15, నె : తి $ ఏమి ॥ 


'శే[తయ్య పదములు 289 


అవతారిక 


స్వీయ నాయికయగు ఈమె |పోషితపతిక మధ్య నాయకుడు ఈ మెయందుగల తన 
మోహమును చెప్పుకొనుచున్నాడు అనుకూలవతియగు ఈమె నెడబాసినది మొదలు ఆమె 
రూపే కనులకు కట్టినట్టుండనట “సతతము నిను దలుపకుంజెదనన్న తణమెన మరుపురాకే ! 
ఓ మగువా అని తన యనుభవమిలను వషనగా వెలిబుచ్చుకొనుచున్నాడు 


రాగం _ కొంభోజి _ రుంపతాళం 


వ; ఎటువంటి మోవామోగాని ఓ యుల నాగ! యింతింతయనగరాదే 


అ,ప మటుమాయ దై వమీ మనను తెలియగలేక 
మనల 'నెడజా వపెనయ్యో |! ఓ మగువ 1 ఎటు ॥ 


చ కలికి నిన్నెడకాసినది మెదలు నీరూపు _ కనులశే గట్టినట్లుండునే 
చెలియ నేనొకటి తలచెదనన్న నీచేయు 
చెలిమి తలపె యుండునే - ఓ మగున 
సొలసినే నేమెన [వాయ నీయాకార - ళోభనమె కనుపించునే 
తలచి పేరున నొకటి పిలువగబోయిన నీదు 
చేశే ముందుగ తోచునే ఓ మగువ ॥ ఎటు ॥ 


870 


త[తయ్య పదములు 
2. ఆతివ! నీ అధరామృతము తలచినంతనే - ఆహారమింపుగా బే 
సతి నీదు కౌగిటను (పతిదినము 'నెనసిన - గతి తెలుప నిదురరాచే 
మతిలోన నిన్నెగా నిరతంబు నెరుగరతి - పతియాన కల్లి గాదే 
సతతమును నిను దలవకుండెదనన్న 
తణమైన మరపురాదే ఓ మగువ! ॥ ఎటు ॥ 


ఘనత మా మువ్వ గోపాల! రా! రా! యని - కలసినది మరపుగాదే 
దినమొక్కయేడుగా గడుప నెవ్యరి తరము - ననబోణి యేమిసేతు ? 
మనసిజుని బాణ వేదనలనే సై రంప - మగునరో ! వరము గాదె 


నునము చేసిన పాప మెట్టిదో వొరులతో 
మాటాడనై చదే - ఓ మగువ! ॥ ఎటు ॥ 


దపదా।! సా సాద॥ దారిన నిద దా దా -నిపా ॥ 


ఎ.టు [వం టే 1 మో వా మో ll 


పొ | దనిదొ దముపదపొ ॥ సమమగ గా పా మపా॥ 


గాని... ఓ , ॥1ఎ,ల,.![ నొ గ ॥ 





పొవసదా । సా రి ననిదా ॥పొపా మ । గా గరిసరి ॥ 
యిం | తిం త ॥ యన 1 గరా || 


గామపా। . దపషమమ ॥ 
కే, , | : ॥ 


శేతయ్య పదములు 271 














£ దపదా । గ మగా రిగరీ సా ॥ పా నద దారిన | సాగరి రిననీ చా ॥ 
ఎ టు[వం + టి [మో | వా "మూ i 





దా నిపో | దనిదా దమ పాదప 1 వమమగ గాపా మపా॥ 


గా. 1 ని ఓ ॥1టఎ,ల* | నా గ ॥ 
పొ పనదా | దామగ రిగరీ సా॥పా మీపాొదన !దపపా మగా॥ 
యిం 1 లిం. త ॥1య. న గ రా | 


గ రిసరి | గమవదపమ ॥ 


చే..! = 1 ఎటువంటి ॥ 








దా 
లే 

దపదా | గమగా రిగరి సా॥సా నిదా।1 పా మపా పసదా ॥ 
న 





మ న 1ల చె డ ॥ అజా rr ॥ 
సా, | +, ॥1ముగమా పొ దమాగాొ,.ను॥ 

య్యో. 1, 1 ఓ 1 మ గు వ ॥ ఎటువంటి ॥ 
చః దని । దాపొ 1పా.దపా ద।1పా గ మగమా ॥ 
క5లి। కిని 1కే .డ | కా సి 1 


పాదన ద సననీ దా॥దపదా।! సా సా॥ 


PR 


డి |మొ.ద లు॥నీ రూ పు॥ 


బీ" 


జ|తయ్య పదములు 





న ముల నాలా డాబా 


మగమా | పొదాపా ॥ పాపా ద। రిసొ నిడా॥ 
న 


క ను॥।లకే ॥ క్ర . | it 


8% | 





దప దొ స।నిద దా నిసా ॥ పాపొదమ | గా గరిగరి ॥ 
ట్లుం డు నే. ॥ చెలీ య చే | 


గసరీ। గామాపా॥దానిపా।; దా. దా॥ 
నొ క।|టితల ॥చె ద్‌ 1న న్న॥ 


నమా న... కలాప... మాతా వానల లలల. 





దపదా | సరిగరిసాసా సా రిసా ని। దా నిదాపా॥ 
Yr yy యు ॥చె లి 1మి తల ॥ 
పాద।|వ మగాగమగా మా ॥ దపమాపా । ం కీ 


పా 
వె | య్యుం . డు ॥ నే I 


సరిగమ । వదనాసరి ॥ ననిదా |; దప మాపా ॥ 
కీ, 4] 1. మ గు వ ॥ 


దని।;దాపా ॥పా ద పా ద।|పా గముగమా॥ 
సొల:!సి నే ॥నే . . “మై న ॥ 


పొదన।దాొ నననీ దా॥ద పదా।[సా సా॥ 
[పాయ 1నీ ॥ యా | కా ర ॥ 


మగమా।పాదా నిపొా[॥పొపా,ద। సా రిసా నిదా ॥ 
ధో, థ న మె॥ కను . !సిం. చు ॥ 


'చేతయ్య పదములు $78 


దవదా న | నిదదా నిపా ॥ పా పాదము | గాగరిగరి ॥ 
చ్చ త ల | చి 1 పేరు న ॥ 


గనరీ। గామాపా॥ దా నిపా; దా చా॥ 
నొ క।టిపిలు॥వ గ జో వ ॥ 


దయినాఆమిన అనామిక నవత డా కంతననాటల. 


దపదా | నరిగరి సాసా॥సా రసా నీ। చా నిీదాపా॥ 
కీ దు సే . రే॥ముం.. దు గ i 








సరిగమ । పదసానరి ॥ న నిదా । దపనూపా ॥ 
ఓ | *1మ.గు1।1వ 1 ఎటువంటి ॥ 


(35) 


d74 ఊ[త్రయ్య పదములు 


అవతారిక 


సామాన్య నాయికయగు ఈమెను “నీవంటి సౌందర్యవతి, గుణవంతురాలు, 
నరసురాలు లేదని మువ్వగోపాలుడు పదుగురిలోను నిన్ను మెచ్చుకొని గౌారవించుచుండగా 
ఎంత నిర్ణయురాల ప ! ఇంత దయగలవాని నేల రావద్దంటివే ? " అనీ చలి మందలించు 
చున్నది 


రాగం _- కాంభోజి - రుంవతాళం 


స. ఇంత దయగలనాని నేల రావద్దంటి ? - వెంత నిర్ణయురాల వే 


అప సంతతము మా మువ్వగోపాల సామి నీ 
సరసత్వముల యెంచునే - ఓ చెలియరో ॥ ॥ ఇంత ॥ 


చ: వెలది! నీ గుణ మమృతమని నిండుకొలువులో 
వేనోళ్ళ కొనియాడునే 
పలుమారు నీకు సరి రూపవతి లేదనుచు బాసచేసేదననియినే 
"తెలిసి పదివేల జన్మలకు సీ బుణము - దీర్చుకో జాలననె నే 
చెలియ తనమీద నీవల క చెందిన తా 
చేసిన పాపమనెనే! ఓ చెలియరో! ॥ ఇంత ॥ 


చేతయ్య పదములు 986. 


ల్‌ 


మును నీదు శమ్మోవి శేనె నానగ (పాణ 

ములు నిలిచియున్న వనెనే! 

ఘనమైన విరవా వేదన కోర్వజాల నిక - కాచి రకించుమనేెచే 

తనువు తన సొమ్మె, యిచ్చకమంగా దీ మాట 

తన చిత్త మెరుగు ననెనే! 

వనజాశి ! ననగ బనిలేదు నాపాలి చై వము 

కరుణ తప్పెననెనే ! _ ఓ చెలియరో ! ॥ ఇంత | 


ముందు మా మున్వగోపాల శారా! యనిన 

ముద్దు తా మరువ ననెనే 

కందర్చుడిక నేమి చేనునో యొకుగునా - కలికితో దెలుపమనేెనే 

మందె మేలమున నే నాడినమాట తన - మది నుంచవలువదనెనే 

యిందుముఖి ననుగూడి లాలించిన సొగసు 

ఎంతనుచు తలతుననె నే? ఓ చలియనో ॥ ఇంత ॥ 


యయా... వావ మనానను. 


దాపొ।దాసాసా॥సా నిదా!।|ద పదా సనిదపా॥ 


యిం తదయ॥గ ల |; వా ని || 


పా పదనిద |; మవదప ప పమగ మా ॥ పొ ద దపాదద ॥ 
నే 1 ల రా . .॥1వ ! ద్దం ట్‌ ॥ 


సాసా।సాసా నీదా॥దస చా | ద నిదా పదపొ పపమగ ॥ 


"పం త ని ॥ర్ద.యు। రా 3 అ౨౨ | 


874 


బ్‌ 


ద దపా | దొనసనరిగరిసా॥ సా నిదా! ద పమప దొరిస ని 


యిం తద య॥గ ల 1వా 


తే[తయ్య పదములు 


గమగా రిగకీ | సాసాసా ॥సాసరి। గామాపా ॥ 
"వే 1 ఓ [చెలి 1యరో ॥ 





క. 








దప ॥ 
ని ॥ నేల॥ 








అ ప:ద దపా | దదసా రీ | రిగమగ నరిగరి। వమగరి సాసా ॥ 











నం త తము॥మా 1 ము వ్య ॥ 

దె సరి రిననీ | దాపా దద ॥ మపదా దపమా । గాగవమా పా ॥ 
గో, | పా ల ॥సొ మినీ || 

వొ దా । దపొద సాసా ॥ సా నిదా । ద నీదా పదపా ప పమగ ॥ 
నర $స . త్వ ॥ ము ల | ఎం * చు | 
గ మరీ రిగరీ | సాసాసా ॥ సారీ; గా మాపా ॥ 

నే. | ఓ ॥ చెలి! యరో ॥ 

పొ డసా। న సనిద దాపా॥| పొ | వ దపదపపమగ మా ॥ 
ముం దు! మా ॥1ము | వ్య గో i 


పా , | దదదపాద సా ॥ సా నరినీ | దొ నిదపా చా ॥ 
పొ 1ల రా 1 రా యని న ॥ 
మ వదానిద పాపా మగా॥గమగారిగరీ | సొసాసా ॥ 


ము | ద్దుతా ॥[1మ* రు [| వన నె ॥ 


'చే[తయ్య పదములు 277 











పపమగ మా । దపమా పొ | ప దపద | పపమగ మా పా॥ 
cm | 8 కం . |ద,. . ర్వు॥ 
పొదా | దపాద సాసా ॥ సా నరిగరి ! గరినా సా నిదా ॥ 
డిక 1 నే ల ష్టుంచే 1 సు నో il 


దానిదదప।దారి ననీ చా॥మపదరి సా స నిదా నిదపాొ ॥ 
ఎరు. గమా . | క లి ।; కితో . el 


పమగామగరీ ! గరిసా స నిపా శ్రా॥సౌ 1. || 
3 లు 1।1ప *మ న, నే mw il 


ప మగామా।పాపాదనిదా ॥ షొ దా! దపాద సాసా | 
ముర దే 1మే.ల ఖనన || 


Cen I ena a tian aaa natal 


నా డి న మా ॥ ద [| తనమ॥ 


గపమా పా । చొనూపా ॥ దాసా | ననిపా దొసా | 
ది నుం। చవ [లవ । ద. నేసనే॥। 


ద దపా । దాసారీ ॥ రిగమగ నరిగరి | పమగరి సాసా ॥ 
యిం ; దుముఖ॥$న . ను | గూ డి | 
ద నఠీ రీననీ | చా పాదా ॥ మ పదా దపమా | గామాపా ॥ 
లా | లిం చి॥నా .,. | సొగసు; 








పాదద | పా దసాసా ॥ సా నీ చా । దనిదా పదవా పమగా | 
ఎం. ।; త .నుచు॥త ల 1తు న నె i 


గమరీ రిగరీ | సా .నసారీ | గామాపా ॥ 
వ hb (చెలి; యరో ॥ యింత | 


$78 జ తయ్య పదములు 


అవతొరిక : 


(పోషితవతికయగు ఈ స్వీయనాయిక |పౌఢ చెలి తనకు కానపచ్చు శుభశకునము 
లన్నియు చెప్పి ' యిలలోన యూ శుభశకునము లెవరికయూ్యనమ్మ ? పలుమారు మువ్వ గోపా 
లుడ నినుకూడీని * అని యూరడించుచున్నది ఈ పదమునందు విందుబూచి తిరుగుట, చెడి 
గంటలు పలుకుట, పాలికుడిగాతిరుగుట, మొలనున్న 'నెరికోకముడి వీడుట, కెమ్మోవియదరుట 
తోరణగాళి పలుకుట మొదలగు శకునములన్నియు చక్కా తే తజ్జులు చెప్పియున్నారు. 


ఈ యదుకుల కాంభోజిరాగమును ఎరుకలకాంభోజియు యనుటకద్దు ఇది 
(పా చీనము భాపాంగము “*సనివ ఛాసా'- *ననిసా" అను (పయోగములలో 
భాషపాంగ స్వరమయిన కాకలినిమోదమ. వినబడుచున్నది సరిమవదనసా - సనిదపమ 


గరిస అనునవి ఆరోవాణావరోవొణములు ఆఅరినను “గమ పాదప మఫామగాి 


“దని సారీస నిసాని ధా అను (ప్రయోగములు విశేషరంజకములుగా యిందు వచ్చు 
చున్నవి సకృత్తుగా “సనిసవ దాసా ' అను మందస్థాయి సంచారమును “సరిగసా' 
అను తారస్థాయి పయోగమును తప్ప మం|ద కార స్థాయిలలో వేరు సంచారములు కానరావు 
“సరిపామ' -“మగరీగాసా' అను సంచారములును రాగస్వరూపమును తెలియజేయు 
నవిగా యున్నవి 


రొగం _ యదుకుల కాంభోజి _ (తిపుటతాళం 


వ; వీందు బూచి తిరగ నే తిల్ల గో _ విందు డిందు వచ్చెనేమా 


శేతయ్య పదములు 


అ ప, యిందువదన ' యింటి _- ముందర నెంత వింతగ 


చ. కులుకుచును పాల - కుడి తిరిగీచే 
కల కలమని _ చె డిగంట పలికీనే 
మొలనున్న 'నెరికోక - ముడి లు ప్పుడు వదలినే 


రు లలోన యీశకునము - ఎవరికయ్యీ నమ్మా ! 


2 జక్కున గుబ్బలు చాల - యుప్పొంగీనే ! 
చక్కెరవంటి కెమ్మోవి - సారెకదరీనే ! 
మక్కువ సందటి దండలు _ మాటి మాటికి బిగిసీనే ! 
పక్కున తోరణగోళి - పలుమారు పలికీనే ! 


8. తలచినట్ల నేడు - దై వముతోడయ్యినే ! 
కలికిరో ' యిది చేను - కారి యయ్యో్యనే ' 
యెలమి నీ వామభుజ - మిపుడిడిగో యదరీనే ! 
పలుమారు మువ్వ గో - పాలుడు నిను గూడీనే! 


ప* ...సాొ।గరిరినమ!గా. , గా | గరిగరి । గరిగరి ॥ 


విం; దు. 1।1బూ .॥ చి 8 


మగమ పాదప మగ | గామగ గామరి రీ 1 రి 


రి "గే | నే ॥ 


879 


1 విందు ॥ 


॥ విందు ॥ 


॥ విందు ॥ 


॥ విందు ॥ 


వ. 


280 


జే తయ్య పదములు 








సా సారిగ; రి ససాసనిపా। ఠా .॥సారిగ సా।రీ 15 


గో. (విం 


రి మ పాదన దవ | వ మగా మగరి । రిమరీసా ॥ 


సై ప "మా | I 


| పదదద ॥ సా .,.సా ; సా | సా i 


= న 1యిం టి || 


ప మగా ।| పా 


నిందు బూచి ॥ 


|| 


1 దు ॥ డిం దు 1వ. చ్చి. ॥ 


mmm. rs) 


క్‌ యిం 1 దు 1వ 1 ద 
ద స |నద సారిస | దసాని దద ॥ ద పదా ననిదనిప । పా 
ముం 1।1ద . ] ర ॥ నె గతో 


సమపమ ॥ పొ దన దరినస ద 





| పపమగ ।; గ రిమరి ॥ సా 


1 విందు బూచి ॥ 


ఫి త | 


॥ విం : | త I" క, 
సస$। గరిరిమ 1 గా, 1గా గా | మగమరి ॥ 
కులు [కు + (చు ॥ను | పా, (ల . ll 

రీ గప। పొ మ పదపా | మపొమ గగ ॥ గరిగా.పమగ మరి | రీమరిరిన | 
కుడి! 7 తీ॥రి గి నే 

సా .+.॥సాొ రిమగా॥సా. ; సా ద్ర॥సారిగాస [రీ . (ర 


వ జీ క ల॥క 1 ల [మ ని | వై 1డీ 








రీ రిప। వమపదపదసా | దఫా ॥వవమగా మగరీ । రిమరీ।, సా ॥ 


గతి.|[ట,. . ,. [1వ *.॥ లి... క్రీ, ,నే.. | 


“so ll 


జే తయ్య పదములు 281 


యక ాడతాదాలాాలాంర మాగా దనావానానారాడతులుతనానాత్రకవవావారన్యు 


సా ప పమగ | పా 1 ప దదద ॥దసాసా ; సా | సా | 
మొ ల |ను (న్న [నె రి ; కో | క్ర || 


సా దస 1 ప ర-సరినా 1 దసాోస్‌ ట్‌ ద?! 


ముడి!యి ॥ 1 ప్సు॥ 


చదపచా న నిద ౪౩వ । పాపా ।॥1పా దదవమా ॥ 





డు క | వద | లీ i 
ఇనుమ వద [చారి 1 సా "న ని దొ నిసాని దా।దనిదా ద నిపా। సమపమ॥ 
సే యుల।;ళలో 1న గయీ [క కు న ॥ 


య గారల. 


పొ 8. మ ।; పాదస దరినని। దపా ॥ప మగా మవామగ ! గమగా గామరి॥ 


ము లవ (రి 15. 1 య్యా 1న li 
రినురీమ రిస ॥ సొ 


|| మ్మా విందుబూచి ॥ 


(36) 


282 కే తయ్య వేదములు 


అవతారిక 


స్వీయ, మధ్య | చేమగర్వితయగు ఈ నాయిక తనస్వామి చక్కదనము చెప్పుకొని 
మురిసిపోవుచు, " తెలిదమ్మి రేకు కన్నులమరువాడే, చెరకువిల్తునిగన్న దొరవలెనున్నాడే, మెరుగు 
చామనచాయ మేనమరువాజే, పొదలుకెందామరల పెంపొదవు పదమ.లవాజే, కొదమ సింగపు 
నడుము కొమరమరువాజే ' అని యనుకొనుచున్నది పదమును పూర్తిగా చదువుకొను 
చున్నప్పుడు పోతనామాత్యులవారి ' నల్లనివాడు, పద్మనయనంబులవాడు " మొదలగు పద్యములు 
మన మనోవీధులలో మెరుపులవలె తళుక్కుమనుచుండును 


రాగం - యదుకులకాంభోజి - ఆదితాళం 


ప ఎంతచక్కనివాజే నా సామి వీడు _ ఎంతచక్క-నివాడే 


అ ప” ఇంతీ మువ్వ గోపాలుడు సంతతము నావదికి 
సంతోవము చే సేనే ॥ ఎంత ॥ 


చ: మొలక నప్యులవాడె - ముద్దుమాటలవా డె 
తళుకు చెక్కు ట _ దములవాడజే 
ది 
తలిరాకుజిగి దెగడ - దగుమోవిగలవాడె 
'ఇలిదమ్మి రేకు క _- న్నులు అమరువాడే ॥ ఎంత ॥ 


కేేతయ్య పదములు 


2 చిరుత పాయమువాడె _ చెలువొందు విదియచం 
దురు గేరు నొసలచే _ మెరయువాడే 
చెరకు విల్లునిగన్న - దొరవలెనున్నా జే 
మెరుగు చామనచాయ - మే నమరువాడే ॥ ఎంత ॥ 


ఏ పొదలు కెందామరల పెం - పొదవు పదమ.లవాడే 
కొదమ సింగపు నడుము - కొమరమరువాడే 
నుదకరి కరముల - మురువుచేతులవాజే 
సుదతి మువ్వగోపాలుడెంత - సొగనుగలవాటడే i ఎంత ॥ 


సరి గన రీ గా|మగమపామ।గామరిరి మరీ ॥ 


రి 


ఎం త చక్క నీ వా | డే ॥ 


TTT Trib, 


సస స నిపా ఛాసా | సరిగా సరి 1రిమపా॥ 
నాసా మీ | వీ డు ॥1 


MR 
——————| 


రి పా దసా ననిదా !నిదపా వమగా | మగరి రి మరీ ॥ 
త 


ఎం చక్క [| ని .వా 1 జే I 








ఆప సద నిసాసా సా ని।దని సారిస నీ సాని | దానిపద పమా ॥ 
యిం తిమువ్వ | గో , పా లు డు Il 


నా. 
క. 


స రిమామామా॥।॥మగామ పా । పొదప మప పద ॥ 


నం త త ము।1నా . .మ॥ది. .* కి. ౪ 


284 శ([తయ్య పదములు 











పరి మపా దన దరిసన పొ । ప మగామపామ | గామరి రి మరి ॥ స 
సం తో . వష ॥|మ . చే చే సే 1 ఎంత ॥ 


 అంాలకాలబుతాలలంతనివతెనకో కధలకు 
 తాయిలడాశాడాలాక రకమా డా తయులుదలాలోన. 


రిమామా మ గామ । పొపా !ద పమా వద ॥ 


చ స 
మొలక నవ్వు లవా!।డే | 
నరిమపా దసా ననిదా । నిదపొవ మగా । మగరి 8 మరి ॥ 
ము ద్దు నూట. అ వా | డే | 








రిసాసనిపా చా 1।నరిగసన1రీ రీ॥ 


రని 


స 
తళుకు చె క్కు।1ట ద్ద ముల॥ 

రీ మపొ ద సాదప | వమగా మగరీ । రిమరి సొ॥ 
జ | || 


న్డ్‌ 


నరిమ* మాూావుగావము ; సాపొ | దపమా పా ॥ 
రా 


తలి కు జి గి తగ డ ॥ 


మ నల నంగ లాుతెన 


రిమువా ద సా సనివా ! నీదపా పమగా ! మగరీరిమరీ ॥ 








దగుమో వి గ ల వా, | జ ॥ 











దనిసాసాసా ని। దని సారిన నిసాని | దానివ దవమా ॥ 
తెలిదమ్మి గే కు క్ర న్ను లు ॥ 


దాలమువానా నా ాకాానాా నానాటి. 


పరిమపా దస దరినన పా | పనుగా మపామ । గామరి రిమరీ ॥ 





+ అమరు వా। డే. | il 





స ననిపా చ్చాసా | సరిగా నరి | రి మపా ॥ 
“నాసా ఫ్ర DD డు 1. ఎంత ॥ 


శేత య్య పదములు 285 


అవతారిక 


నాయిక సామాన్య తనయందు మక్కువపడిన గోపాలగిరి చెన్నుడై న మువ్వ 
గోపాలునివద్ద కొంత వై డిని గహించియు ఆతనికి తనయిల్లు చెప్పక తప్పించుకొని అలత్యుముగా 
వచ్చినది అమెను “ పొచ్చుకొద్దు కరుగ వలదా? యెవ్వరంట యున్నావే, గోపాలగిరి 
చెన్నుడే! వీడు' అని చెలి మందలించుచున్నది ఈ పదము అచ్చుపు స్తకములలో శంకరాభరణ 
రాగమని యున్నది మా పారము యదుకుల కాంభోజి 


రాగం - యదుకులకొంభోజి _ ఆదితొళం 


ప. చెల బో పాలగిరి - చెన్నుడు వీడుకొమ్మా! 


అప ఎల్లి లోకము లిత - డేలు ననగా విన వా | చెల్లెబో 


చ. పరిగె వానిచేతిపై డి - పట్టిన దానవా యింటి 
గురుతు చెప్పవద్దా యెంత . సరనురాలవె కొన్మూ' 


గురిగాడుగనుక సి - గ్గున నెవ్వరి నడుగక 
వెరచీ సందుకాసందుకు _ తిరుగగా తోడి తెచ్చితి ॥ ఛైల్లెబో ॥ 


866 


అ.ప 


శేతయ్య పదములు 
వచ్చినదాక తల - వాకిట నీవై నాను 
'నెచ్చెలులై న నుండితే - వేరమటవె కొమ్మా 
యిచ్చిన వై డిచేతికి - వచ్చినదెచాలునట వే 
పాచ్చుళొద్న లెరుగవలదా = 'యెవరంట యున్నా వే 1 వెలెలో ॥ 
అాలరో మువ్వ గో - పాలుడైన చక్కని 
పాలగిరి చెన్నడు స పాలగల్గినమ్మా 
ఏల రేపు వచ్చేనంశే - యింతై న సమ్మతించక 
యేల రావద్దంటి వే నీ. 'న్నేమందునే చెలియ! I చెల్లెబో |1 


రిమగా సొ సొ గ్గ।సా రిగస।ర్రీరీ॥ 

చె లె బో పా, .ల॥|గిరి॥ 

స 858 మపద సా సనిదొ । నిదపా పమగా । రీమరీ సా ॥ 

చె న్ను డు వీ డు కొ | మ్మా! చలెజబో ॥ 























ద 
నన గా .1]1వి. న. !వా ఎ! చెల్లెటో ॥ 


'చేతయ్య పదములు 987 


చ. గమగాగామగ | గ మపాదప నుగ | గామర రి ॥ 
పరి గెవాని.॥చే త్రి | వి డి ॥ 





సరి మాగమపా।మాపద।పప పమయ॥ 


గురుతు చె పృ।వద్ద | ఎం త! 

ది 
రిమషప ద సాననిదా । నిదపా పమగా | రిమరీ సా ॥ 
నర 


ను రాల [వే కొ | ౨ మ్మా 





గమగాగామగ | గ మ పాదప మగ | గామరిరి ॥ 
గురిగా డు గ ను ర్ట ID <<. I 


.మగసాసాసా ధ ద్ర।॥1 సొ సా రిగ స।రీరీ॥ 
గుననెవ్వ రి 1న డు $గర ॥ 
గ 





దదదా ద నీ సారిస ని సాని । దానిపద పమా।[వాపవా॥ 


నం దు (కొ సం దుకు ॥ 


న టా. గారా జ్‌ వనన వరమ వపనునడాననంయననమమమననానపానాననకకో్‌ నావా మనా ము. నానా ననా లా కానా నానా మప 


రి మపాదసదరిసన ద పా ।1పనుగా మపామ । గా గా మరిరి స॥ 
తిరుగ గ తో 1డీ "త | చ్చి లి ॥ చెల్లెలో ॥ 


288 శేతయ్య పదములు 


అవతారిక : 


ఉత్తమ నాయికయగు ఈమె స్వీయ |పొఢ నాయకుడు కోపగించుకొన్నట్లు 
నటించి, ఈమె చెంతకువచ్చి కోపమును తీర్చబోగా, ఆమెను లాలించిన విధము ఈ పదము 
నందలి యితివృ_్తము ఇందుగల చరణములలో “అలక దీర్చగబో తే అలుకలో ఆలుకాయినే. 
అని, “ అక్కరో ! నే వానికి (మొక్కి వేడుకోబో లే (మొక్కులో |మొక్కాయెనే' అని, 
"వే తజ్జులు ఇటువంటి సందర్భములు మూడిటిని అతి మనోజ్ఞ ముగా చెప్పినారు అచ్చుపున్తశ 
ములలో ఈ పదము కాంభోజి రాగమని యున్నది మా పారము డ్విజావంతి 


ఈ ద్విజావంతి అతి (పాచీనములగు భాపాంగ రాగములభో నొకటి రక్తి రాగము 
సరిమగమవదనిసా ననిదపమగరి గ రి స_ అనునవి ఆరోహాణానరోవాొణములు. 
కది ఇప్పటి 258 వ మేళమగు పారికాంభోజి జన్యము వెంకటమఖ సం|పదాయమునకూడా 
ద్విజావంతి రాగమును ఇదియే విధముగా చెప్పియున్నారు ఇది చేశీయరాగమైనను కావచ్చును. 
“రిగరిసా' అనునప్పుడు సాధారణగా౭ధారము పలుకుచున్నది “రిగమషపా' -“రిము 
వపదసా'- “దని సారిస' అనునవి రాగమును వ్య క్రీకరించు పయో గముం “రిగరిసా' 
ఎ“రీగమగరిసా” _.. అను (పయోగములలోగల గాంధారము సాధారణగాంధార మే 
నిజము. నకు ఈ రాగమునందు శవాన, యదుకులకాంభోజి, ఛై రవి రాగముల ఛాయలు సందర్భాను 
సొరముగా కలుపుకొనచురావలెను ఆహిరి, ఆసావేరి మొదలయిన  రాగములవఠలి అుదియు 
సంగీతపరంపరను యథాతధముగా 'తెలునుకొని పరిరమించుకొను విద్వాంసులవద్ద అభ్యపించవలసినదే 
(వాసినచానిని చదువుకొని అభ్యసించుటకు అంతగా అనువై న రాగముకాదు 


'తే[తయ్య వదములు విర్రిధి 


రాగం _ ద్విజావంతి - |తిపుటతాళం 


ల్‌ 


ఏమో నేరమెచుక యెదురాడుచున్నాడు - ఏమిసేతునే ఓ చెలియా ! 


అ. ప భామరో నావెని యి మేమో విభునికి 
పగవారు బోధించిరో ! యేమిచేసిరో 1ఏమో ॥ 


చ  అలిగియున్నాడని అలుకతీర్చగబో తే అలుకలో అలుకాయనే 
చెలియరో నేనపుడు సడ్డసేయక బోతే 
చెయిబట్టి నను టినెనే ఓచెలియరో 1 ఏమో ॥ 


2, అక్కురో! నే వాని | మొక్కివేడుకోబోతే 
[(మొక్కులో (మొక్కాయనే! 
చక్ళ్క-నగాడంచు సకియరో ! వాడు నా 
చక్కదనమె చూపెనే ! ఓ చెలియరో! ॥ ఏమో ॥ 


లి వగకాడు మువ్వ గోపాలుని రతికేళి - సొగనులో సొగసాయనే 


మగువరో చేనపుడు మాటలాడగబో శే 


మొగమొగమే బూపపెనే! ఓ చెలియరో! 1 ఏమో ॥ 


(37) 


290 త[తయ్య పదములు 


రీ1గా మపా।మా పదపొ దప॥మగాగమరి | రిగ్రమగ్నరిరీ! సా ॥ 


ల 


స 


వ।1మో,. 1 నే 1ర మెం $చు క 4 





రిమ | పా మపాదన । దరినన పా ॥ 


ఎదు i రా , | డు ॥ 





మగా మ పామగా । గామరిరీ | రి రిమగా ॥ 


బ్‌ 


ల 


న్నా డు | || 


సొ.. ధనిసా | రీ గమగరిరి; సా ॥ 


ఏ 1 మి | సే |] 


స రిగరీ. నిసరిసా | సనినిద నివ ! సారిన ॥ర సా 














తు నే 1 ఓ =, 1, చెలి* [య 
అ.ప' పా ద!పమమాగా ।; గ మరీ రీ ॥రిమపాదా ద నిసారిన । ని సాని దానిప । 


భా 1 మ రొ।నా వె ॥ని వ మే | మో వి | 


పొ దపనూ ॥ పొపాపరి | ర గమవ మగగమ | రొగమ గరరీ ॥ సా నననిదా | 
ఖభుని 1కి వగ । వా . 1రు . ॥1బో.ధిం | 


దానిప దపమా ; వ దపా ॥ రీ రి గమవదననీ | దపమా గా | రీగమగరిరీ ।॥ సొ 


చీ ,.. 1 రొ 1వమి FD 1సి 1రో .వఏమో ॥ 


చ రిరి;గా మపా।మా వద పా దప ॥ మ గాగమరి।రీగమ గరిరీ1సా | 
+ + +అలి;గి . ౨ 1।్రయు + [నన్నో డ ॥ని | || 


శే (తయ్య పదములు 291 








రిమ।॥।పా.మ పొదన 1 దరిసనపా॥ 


అలు (క | కీ | 


పమగా మపామగా | గామరిరీ । రీరి మగా ॥ 

ర్చ గ 1 భో 1 తే i 

సొ ధనిసా | రీగమ గరిరీ | సా |నరిగరీ నినరిసా 1న నినిద్ధ నిప 1 ఫ్రారిస॥ 
అలు | క 1లో 1 అ లు | కా య | 


రీసాపద।|పమమా గా । గమరీరీ॥ 


నే ఇలి;య రొ ను క 





టు. అక. ల 


రి మవొ దా దని సారిన |; నిసాని దానీ | పొ దపమా i 





ప్ప డుస | ge యక | 


6K 


పాపొపరి ।; రిగమవ మగగమ;/రీ గమ గరిరి ॥ 


బో తేచవెయి!బ ట్టి న ॥ 




















రీ రి గమవ దననీ ।; దపమా గా |; రీ గమగరిరీ ॥ సా 


ఓచె | లి [య ॥ రో పమో ॥ 


292 ఉ[తయ్య పదములు 


అవతారిక 


ఆతృ ప్రయగు ఈనాయిక స్వీయ, మధ్య ఈమె తనకు తనస్వామికి మధ్య రాతి 
జరిగిన (పణయకలవామును, ఆ కలవాపు ముగియింపును మరునాడు చెలిక శత్తెతో తన చతురత 
నంతయు వుట్టిపడునట్లు వర్తి ంచి చెప్పుచున్నది 


కేదారగాళరాగము (పా చీనరాగములలో నొకటి ఇది రక్తి రాగము నరిమ ఎనీసా- 
సనిదపమగరి స అనునవి ఆరోవాణావరోవాణములు ఇది ఇప్పటి. 28వ మేళ 
మగు హరికాంభోజి జన్యము వెంకటమఖ సం పదాయమున దీనినే వారికేదారగాళ యని 25 వ 
మేళకర్తగానే చెప్పియున్నారు. రాగలకణములు జే. తజ్జుల పదములలోనున్న శ్లుయున్న వి 


రాగం _ కెదారగాళ - ఆదితాళం 
ప, లేమరో యూరశే పవ్వ _ ళించి యుంటినే 


ఆ ప'మా మువ్వ గోపాలునికే _ సీ మాటి బోధించెనో 
ఆ మాశేమియులేక ౬. అతడాక డ ' చేనీకడ ॥ లేమరో ॥ 


చ _ వడివడి కోవముతోను - వచ్చి మునుగు బెట్టుకొని 
పడకింటిలోన మాటాడక - పవ్వళించెనే 
విజమియ్య నే బోదుగదా - విదిలించి వేనె నందుకు 
నుడువ నోరాడక యిది నా - నోముఫలమనుకొని ॥ లేమరో ॥ 


శేతయ్య పదములు 298 


8 మెదలితే శయ్యవై తన మేను _ నా మేనంటునని 
యొదిగి తా మంచముకోటి - మోర 'జేరనే! 
కదిసి నా శాగిటలోనే . నదముక మోవానబోతే 
ఉదిరి లేచిపొయీో్యనని _ పదలేది మేరగాదని ॥ లేమరో ॥ 


లీ _ అఆగియున్న విభుడెప్పటి - అలవాటున నాయందు తిరిగి 
కలికి ! నిదుర పరాకేమో _ కాగిలించెనే 
సలలితముగ నేనప్పుడు - సందుకొని మువ్వపురి 


నిలయునితో కలసి - నేను అతడు నవ్వుకొని ॥ లేమరో ॥ 
ప నిస రీ రీ|రీ మగగామరి । రీ మగగరి ॥ 


లే మరో[యూ ర శే || 





సా సనిసారీ మగ | గరసాసా ని । రిననిద్గ ద్గప ॥ 
వ్వళిం 1 చశచియుః | టీ ॥ 


రని 


9 మపనీనిసరీ రీ । రీ మపామ | గామరిరి ॥ 
నే లే మరో।[యూ ర శ్రీ॥ 





294 ఉ|తయ్య పదములు 


లి, మప నీ నిసరీ రీ; మ పనిద దపమగ । గామరి రీ ॥ 
సి లే మరో।యూ ర కే॥ 


మగగరిసా స నిసారీ మగ | గరసా సా ని।రిననిద్ధద్ధప॥ 


ప* వ్వళిం 1. చఛచియుం .! రి a 





Cn TI వబుతతుయాంకుొనాకుడు! పు. 








"నే మా ము వ్వ 1 గో పొ । లు ని ॥ 
సా నిన రీ రీ । ర గమగ గామరి | రీ మగగరి ॥ 
శీ.సీ మాటి । బో 


| ధిం చె i 


సా.నినరీ సా | నీ రిననిద | ద వపా ॥ 
నో ఆ.మాపే ।మియు ,;లే క॥ 


కాత... పక 


నుపా మపమపదాపా । పాదప మగ గామరి | రీ పమగా ॥ 





ల్‌ 


అత డాక।డ డ నీక u 


మగరీసొ 
డ లేమరో యూరశే ॥ 








చ; పప పొనిద దనిపా | పాదప మగ గారి | రీ మగగరి ॥ 


రం పుర్‌ | కో ప *1ముతో. ॥ 


పౌ సనిసారీ మగ । గరిసా సాసని | 8 సనిధ ద్రవ ॥ 


ను వ చ్చిమును | గు జె 1 టు క్రో | 
ట్‌ 


శతయ్య పదములు 295 








మవ నీ రిమ పాపా | మ పనిర ద నిపా | పాదప మగ గాను ॥ 


ని , పడ కింటి [లో “మ్య టా. డ || 


రీ రిపపమగ గామరి।రీమగగరి సా ॥ 
క,పవ్వ ళిం 3 నె I 


న. నను నుట... 


సా మప నిదపాపాదప మగ 1 గరిమా పౌ ।;పారిననీసా ॥ 
గ 


విజమి య్య నే బో!।దు i 


సొ నినరీ రీ |రిగమగ గామరి | రీ మగగరి॥ 
దొ విదలించి। వే చ్చ 1 నందు i 


me 


సా ని నరీ సా । నీ 8 ననీద!ద పపప॥మా మప దాొషపా॥। 
కు నుడువనో।[రాడ క లయుది॥నా నో ముఫ। 
పాదప మగ గామరి । రీ పమగా ॥ మగరీసా 


ల. మ ॥నుకొ ) ని లేమరో యూరళకే ॥ 


295 త[తయ్య పదములు 


అవతారిక 


సామాన్య నాయికయగు ఈమెను చెలి “యెందు వలచేవారు కద్దు సీమలో 
నీవలె వలచేవారులేరు యేమంటివా* అన్నము వాని పొత్తునేగాని హితవుగాదనేవు, మువ్వ 
గోపాలుని వద్దనే గాని నిదుగరాదనేవు అమ్మనేజెల్ల ! నీవెక్కడి యాడుదానవే * ఎంత 
వలపైన మొగవాని కనువిచ్చి మాటలాడుదురా ! ' యని మందలించుచున్నది 


రాగం - కేడారగౌళ - తిపుటతాళం 


ప అమ్మ ! నే జెల్ల నీవెక్కడి - యాడుదానవే చాగు 


అ ప, సమ్మతితో మువ్వ గోపాలుని పొందు 
సతమ9 యుంటోవి [ అమ్మ il 


చ ఎంత వలనను మగవాని _ కనవిచ్చి మాటలాడుదురా 
యింతలో నే వాడు రాకుంళే - చింతలో చిక్కుదురా 
సంతస మెన్నడు లేదాయనో వాని - సడ్డసేతురా బుద్ది 
మంతురాలవని వద్దంశు మున్ను నా . మాట వినవై తివి ఓ ॥ యమ్మ ॥ 


కేశయ్య పదములు 297 


eX 


కలికి ప్రా ణేశరమ్మని బయలుగా - కాగలించేవు 

పలకరించి యదేమన్న నాతోడ - |భమసిమాటా డేవు 

పలమారు వాని పేర చెలికత్తెల పిలిచేవు యెందు 

వలచేవారు కద్దు సీమళో నీవలె - వలచేవారులేరు ॥ అమ్మ ॥ 


ఇదియే మో అన్న ము వానిపొత్తునేగాని - హితవుగాదనేవు 
మదిరా&ి మువ్వ న. నొద్దనెగా ని నిదుర రాదనేసపు 
బె2రేవు వానిమై మనను నిలుఎలేక - మొదలెకూడినావు 


యెదలోని వెతతీకదు సమోహ _ మింతకు తెచ్చెగా ॥ అమ్మ ॥ 
సని। సా రీ rn 6 రిమగ। గామరి॥ 
౨ | మ్మ ns 1 బె ల్ల క 


రీ రమ 1పా నిద | దపమగ ॥ 


నీ వె ।;కళ్తా .1।డి* ॥ 

గా మరిరీ |; పపమగ ! గామరి ॥ రీ 1 మగగరి సా ॥ 
యా డు దా ॥న . 1వే. | i 

సా స సనిద్గ | నీపా ॥ 

బో .1లు i || 

ఫ్‌ పాస 1 రీ. ॥(రి మ పొదవమగ । గామరి రీ .॥ 
నే అ | మృ నే ॥$జె . 1ల౨౨[4 ౨౨ శి 

ఓలి. 


రీ రిమ । పా పారిన |; 
సం FEE ఫ్ర 


(38) 


GD *™ 


రి 


ని దదప ॥ మ పనిదదప | పాదప మగ । గ మరీ ॥ రిమరీసా | సొ | || 
డి ॥ యా డు | దొ 1న | వే || 
సని । సొ 6 1 | రీ మగ | గామరి ॥ 


అ ; మ నే [జె . ల్ల | || 


ద్రీ రి మ । ప నినరి | మగగరి ॥ 
న 79 | క్యూ | డీ I 


స ని సారిమ 6న | పారిన నిద |! ద నిపా ॥ పమ పొనిద దప। పాదప మగ । రిమరిస ॥ 
యా (డు దా ॥న | వే || 


స రిమగగరి । సారిస నిద | ధాపా 1నీ 


చా | లు | నే i అమ్మనే I 
(1) 
పమ।1పా :;: వనిననీ॥[న గరీ ।; 8 గమగ | గామరి ॥ 
స 1।1మ్మ ।తి తో. ము | వ్య I 


రీ ర |, ర మగరి|సా ॥ 
గో।|పా ౨ 1లు |] 





సారిస నిద నిష | పా । పాదప పమ ॥ పొ పమ ।|పా,. ; సనిసని ౪ 
(2) 

ని పొం 1దు 1, న | మ్మ | లి Il 

ప నిసి గరిరీ | 


తో, 


క్షేత్రయ్య పదములు 299 


రీ పపమగ | గామరిరి ॥ రీ1ర మగరి। సా ॥ 
ము | వ్వ | గోపా | లు ॥1 
సా ననిరిసనిదా [పా | 
ని పొం |} 


= (1) Tan me 
పొదపపమ॥పా మప॥రీ సా । సారిన నిద ॥ మ పనిదదవ [పాదప మగ। 


దు. || సతమ | ని 1 యయుల టి | 


(2) వ పవనాలు పు 
ఏమరీ॥సా నిస । 8 మ మగగరి । నరిగా రీ ॥ని సరీసా రిననిదపా | 


స్టే || సత | మ స 4 1 యుం ప | 
నిదదపా దప । మగరీ రిమరీ ॥సా.. 
టి 1 వి || . అమ్మనే ॥ 
చ పా[పా [పా ॥ మపనిదదవ | పపమగ | గమరీ ॥ 
ఎం | త eS 1© . చె 1న || 


ర్రీ 8 681 పమపమ | మగగరి ॥ గరిరిమగరి | మరిసా | సా .॥ 
ను మగ |వా ఓ. 165 న 1వి 1 చ్చి ‘ll 


మహాజాూాలలే నాలక లాాండంనతసంటాతి! 


సొరిస నిధపాన ని; శా 1రీ రి మపాదపమగ |ర8 మరి;సా ॥ 





॥ మా 1ట లా ॥$డు పతం EO 1 ఈ || 


సా రి మ[గాసా।సా ॥ని నరీసా 1! సారిన నిర్గ ! ధ్గనిపా ॥ 


యిం 1త 1లో (నే 1 చా | . lI 


తే తయ్య పదములు 


సి నసని।;సా [ర 1 రిపమపామ | గామరి రీ ॥ 
డు ర | కుం ॥ 1 ₹ు | || 
రీ. గ 68। మరిపమ ।పా ॥ నిదదవపమ । మ గగరి । & మరి ॥ 
చిం |; త, 1లో ॥జి క్కు ౨:|దు [ 
సా మగ $సా 1 సా 16 పమవమ | పా పా ॥ 
రా సం | త 1న ॥ మ | న్న డు ॥ 
పా ,మప। సా 1 సా సన. సఫచదలిన సద వనమా బో |] 
లే ; చా య ॥నో | వా fi J 





పా మవ ।నిదదవ । పాదప మగ (గ రిమగగం |; ర మరీ! సా | 


స, |।డ | సే కతు రా మి 1 ది il 
G 0 

పమ।పా $;వనిసా ॥రీ | పపమగ । గామరి ॥ 

మం | తు 1 రా, 1 © వ... 1॥ని | 


రీ _ ఈ; మగగరి। సా 1వ ననిరి సా; స ననిద ! దానిప ॥ 
“వ 1 ద్దం శు .॥ము న్ను 1।నా | Il 


పా మవప।|రీసా।|సాసా॥న ననిదనివ | నిపమగ | రిమరీ ॥ 
మూ. !|ట వి న ॥ వె తి . $వి I 


అమ్మనే | 


కే తయ్య వదములు 80} 


అవతారిక 


స్వీయ, మధ్య, నాయిక ఈమె తన నాయకుడూరికిపోపుచున్నా డని తెలసుకొని 
తాను పొందనున్న విరహవ్యధన. ఊహించుకొని “ కలసినది కల్ల లాయె - కలలోని ముద్దులాయె " 
నని చెలిక జెతో చెప్పుకొనుచున్నది 


రాగం - శేదారగౌళ _ తిశ ఏకతాళం 


ర్ట 


పోయి శమ్మనవె ముద్దుగుమ్మ 


అ ప నేయముగాదు వద్దం శు ని£చది మేకగాదు ; పోయి ॥ 


చ ఏల కన్నీరు నించేవే - యేమిటికి ఆనబెళ్తువే 
యేల వేడుకొనేవే . యూ (పొద్దు మం చిదినము ॥ పోయి ॥ 


బి, తరుణిరో వానితోనేల - తరుచు మాటలా జేవే 
తరువాత నడిచే సుద్ది జ తా నేవినబొయ్యీని ॥ పోయి ॥ 


8 కలసినదే కల్ల లాయ - క ౬లో నీముద్దులాయ 
వలుకులేల మా మువ్వ - గోపాల.ని మవారాజునలెనే ॥ పోయి ॥ 


$02 


ప 4 


బి 


ఫ్‌; 


'శేతయ్య పదములు 





సొసని సా రిప మగగరి | రి మగరిగా సా ॥ 
పో యిర, మ్మ న వె ॥ 
సా సనిరిస నిధధ్గప | మపనిస రిగరీ ॥ 
ముదు గు | మృ | 

a 


నడప కతా... మకసల వమా బాకా భా లానమవనామయో......_ సపకారకోరలౌ మానా యారాామమ్య్యుల్యాన్ల_ కమమ జాపీవతనాలాలానానాాల. 


సా నని సారిమ పొదపమగ | గ రిరిమరీసా ॥ 
ప్రో యిర [మ్మ న వే ॥ 


రీ మగ గస రిమపా । మ గగరి రిసనని నిద్గర్గప ॥ 


నే 


ద్దు గు మ్మ ॥ | 








క న న లాల. 


సారిసనీ స రిమవని నరి | మగరి గరిన రన నిదదవ ॥ 





పో యిర మ్మ న “వ |] 


nT a eee nee tea OO eenees seen ean 


మా పాని దదప మగగరి । మ గగరి రిం నినిరధవ ॥ 
ముదుగు , మ్మ ॥ పోయి ॥ 
ది 


సమపా సొన నిసా । రీ రి ప మగమరిరీ ॥ 
నే యము గా।[దువ ద్దం జు | 


పనన 
ననన. టగా లాభ 


సానని సారిగ రిసా నిదప | ని దదప దదప మగరిమ రిస ॥ 





నిలి చేది ।|మే రగా దు॥పోయి ॥ 


శేతయ ఫ్‌ పదములు 808 


చ పానిద దవమగ రిమ ; పొనిద ద పమగ గరిమా ॥ 


ఏ ల 1।1క న్నీ రు ॥ 
గ రిమగ గరిసా రి ననీ | సా ॥ 
నిం చే 1 వే Il 


స నిసా రీ మగ గరిసా | సన్గిసా రీమగ గరిసా ॥ 


వ మీటి . కి | ఆ న | 





రి సనిధ పామవనినరీ | సా | 


చె నే | వే ॥| 
పవపమపాసానవనిసా । ర రి పవపమగగరిరి ॥ 


8 


ల వే IE 3 వే॥ 





సా నని సారీగ రి సానిదప।నిదదప మగ గరిరి స॥ 





యూ (పొ ద్దుమం | చి దిన ము ॥ పోయి ॥ 


804 శే|తయ్య పదములు 


అవతారిక 


వకోకి గర్వితయగు నాయిక [పౌఢ, మధ్య, సామాన్య ఈమె తనయందుగల 
(చీమానురాగములు చెల అందరకు వెల్లడియగునట్లు తిన పతి చేయుచున్న కొంశుచేష్టలను ెలిసి 
సంతసించుచున్నడై నను, వకోక్తులతో తననేర్పు వుట్టిపడునట్లు అతని ఎదుటనే ెలిక్తెకు 
“ రమ్మనవే సమఖాన రాయబారము లెందుకు ' ? అనుచున్నది ఈ పదము శేదారరాగమని 
అచ్చుపు స్తకములలో వేసియున్నారు కాని మా పాఠము శేదారగాళ 


రొగం _ కేదారగౌళ - |తిపుటతా ళం 


ప్ర రమ్మన వే ! సముఖాన - రాయభారములేలే ? 
అ. ప కమ్మ విల్తుని గన్న చ - కొని మువ్వ గోపాలుని ॥ రమ్మనవే ॥ 


చ సొగను జేసుకవచ్చి - నుదతులందరుజూడ 
వగలు చేసీ తల - వాకిట నిలిచి 
తెగనాజే విధమేమో - దిన దినము (కొ త్తలాయ 
యిగురుబోణిరో ! వచ్చి _ యెంతసేపాయెనో ॥ రమ్మనవే ॥ 


కేేతయ్య పదములు 805 


2 _ ఇరవందాన్న మా - బుంటివోకువచ్చి 
తిరుగ వేంనిసెనట - వరిపొద్దు వేళ 
విరుబోణులెవ్వరో - వేళగాదనికఓ) 


తరుణిరో ' షమంత - దొరలమా ? జాగాయ! Il రమ్మన వే il 


లి రామరో! తానెన్నడు - రాలేదో? పోలేదో! 
కాము కేళి నన్ను - గలయలేదో | 
యేమే నే నందా -_ యెదురుగా --వలెనో! 


మా మువ్వగోపాలుడు - మనను కోధించనేమో ? it రమ్మనే ॥ 
ప మగ గ రిమా | పొ 1 సా సా రీ 1మగగరి ॥ 
ర | న్ము fs 1 వే నము |ఖా [1 


సా సమ। పొ రి।[సా 1 పా రిననీద పా | ని దదప | మగగరి ॥ 


న , రా.|య. 1బా ॥ర ఒMము , 31లే ,1.. | 
గ రిస్తాొ 
లే రమ్మనవే ॥ 

అప పమ।పా 1॥1పానిసా॥నరీరీ ।రీ రిగమగ | గమరి క ॥ 
లక శమ 1వ? ॥ల్హు ని 1గ ౨ ,న్న...॥ 


రను ంతంాాలలాతా పాపల నీచము దా లలల 


మ గగరిసా । సా నూరిన | ననిదాదప॥పా ప ని।సారిమ రిన। న నిదా దప॥ 
మా, 1 చ PE a ॥ని ము 1వ్వ, వను నోటా. తలనే 


ప మవ నిదప | పాదప మగ । గరిమరి ॥ సా 


పా, [లు . +. | ॥ ని రమ్మనే ॥ 
(39) 


806 


ఇ తయ్య పదముల. 





పనిదా | వొ | పా 1 పమ నీదు । పావవ మగ । గ రిమరి ॥ 
పొ గను (చే 1 ను క 45 చ్చి, ॥ 











పా రిమగా;సా 1సా (ననిరిననిదావ।పానీి।సా ॥ 
ను ద ।$ శతు 1 లం గద రు చూ 1డ .॥ 
నిస|రీమగ।7గా సా॥సొ [రీమా ।1పా ॥ 
వగ ।లు | చే | సీ | త | ల ॥ 
ప నిగా 1 పొ | పొ 1 పమవనిదప | పాదప మగ | గ రిమరి ॥ 
జూ 1కి 1 ట కని ల చి 1B || 
సా రిమగా।సా,. [పా ॥ననిరిస నిరా ప।!పానీ।సా ॥ 
గ నా, ra సాల్‌ ॥ధ మే. మో, ॥ 
నిన ।రీమగ।|గాసా॥సా సొ |6మా।పొ || 
దిన | ది 1 న ॥ము, కొ। త్త | లా |] 
ఐం. వచయుంపా వా నీసా॥ స రీరీ | రీ రిగమగ [| గమరీ రీ ॥ 
య యిగు రు | భో 1ణి రో 1వ ul 
మ గగరిసా । సా సారిన | న నీదా దవ ॥పా వని । సారిమ రీన | ననిదా దప॥ 
చ్చి 1 ఎం | త || స్‌ (పా | ఏ Il 
వ మహ నిదప | పొదప మగ । గరిమరి ॥ సా 


నో 


| ఏ 1 మో రమ్మనవే ॥ 


శేతయ్య పదములు 


అవతారిక 


807 


నాయిక పరకీయ, మధ్య ఈమె తన వికహవేదనను చెప్పుకొనుటకు తసకుగల సఖి 


యొక్క తెయు మూరిక బోవలఫన యవసరమువచ్చినదేయని ఆమె తనకుచేసిన హితబోధలను 


తలచుకొని ఆమెనుకూడా తనవద్దను*డిఫీయక దై వగు. పశ్షేయుచున్నాడని చింతించుచున్నది 


రాగం _ చేదారగొళ _ ఆదితాళం 


కుందరదన వినవే మువ్వ - గోపాలు నెడబాపినదిగాక 


నా పుణ్యమిటులై నందుకు _ నాతిరో నీవుండి గదా 

యీ వాణములు గావాడితీ . వింతకాలము 

దాపున నెవ్వరు దృష్టి - దాకించిరో యోర్వజాలక 

బాపురే ! నీకు నేడూరి - వె నమువచ్చెనా * చెల యీదై వము 


దంట చెలులు నొద్దికె నా - జంట నీవుండగాను 
నొంటినున్నడిగులుతీరి = యు. టినే నేను 

మంట మారితనముననే - మౌదునోయని నీవెంచి 

కంటికి రెప్పగాచిన - [క్రమమున బోషించితివి! ఈ దై వము 


॥ ఇందుకు ॥ 


॥ ఇందుకు | 


॥ ఇందుకు ॥ 


త|తయ్య పదములు 


8 పడతిరో మా మువ్వ గో _- పాలు ననగూడి చాల 
తడవాయెనేమోగాని - తడజెసెననుచు 


నుడుకుచున్న నామననున - నొక్కింతై న భయము 


వొడమనీక నాకుచితపు - బుద్దుం. బోధించితివి! ఈ ద్రవము ॥ ఇందుకు ॥ 


ప రి ర ర; రీ వ వవమగ । గామరి రిమరీ ॥ 


ఇందుకు[ప ,గ | జే జ |! 


జ వాతం 


దదప మగగరి ॥ 6 మరీసొ 
న 





1 స్ట్రా... |గరీమాొపా। 


ని 
వ STO: 1 దై... ము 








2 | వ నీనరి మగగరి | సానిద పొమగ ॥। ర మరీఫాః 


3 16% | [దై వ. ॥ము ఇందుకు ॥ 





అ న న. వాసా 1 నలిని? కననిద చారని ప. దపమో ॥ 
కుంద ర | ద న విన పె ॥ 





పనినరిరీ రీ | రిమగరి సా। ర నిద దవ ॥ 


ము వ్వగోపాలు। సె డ 1ఐా పి ॥ 





దపమాపాసా నిసా । ప నినరి మగగరి | సానిద పామగ ॥ ర మరీసా 


న, ది గా క | ఈ “15 ,వ +, ॥ము ఇందుకు ॥ 


'ఇ[తయ్య పదములు $19 


చ, ప పామగసా | రి మపా । ని దదప మగగరి ॥ 


నాపు ణ్య [మీటులై 1 నం దు Il 





సా నిసరీమగ్గగస।రిమ పన । సారిన నిద దనిపా ॥ 


కు నా తి రో నీ, పురం ఇడి ఇ క అ 


పొ రీ పమ పమగా మరి !రి మరీ సొ 16 సినీ సా॥ 
దా. ఈ వా 3 ము లు1।1కాొ it 


.జరాముడాయానాాబలునజబపాతచర తలొక నారాదా్య న్నాయి. 


సా రిసనిధథద్గవ | పని సరి।ప మగా మగరీ ॥ 
సా డి తీ 1విం త |।|కొ ల i 


రి మరీసా ప పా మగసా | రీ మపా । నిదదప మ గగరి ॥ 


ము దాపున నెవరు ! ద్భ J 





సా నిసరీ మగ గన।|ర మపన ! సారిస నిదదనీపా ॥ 


స్టీ దా కిం. చిరొ;యో ర్య 1జా ల i 





పా న సా సా । ననీనని రి ననిచ | దానిప ద ఏమా | 
క చాపు శే ॥నీ కు. (సే డు |] 


పనిన రి రీరీ | రిమగరి సా | రి సనిద దవ ॥ 


ఊ రిపెనము[వ | చ్చె il 














ద వమా పాసా నిసా ।; ప నినరీ మగగరి । సానీద పామగ ॥ రి మరీసా 
నో చె ల 1 ఈ 1 వ [ము ఇందుకు ॥ 


810 


కే[తయ్య పదములు 


అవతారిక 


కేదార గౌళ రాగమునగల ఈపదమునందలి నాయిక స్వీయ జ్ఞాతయగు ముగ్గ తన 


నాధుని చేష్టలయందలి భావములను శెలిసియు, తెలియనిదానివలె తన చెలికి చెప్పుకొని ఆశ్చర్య 


మును నటించుచు, సంతోషించు చున్న ది 


వ. 


రాగం _ కేదారగోళ _ తీపుటతాళం 


పమందునమ్మా ! ఈ వింత నే - నెటుగాన నమ్మా! 


అ ప; భామరో మువ్వ గో - పాలు డేలినభావము 


చ, 


బి 


ఏమని తెలుపుదు - నే ఓ చెలియరో |! ॥ పమందు ॥ 


| వేమతో సాక్షి నాచెకిలి _ వేమారు నొక్కి 
కామించి నన విగియ _ శాగిలించెనేగాని 
మోము మోమున జేర్చి ప ముద్దు జెట్టణా'యె ॥ ఏమందు ॥ 


వలపు మితిమీరి నావద్దికి - వచ్చి నోరూరి 
పలుచని కె మ్మోవి సొలసి గోలెనె గాని 
రులు కు గుబ్బ వ ని గోరు .౦చడాయు ॥ ఏమందు ॥ 


జూ 
సెం 


కత య్య పదములు 811 


త _ పరిపరిగతుల నన్ను చాల _ చె కొని రతుల 
బరికించి మువ్వ గో _ పాలుడెలెనె గాని 


చిరుదొడలవై దన _ చేళోకనీశడాయు 1 ఏమందు | 
ప నిస।రీ రీ ॥రపమగమరి | మ గగరి;సా ॥; 
“ఏ (మం (దు WS పష మ్మా [ఈ i 


సా రీ, సా. ; సార నిర॥శాపా :;ర పమవ।|నీ ॥ 


విం;:త (| నే 1 నెటు | గా న ॥ 
సా, 1సొ | |] 
న |! మ్మా | |] 


అప సా మవ । ని సరిగ శీ 1 రి గమగమరి మగగీరి; సా ॥ 


భా 1మ | రో మువ్వ. 1గో. | | 


నిస । ర మగ |; గరిసా నిసా రీగరి సా | సారిన నీద | చాపా | 
.పాొా 1లు (జే 1ల న + (థా ప్‌ స్‌ || 


పాదప మామప ।రీ సా।సా ॥ సాని రిన నీద । చాపాొ | పామా ॥ 

ము ఏ,।|ము | ని 1 తె లు, పు $;దు ॥ 
పా. *, (| మపనిద | దపమగ ॥ గరిరిమగరి సొ ,సా ॥ 

నే... ॥1ఓ , |! 1౩3 లి... య 1|రో. ॥ ఫమందు ॥ 


§12 కేతయ్య పదములు 


| పొ 1 ని దదపొా 1 ప పమగ 1 గామరడీ॥ 


స్సు 1 క్కి 
| సా రివ నిధ్ధ | చావా ॥ 


చ = పొ।పొ 
*|[చే1మ 11తో 


[ల |] 





ది రీ; పపమగ । రిమగరి ॥ సా 
1 "నే 1 మా 1 రు 


చె! క్కి 1 లి || 
పా ధప మప సని । సా | || 
il 


SY” 3 + మ. | 
సా, మప।ని సరిగ ॥రీ 1 రిగమగమరి | మగగరి। సా 11 
కా 1 మీం చి 1న ను వి గి య |; ॥ 
సా నిన । రిమగ | గ రిసా ॥ ని సారీ గరి సా | సారిన నీద | దాపొ ॥ 
కా (గి 1 లిం [చ నే (గా, ని || 


1; నానిరిన నిద ।; దొపా | పొమా॥ 
న | జే | రి | 





పొదవమామవ। రీ సా; సా 

మా | ము 1 మో "ము 
రిగిముగరి | సా | సొ 
| డా | యె, ॥ 


STON దవనము సలు 
బె ఓ 
వ్ర 


పొ | మ 
ము దు |; 
(లు 


ఏమందు ॥ 


'కేతయ్యపదములు 818 


అవతారిక 


స్వీయ, |పౌఢ అధీర యగు ఈ నాయిక తాను తన నాధుని కలసెడువేళ నాతడు 
చేసిన యవజ్ఞ లను నై చుకొనలేక తానుచేసిన [పతి [క్రియలకు ఆతనికి కోపమురాగా చెలికత్తెను 
పిలిచి * ఎవరివల్ల దుడుకు మా యిద్దరిలో - వివరింపుమమ్మా మా విధము శెలిసి' అని తీర్పు 
చెప్పి దోషిని నిర్ణ యించమని అడుగుచున్నది 


సురటిరాగము [పాచీనము రక్తిరాగము ఇవ్పటి 258వ మేళమగు వారికాంభోజి 
జన్యము నరిమపనిదనిన -ననిదవమగరి న అనునవి ఆరోవాణావరోహణములు, 
దీనిని వెంకటమఖి సం్రపదాయమున భాషాంగమని చెప్పి న రి గరి సా అనుసప్పుడు సాధారణ 
గాంధారము పబుకుచున్నదని [వాసియున్నారు కాని మే. తిజ్ఞుల పదములలో ఈ [ప్రయోగము 
లేదు. గనుక ఇది భాషాంగముకాదు “మగపమగ రి" అనునది విశమపయోగము. 


రాగం - సురటి _ |తిపుటతాళం 


ప. _ ఎవరివల్ల దుడుకు మా - యిద్దరిలో సఖయా |! 
ఆప: నివరింపుమమ్మా మా విధము తెలిసి యిపుడు 1 ఎవరి ॥ 


(40) 


814 EN (తయ్య పదములు 


చ రమణి బంగారు మంవమువై ఇద్దరు చాల 
మమతతో పవ్వళించి మాటలా జే వేళ 
కమలాతి వేర నన్ను ఘనుడు పిల్వగా కోవ 


శమనము లేక నాదు జడకొొద్దిగొటినమ్మా ॥ ఎవరీ ॥ 


2 _ఘనుడని వానివె కొని చేను నెకకున 
మొనగుబ్బ లెదను గుమ్ముచు రుండేకజేళ 
కనకాంగిరతికిట్ట పనుల జాణయనగ 


విని పదింటికో సగ మొనరించితినమ్మా ॥ ఎవరి ॥ 


8 కలికి మువ్వ గోపాలు కలసి మనుపటివలెనె 
తలిరాకువంటి పాదము లొ శె వేళ 


చెలియ పెట్టిన మందు తల కెక్కి నాపక్క 


కలువరింపగా మోఏ - గంటిచేసితినమ్మా ॥ ఎవరి ॥ 
ప మరి మా 1 పా 1 ఎ నీపొనినము 1 పా పని | సాసనీ ॥ 
ఎవ | రి 1 వ 1 ©  దుడు 1కు || 


సొ, ని ద । నీ దనీద | దనిదప ॥ పొ పమ | మగవమ | గ రిరీ ॥ 


మా యి ద్ర 18 ॥ లో 1 సఖ [య ॥ 





శి సొ మరి;మా ;పా ॥పానినీమా సమ పా.రి ।! న నినని ॥ 


+ ఎవ ।రి ,1|వ ల్లి దు డు. |కు .,. | 


'మ[తయ్య పదములు 815 


సా నిన । ర రీమగ | రీసా।; న ననిదనీద | వమనిద ప పమగ॥ 

మా యి ॥ద్ద. | రి ॥ లో స ఖ 1య |] 

రీ సొ 
1 ఎవరి ॥ 

ఆప విప! ఏ వనినీ ! మొపా ॥ ని దని సాని 1 సా | సా 11 

Et do , ౨ పు॥ మ మ్మా !1మా స |] 
నిక: సా .॥దనిదపా |; మగపమ ।గ రిరీ॥ 
నిధ1ము 1।|తె. ॥లీ సి 1లయు 1 పు || 


9 సా రిమ । ప నివని ।; మాపా ॥ మపొానససనిదా 1 ని నరి।[సా. ॥ 


డు విప | రిం | పు [మ మ్మా మా ka || 


సా నిస । రీ రీమగ | సాసా॥ నసనిద నిదపా | ప పమగ ।|ర6 రమ ॥ 


విధ ।$ము | తె ॥లి + సి 1॥1యి.పు $డు I. 
సరిసా 
1 ఎవరి ॥ 
చ రిను।|పాొానీని  మాపా॥పానిసానీ।| సొ 1 సా || 
రమ । ణి | టం ॥7గా రు ము i. || 


సం నిద శ బరీ సానా ని చన నిజా? టి. నిట్‌ 1;:వలనుగ 4 


చము! వై wd ని ॥ద్ద రు | చా ©... ॥ 


816 


ఊ[తయ్య పదములు 


రిసారి మ।పొనిద !ని దనిద ॥ నిదని రి న నిద। ద నిదవ।పా .॥ 
మమ ।|త | తో 41 ప వ్వ | శం 1 [1 


పొ రిమ। మగమగ !మ గమగ ॥ మాపని పానిద | పపమగ | రీరిమ 1 
మా 1 6 | లా 1 జే వే | ఈ ॥ 


rr 


సరిసా రీమ | పానీని । మాపా ॥మషపా సననిద | న నినని ! సా I 
._ కమ । లా | తీ ॥ వే ర న న్ను ॥1 


సా నిస । రీ రీమగ | 5 సా ॥ న ననిదనిద | పొ | పా I 


ఘను ।డు | పి ॥ల్వ. గ | కో వ | 


పా రిమ।షానిద | ని దనిద ॥ని దనీ రిస నిద | ద నిదప । పొ il 
._ శమ ॥న ము nd క్ర నొ. దు |] 


మలం నదర కార నదర లాలా తాలు. 


సా, రిరి మగమగ |; మగమగ ॥మాపొ మ।పా న ననిదా | వొ | 
జడ ।; కొ 1 దె 1 గెం టి 1న మ్మా i 
ది 
మగరిస 


+ ౨ (॥ఎపరివల ॥ 
౮ 


శ[తయ్య పదములు ఫ్‌ 


అవతారిక 


ఇందలి నాయి క స్వీయ, ఖండిత, విరవోత్కంరిత నవతులను కలసివచ్చిన నాయకుని 
చిన్నెలను గుర్తించి నాయిక కో పో ది క్షయయి, ఈమేనితో యంతీ! వాని తలచేనా? 
యింటికి రానిచ్చేనా? వనిత! పట్టిన పట్టు వట్టిదనిపించేనా ! పనిబూని మువ్వ గోపాలా 
యన పిలిచేనా? అనుచున్నది 


రాగం - సురటి - |తిపుటతాళం - 


ర్న 


ఇంటికి రానిచ్చెనా ? యీమేనితో - నింతివాని దలచెనా ? 


ఆప గొంటుకాడు మువ్వ గోపాలరాయడు 
తంటలుచేసికె దండించక విడిచేనా ? i ఇంటికి | 


చ _ ఇతనికి వెరచి నె యింక లంచ మిచ్చెనా 
ఇన్నాళ్ళవలె అనుసరించేనా 
(బతిమాలి చే రాయభారమంపించేనా 
పతియని మునువటి భ కి దయల.ంచేనా ! | ఇంటికి | 


కీ 


రి 


పః 


| పేమదలచి తన - మోమైన జూచేనా ? 

ఏమి చెప్పిన నిజమనే ఎంచేనా * 

రామ అయినది గాని రచ్చకు వెజచెనా ? 
ఆమాట సభలోనే - ననక సహించేనా ? 


ఎనసిన మొగమాట - మెంతెన జూచేనా* 
యెంత వేడిన మన - సిచ్చేనా ? 
వనిత! పట్లిన పట్లు - వట్టిదనిపించేనా ? 
లి లు లు 
పని బూని మువ్వ గో - పాల! యని పిలిచినా? 


, మగరీ;వమూ 1వా ॥పా | నురిమా | పొ 


ఇం టి | క hep, Rv 


జతయ్య పదములు 


॥ ఇంటికి ॥ 


॥ ఇంటికి ॥ 


సవననిదా ॥ 


|| 


పా రిమ।పానిద।| పా ॥ మ గవమాగ ।; రిరిమ | సరీన ॥ 


నా ఈ ;మ.,( ని [తో 4, | 


It 


సా రి మ।సరీన।సా ॥నిగ్గనీసా | రిపమగ రీ రిమ॥ 


యింతి[వా, 1నీి ॥త ల ,చే 


సకస మ గరి; మా |;పా ॥రీ మవనిదని | సా 


దల 1టి ,1కి | 5 ని 


నీ రిస నిద ॥ 


కేతయ్య పదములు 


818 


అప పా ప మ।పొ (పావని ఖాసా | ప నిసా! రీ || 
న గొం టు, కో. ॥డు ము 1 వ్వ | 
* రీ | ర. మాగ | రిసా॥ న ననిలీద।| నీ, ;సా ॥ 
గోపా 16 1 య డు | 
నిద । ని దనిద | న నినని ॥ ని ననినీద 4 పొవము | పొ, ॥ 
తం ;$టొ 1 లు 13 సీ (లే il 
1, రీ మ। మ గనముగ।పా. పామనునీద | పొ | మగరిగ ॥ 
దం ;$డీిం 1 చ క వి 1డీ చే || 


వ న రీసరి మ। ప నిదని । నారీ ॥ మగరిమరిన | నననిద । వ సమగ । 


సా దం ;$డీిం | చ॥ క నస్‌ 1డీ | చే 
రి మరిస 
న ఇంటికి ॥ 
చ నిద।పొా పా ॥ రిమ।|పా ;పనీద ॥ 
ఇత | నీ 1 కి «le వె 1$1ర చ |1 


|] 


పా రి రి|మా | మా గ ॥మపనిదపా।మా,.గ । రీరిమ ॥ 


నె .యింక |; లం 1చ మి . 1 చ్చె | 


స రీసరీ | మ గమగ | మగపా ॥ మగపమరిన [ర మరీ ॥ సొ 


నొ ఇ 1న్నా | ళ్ళ॥వ ల అ ,ను॥|స 


* ల్లీ 


820 జ[తయ్య పదములు 
స సనినీద్ధ నీ సా! రీఫా॥రి వమగ రిమ | సరీన1సా ॥ 
రిం es | 1 నా | | . 
సా నీదన | ని దపా । వనివని ॥ మ వననిదా | ని నరీ | సా Il 
(బతి | మూ 1 లి (సే - 1 రొ య i 


నిన । రి రీమగ | గా వమ గరి ॥ రీ రిమనరి | సానని 1 సా . 4౪ 


భా 1ర | మం ॥ పిం చే నా. ॥ 


నిని1నీ నిద | నిదనివ ॥ ద ని నరీన 1 నననిద । ద నిదప॥ 


ఇళ్ళ 


పతి య *, (ని 1ము ను. $ప 1] టి «ll 


పా (0అరఠిమ।పొ . |! నిదపా ॥ మ గపమనివ | పొ దపమగ (రీ రిమ॥ 
థ్‌ (క్తి 1 ద ॥య = (లుం చే || 


2) న రీ రిము | వనిదని | సారీ [మ గరిమరిన |; న ననిది వ పమగ ॥ 
నా భ | కి | ద ॥య | లుం 1 చే |] 


కతయ్య పనములు లివి] 


అవతారిక 


ఈ స్వీయ నాయిక మధ్య, విరహోత్కంరిత _తనపతియగు ఆదివరాహుడై న మువ్వ 
గోపాలుడు ఏవవిత వలదగిలెనో? ౧ుందుండిపోయి రూమాయెునమ్మా! ఎన్నడైనా 
నన్నెడబాని ఈలాగుండేరా? అని చెలికత్తెతో చెస్పుకొనుచున్నది ఈ పదమునందుగల రాగ 
సంచారములు యిందలి మూ టలలోగల అర్హపు సొంపులు కలిసి [శ్రోతలకు సంగీత సాహిత్య సౌరభ 
ములను వెదజల్లు నొక భావచి|తమురు అనుళవై కవేద్యముగా చేయును అచ్చుపు సకములలో 
ఈ పదము మోవానరాగమని యున్నది మా పాఠము శవాన 


శవాన రాగము (పాచీనము భాషూంగముకాదు, వెంకటమఖి సం పదాయమున నిది 
(శ్రీ రాగ జన్యముగాచెప్పి అంతరగా ౦ధారమును భాషూంగస్వరముగా చెప్పుకొన్నారు కాని 
వే తజ్ఞుల పదములలో సాధారణగాంఛార (ప్రయోగ మేలేదు, న 8 శమ తవ ముద నిస 
సనీదపమగరి గరి సౌ అను ఆరోవాణావరోవాణములు గల ఈరాగము యిప్పటి 26 వ 
మేళమగు వారికా. భోజి జన్యము మదనినరిననిసనదాపమదనిసప_రిగ మ 
పరినీ ద ప అనునవి రాగచ్భాయలను చూప్పచున్న (ఎ యోగములు తక్కినవి పదముల నభ్య 
సించి తెలునుకొనవచ్చును 


రాగం - శహన - | తిపుటతాళం 


ప* ఏమో రాడమ్మా ! ఇందుండిపోయి - జామా యెనమ్మా 1 
(41) 


822 ఊఉ|తయ్య పదములు 


అ ప భామరో' అదివరాహుజే - పడతినిగూజెనో ? ॥ ఏమో ॥ 


చ ఎన్నడైన నన్నెడపాసి - యీలాగుండునా * 
సన్నుతాంగిరో ! నామాట - జవదాటని విభుడు 


మన్ననతో యిపుజే - మగువవలతగిలనో ? ॥1ఏమోా ॥ 


వ నిలువదే నా మనను వానిజూడక నిమిష్మమెన 
కలసిన వేళాగుణమో - కమలజు |వాశఫల మో 0 
కలకంటి యిదే నిజము - కన్నులాన కల్లగాదు ॥ ఏమో ॥ 


8 మువ్వ గోపాలుడైన _ ముద్దు వరావాుడు 
పువ్వుబోణి ! రతుల - పొలుపొంద ననుగూడి 


నవ్వులకే యందు జేరి - నన్నుజూడకున్నాడె | ॥ ఏమో ॥ 
వ ' నిస!1ఠరి గరీ॥రీ ॥ దీ రీ రీ 4 
ప 1 మో 1 ఆ 1 ఢ | మ్మా | H 


రి గ [| మామాపద | పాపమ ॥ మ గాగమరి । రిమగరి | సొ || 





ఇం ; దుం డి పో ౨౨ 1. యు i 
సా ధపమా। ధా | దా ॥ ని సరిమమద్గ । ధసనిని । రిననిని ॥ 

జా 1 మా | యె ॥ న | | కీ 
సా | రీపమ గమ । రీగరి సని 1 


మ్మా .. సం 3s |e || 


తే్షత్రయ్య పదములు 828 


రి గరీ దీ | రీ | రీ 16 4 


బి సా ని స 
మ్మా. | || 


ఏ ,మో,. 15౮ | డ 


రీ 1 నిద పదాన । నీదపా పా ॥ మ గాగమరి | రిమగరి | సొ i 

















ఇ౦ం1దు | డి [పో | + 1యూీూ 1 
ధపమా। థా 1।1 శఛశ్లా॥గ్భ నగ్గ డారిసనీ 1 సా | 
జ) 1 మా | య ॥నం | మ్మా | er ill 
॥ ఏమోరాడమ్మా | 
అప దానిద |! పవపమనూమా।| దొ ॥ దొదనసనీ ! నా | సా క్ష 
ఖా మ 1 రో 1 ఆ (ది 1వ .॥ 
ద 6 । సా నరిగరి | సారీ ॥ సానినిసద | దపదా దసనిద | పాపా ॥ 
రా1హు | జే స .డ. తి 1 ని ॥ 
పమాప దవమా గగ (రీ | రిమగరి సా ॥ 
గూ “a నో | . 1 
9 6 గమవ దననీ దవమా ;| గా గమరీ | రిమగరిసా ॥ 
పమోరాడమ్మా | 


గూ ల మ | || 


[వ మావపదపమావమా ।; మగగమ | 8 గరిమ గరిసా | 


| వో 
| 


చ గరిరినీ దా 1 పొ 
1న 1న . స టామో 


ఎ న్న। జై 


| డ. 2 


ల్రీలి్త 


రతి 


ర 


గ్రా ల ల 


ల 


ఇ|తయ్య పదములు 





రీ గరి; గాగమ ।1పొాొవమా ॥।$మగాగమరి । రిమగరీి | సా || 

ఈ | లా ] గుం ॥ డు | 1న |] 

ప థభ।1ప మమా ॥। దా ॥ ద ననినినద |; ద ప చాదస।ని దపొపా॥ 
న్ను.! తొం 1 గి ॥ రో | నా [మా (| 
5 గ | మామప దపమా | మగగమ 1 ర గరీనుగరిసా ;సా ॥ 
జవ । దా an | త ఇని £9 భు డు || 
దానిద | పమమా నూ । దా [దా దనసననీ సాసా। సా ॥ 

మ న్న. | న ॥ తో యిపు!డే ॥ 
దరి । సా నరిగరి। సారీ ॥ సానిని నద | దపదన నిదపా । పా ॥ 


మగు! వ | వ॥ ల ద A 1 లె || 


మగాగమరి | రీరిరి | రిమగరి సా॥ సా 


నో 


3 «| + మో॥ . పమోరాడమ్మా ॥ 


శే తయ్య పదములు 8265 


అవతారిక . 


[పౌఢ నాయికయగు ఈ కలవోంతరిత స్వీయ తన స్వామివైగల చనువున ఏదేని 
యొకమాటయన్న నాతనికి అలకవచ్చునట _ చిన్ననాటనుండియు తన్నెరిగిన |పియునికి 
తనవె మాటిమాటికి ఈ విధముగా అలుకబోవుట తగునా? “ మేరగాదురమ్మనవే నా సామిని " 
అని చెలిక తైతో చెప్పుచున్నది 


రాగం _ శహన _ |తీపుటతా శం 


ప, _మేరగాదు రమ్మనవే నాసామిని 
అ ప. మోర(తోపుశాయక మా మువ్వగోపాలుని రమ్మన వే ॥ మేర ॥ 


చ ౯” అలిగేవోరు లేకో - అంతలో నే సమ్మతించి 
కలి సేవారులేరో కలికిరో యిపుడు 
చలపట్ట యిందు రాడు చాల చెప్పిన వినడు 
వలరాజు బారికోర్య వళముగాదోయన్మూ 1 మేర | 


826 


ల్ని 


తతయ్య పదములు 


నెవరున చేనొక్కటంశు _ నెలతయదే నేరముచేసి 

యనరానీ మాటలాడి - యలయించెనే ! 

వనిత మోవోంబుధీలో - మునిగి ఎట్లోర్చుదాన 

తనవంటి సామికిది _ తగవుకాదన వేకొమ్మా ! 1 మేర & 


మమతతో చిన్ననాజే - మచ్చికచేసి నన్ను 

సనమరతుల నేలినట్టి _ చనువునకు 

గమకించి మోవిపంట - గంట చేసితినని 

రమణి మున్వగోపాలుడు _ రాక పరాకుజేనెనే ! ॥ మేర ॥ 


.రీ1సా ; సానరద్గ ॥ ని సరిగగధ | స ధ్ధనద్గ 1 ర ననిన ॥ 
,మే1ర 1 గొ దు * !ర | 
న ॥ 


ధ్ర భఫఫముమా గ్గనీ సొ | *కసొ mes 
మ్మ... నః | వే 1 3 Lr ss. ws » | త | se సే , | 


దీ రీ గమా ।గాగమరిరి | గరిసా ॥ 


సొ, 1 మి హ్‌ జే ని ॥ 

సొ, | | ర. ॥[నిదపొదవమా। గా మగా .మ॥రీ గగరిసా॥ 
hiss | నా॥ సా ‘ మి శ 1, ని + ll 

సా |. రీ॥ రిగమవ దననీ దపనూ [గా మగా మరీ గ గరిసా ॥ 


pl | నా॥సా 4. DO | లట. క 


క్‌! (త య్య పదములు 827 





4 సా 1.1 ముద ॥ ని సరిగ గదా | రిన నిసాద నివఏ।;పా మ గమరీ॥ 
ws 1. నో ॥సొ ఈ ఖ్‌ ఫన్‌ 3 |] 


CLT 





అవ గరిసొ సా; సొ సొ రి రీ 1 ది గ$మా ॥ 
మో1ర (తో ॥పు క 1, | 

గ మగగమరి రీ రిమగరి । సా ॥ సా దా! ద నిసారిసని న | సాదా ॥ 

య .క .॥।మా | | ము 1వ్వ .. | గో! 











పదా సనిదపా | పాదపమప | మగమగ ॥ రీ రిగము దననీ | 


లల 


లు న శర | 
ద పమాగా మ।॥రీ గ గరిసా ॥ 
ము 1న || 


అలానా రాపయటకాిర్తాబున 


౨ సొ  సా।;సా సా రి ॥రీ ....1|రీ రిగమా | పా,ధవపవమా,పీ॥ 








వే..మో।ర 1, తో *వు (కొ | లస (1 


మ గగగమరి । రీ రీమగరి సా ॥ 


య .క మా , | || 





కన పను 


సా దొ! నీ సరిగ గద |! చొ నని ననినని ॥ 


పందాల 


నిస దన నిదపా | 
ము |వ్వ WEIR a + ॥ పొ san | 


లం 
క 
ర 





పాదప మప | మగమరి ॥ రీ రిగమప దననీ । ద సమాగా మ |6 గ గరిసొ ॥ 
లు, 1 నీ. ॥ర 1! మ ఎ న, , ॥| 
సౌ, 

వే, ॥। మేరగాదు; 


828 చే (తయ్య పదములు 




















చ . దసనిద పా ;పా దపమమా ॥మగగగమరి రీ [గా మపా॥ 
అలి; గే ; వాం ర లు... లే 1444 ॥ 
పా. దానిద ।! పమమామా। దా ॥దొ | దారిస నిన | చా స నిదపా॥ 
రో . అం త, లో ॥నే 1న 1 మ్మ 4|| 
పా పారి।రిరి రిగమప । దసనీ దవమా ॥ మగాగమరి । రీ రిమగరి సా ॥ 
తిం చి $కలసే వా.॥ర లు. |; లే 16 ॥ 


ముం ంలయతాలానటా నాలం నాకా పదత. 


పా నిస। 6కి గమా।గా మగా మ॥గరీగా మచ।| పొ ప్రా, ॥ 


కలి |కి . | రో [యి పు డు 14 | 
పా సస;।పా .,సా .॥న రరీ సా (| సారిగ రిననీ। న నినద ॥ 
చల।ప ట్ర ॥ యిం దు (రా | డు, ,॥ 


-న్యయాకకాగాలలుడకికాతంాడా నాలా నాయావానాు తవింయిత శంకు 


దొ దా।ప దనిద న । నిదపా పొ ॥ మగగగమరి | రీ రివగరి సొ ,॥ 


“బో !లొ 4 | చె॥ ప్పి న విన డు ॥ 
1 సొ నిస।రీ ర nN రిరి రిగ మా।నుగగమ।రిమగరి సా ॥ 
.వల।రా ॥|జ ॥బొ., రీ కో. | ర్స్‌ ॥ 


2 సా నిన।[ర5 ॥రీ ॥[గరిగామపా ద।వ మగా గమారి | రిమగరీసా, 
వల।రా. ।|జు, [పా ..ర LE 2 le. ర్వ! 
సా దద। ని సరిగ గద |, దా నద నదసద ॥ 


వళ ।|మను, [గా ॥ i 








దారిన నీస దననిదపా | మగగమ । రి మగగి సా॥ 
దో య, | మ్మా || 


సా. 
మేరగాదు ॥ 


చేశ య్య పదములు 889 


అవతారిక 


నాయిక పరకీయ, పరోఢ తనకు |పియమయిన చేష్టలను చేసిపోయిన నాయకుని 
తా నెరుగనటు నటించుచు, ఆతనిచెష్టలకు లోలోపల సంతోషించుచున్నను, కోపగించినదానివలె 
నటించుచు చెలిక _త్తెకు చెప్పుచున్నది ఈ వదమునందుగల సంగీత సాహిత్యముల ఒద్దికలు, అమరి 
కలు స్వాభావికములయిన అభినయ నూచనలు విని, కని ఆనందించవలెనేకాని [వాయ 
నలవికావు 


శంకరాభరణము |పాచీనమేళము సర్వగమక వరికాదులతో నొప్పుచూ అత్యంత 
మనోపారమ.గా నుండెడి రక్తిరాగములలో నొకటి సనంపూర్ణ సంపూర్ణము వెంకటమఖి 
సం|పదాయమునను యిచేవిధముగా చెప్పియున్నారు. కే|తజ్ఞాని పదములలోగల రాగ భావ 
ములు, స్వర సందర్భములు గమనించినచో (పాచీనులకు ఈ రాగమునందుగల యఖిమానము 
స్పష్టము గును 


రాగం - శంకరాభరణం . (తిపుటతాళం 


ప _ ఎవ్వడే వాడు నేను! పవ్వళించిన వేళ 


అ ప. పువ్వువాణము వేసి - రవ్వ జేసిపోయె || నెవ్వడే క 


(42) 


880 


జె[తయ్య సదములు 


పటపగలు వాడువచ్చి బలుదటడయి నాయిలు జొచ్చి వా 
లు లు య 
డు నన్ను చెటబట్లి కౌగిలించి 
ట కుట్‌ 
గట్టిగా నామోవిగంటు వేసి” మె ॥ నెవ్వడే ॥ 


గరిత వానికి నేను సతమా ? నన్ను 

గద్దించి పలుకుటుచితమా ? 

పురుషుడూరలేని ఆ (పొద్దుమావటి వేళ 

సుద్దుల శేలించి ముద్దు జెట్టిపోయె ॥ నెవ్వశడే ॥ 


వెన్నతిన్న పిన్నతనమా ! అల్ల - | వేతలగూడిన గుణమా? నన్ను 
కొన్న మగనీవల కొంగుబట్టిగేసి 


చన్ను లొడిసిపట్టి చల మేటికనిపోయె ॥ నెవ్వజే ॥ 


సేదఫాదలకిది యూరా? యిందు పిన్న “పెద్ద శఅవరులేర ? యీ 
వీధి వారలెల్లి - వింతిచూడ నె కాక 


వాదు ఫిరష్యదేది _ ధరణి" లేదాయె ॥ నెవ్యడే॥ 


నీలమేశ్యామలాంగుడు మంచి మేలు పీతాంబరధారుడు వాడు 
లీలతో వదియారువేల గోప 
స్త్రీల చేలిన మువ్వగోపాలుడని పోయె ॥ నెవ్వడే ॥ 


జత య్య పదములు 


ప గా।|ప పమగ | గాపమ 1 పా | దాపొ । పదనీ । 
. ఎ 1వ్య a 1 వొ, డు సే ;। 

నని | సారిగ రీగను | గరిసా ॥ న నీరిసాని | దానీ, సా Il 

ను ప వ్య ] థి[చి.న 1వే (ళ | 


దనీ | సానరి ॥ గ సద దపా। ప పమగ ! గావమ ॥ 


పు !వ్య 1$ఖా ॥ణ మమ #5 | సీ i 


పా ,గను | పొదని దనీ । ననీపా ॥ గ మవదాఎ పా పమ గరి | గరినా ॥ 


ర 1వ్వ | దే॥సీ | ఫో [యె ॥ 
నీరస సద్ద నీ;సా | క |, ప మగరి | గరిసని ॥ 
నె, వ్వ। జె | | | వా |* .॥ చెవ్వడే॥ 


మద పపమగ మ గమరి ॥రి మరిరిసా | సాగరి; సా | 


చ 
గరి।|త వా ,4ని క it ను || 
నీరిస సదనీ।1సా |; | సొ | సారీ; గా మా॥ 
స త 1మా | || 1న 1 న్ను || 
పా నసనసద।1దాపా।;పవమగ॥[గరిగా పమగరీ,సా ;సా ,॥ 


గ | ద్దిం | చి ॥ వ లు కు. | టు || 


882 


ఉ[తయ్య పదములు 


నీ రిస సద్గనీ 1 సా ॥ స ప।పపవపమగ | గా పమ ॥ 
చ త 1మా | || , పురు[షు . !తూ. ॥ 
పా పదనీ సా ॥సా నని। సారిగ రీగమ | గరి సా॥ 
ర ల [ఏ ॥ అ వా ద్దు | మా ॥ 
ది 

న నీరిసాని।[సదనీ; సా ॥ పా।పదనీ;:సా రి ॥ 

అ టి వె. |, ళ || ను ।ద్దు | ల | 

ద సదదపొ ।; ప పమగ | గాపమ ॥1॥ పొ గమ । పొదని దని । ననిపొ ॥ 
క 1 Do 1 చి A ము ద్దు . బ ॥ 


గ్‌ 
టి క టే ॥ నెవ్యడే ॥ 
(A) 


చే. [తయ్య పదములు 888 


అవతారిక * 


సామాన్య నాయికయగు ఈమె సౌందర్య గర్విత తనకన్న సౌందర్యవతియు, కామ 
కళా నిపుణయు, చతురయునగు యింకొక సతిని తనస్వామి వలచెనేమో! యను నందేవా 
ముతో తాను చేసిన ఉపచారములన్నియు చెప్పుకొనుచూ, ఆమె తనకన్న ఏ విషయమున అధికు 
రాలని గద్దించి తన స్వామిని యడుగుచున్నది. 


రాగం - శంకరాభరణం - (తిపుటతాళం 


ప. ఇంత మోహమేలరా ? - ఇందరికంశు - ఆయింతి చక్కనిదేమిరా ? 


అ పః సుంతసేపు దాని చూడకుండగ లేవు 
అంతరంగము తెలుపవది ఏల మువ్వగోపొల ! 1 ఇంత ॥ 


చ* సీకెదురుగవచ్చునా ? - నెనరూరగ - నిండు కౌగిట జేర్చునా? 
ఆకుమడుపులిచ్చునా _ తన చెలిమికె నవాడని 'మెచ్చునో? - తమిహెచ్చునా ? 
ఏకచి త్తమున మీరిద్దరు = యింపుసొంపుగ నున్న ముచ్చట 
నాకు విన విన వేడుకయ్య్యీరా 1. యిపుడానకిరా ' నాసామి! ॥ ఇంత ॥ 


శ తయ్య పదములు 


మోవి పానకమిచ్చునా? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా 1 

తావిపువ్వులు తెచ్చునా - తన పొగనుకు 

తగినవాడని మెచ్చునా - భావజుని పూజలొనరించిన 

యావనిత పేరేమి సెలపీరా _ సిగేలరా ? నాసామి ! 1 ఇంత ॥ 


సంతోషముగ నాడు నా తంబురబుటి - సంచుపాట పొడునా * 
వింత రతులకూడునా * ఆసమయనున 

విడువకుమని చేడునా * గొనియాడునా * 

సంతతము నన్నేలకొనియా - కాంతశె వలచినపుడె యిక 


కొంతయున్నదో మువ్వగోపాలా - గారడమేలా ? నాసామి! 1 ఇంత | 
న నిసా ; ద నిసా ,.!న రిగమ।దవగరి॥ 
యిం 1త .; మో [వా , | మే. |} ల ౨, ॥ 

సా | . (వ పమగ ॥ నూపా వ పమగ | మగరీసా ॥ 

"రా (న 1 యి6, 1ద రి ,। 56౦ | శు «ll 


సాసనిసని।[సా రిగ।|రీ సా॥ న గరిరిగా; మామాదప | గరిరీ॥ 


ఆ .యిం |8 ౨. .చ॥క్క ని 1 దే 1 మి॥ 
షు... | 1 5 నుగా ॥ మూపొదా।! పా ,1వ మగరి ॥ 
“రా | యిం. ॥ ద రి 1 కం శు, || 


గరిసని దని, సా రిగ।కిసా॥ సా రిగాన | సరిగమ | దవగరి ॥ 


ఆ ౨ యిం; తి | చ॥క్క ని | దే 1 మి ॥ 


జ(తయ్య పదములు 385 


న న. 


5, సొ, 1 గా గము॥పాపదినీ నని నగరీ | న నిదవ ॥ 
సా | 1 యిం 1దరి .।| కం (సు | 





వమగరి న ని!సా రగ | 5 సా॥ఃన గరిగామ । మ వదని | ననిద పపా॥ 


ఆ. యిం 1తి | చ॥క్య్తా ని | బే j= క 
4 గరీ సౌ 1, పొ మా ॥ గాగగరిన న సదవ | ప పమగ ॥ 
రా re 1 యిం క దరి కం 1 శు | 


మగరీసా సని సా , ఇగ | రీసా॥ స గరిగామ |! మపదని | నని ద పపా ॥ 


ఆ. యిం తి | చ ॥క్య్ళ్మ ని |దే. .। మి I 
గ్గ రీ 
రా ఇంత మోవామేలరా ? 

అప సా। నదనీ।;పా ॥గ మపదాొప । ద పమగ |! పమపమ ॥ 
+.నుం|త .| సే .॥ పు 1 దా ని |] 


9 పా,..సా। సదనీ। పొ ॥ ద పమగమరి | గ మపా । దాపా 1 


సుం | త | సే ॥పు. (దా ని i 
వమపమ గమ ।పా 1 చా పా॥పనదదనీ। సా సా | 
చూ 1డ కుం ౨ 8డ. గ, లే [వు . ॥ 


1) సా సని|సాగరి | రీ సా ॥ న నిరిసాని | దాపా | పదనీ ॥ 
అం | త రం, ॥$గ,ము.।[ తెలు1ప ॥ 


886 


ఉ[తయ్య పదములు 


సాసాసరి | సనీదా | పా ॥1సప మగామవదవ ।| వమగా ।1నుగరీ॥ 
వది .।![వఏ* ।| ల. ॥1ము వ్వ 1 గో [పా .॥ 


సా న ని। సాగరి రీవమ । గరిసా ॥ ననిరి సా నీ ! దాపా ! పదనీ ॥ 
ల అం $త | రం॥గ. ము,.। తెలు!ప .॥ 


సాసా ర | సనిచా।; పా [$మవదనినసని ! స నిదా | పా మగరి ॥ 
వది ౨1 ఏ ల, [ము వ్వ, | గో | పొ | 


సౌ 
ల ఇంత మోపామేలరా ॥ 


ముగ! మాపా | పా 4పా ,. 1పా .।; ద దపమ ॥ 

నీ, [3 దు[రు .॥గ. 1వ | చ్చు ॥ 
పా గమ ।1పొదని దని । సనీదా ॥ పొ, | పపమగ । గామరీ ॥ 
నా సిన ।| రూ | ర [గా 1నీ౦ం ; డు... 1 


రీ గమ । పదమప । గమరిగ ॥ సగరివమగరి | సా. |; సద్గనీ॥ 


శౌ 1A. 1ట ౨౨|| వే... | ర్చు | I 

సా సా।|సా ; .సొ॥। పొపదపముగా గా మపనుగా గామరి॥ 
నా ఆ ॥।రకు 1. మ ॥డు పు 1 లి క సుల! చ్చు ॥ 
రీ, గమ । పొసద | చాపా | పమదపామ | గా మపమగా । గామరి ॥ 


నా ,తన |; చె 1 లీ 1మీ గ. | న | వా ll 


ఉ|తయ్య పద ములు 887 


రిమరిరిసా।సా .1సరగ్గనీ॥సా । పదవమ । గామరి ॥ 
డ ని 1 మె 1 చ్చు 1 నా త ము | 
రి మగా | మవూదపమా । పొ || 
"పొ | చ్చు 1 నా | 

సా। సదసని |! పొ 1 ప మదపామ । గా మపమగా గా పసన ॥ 
వ 15 *౨ | చి త్త ము 1న 1 మీ Il 
పా గమ।సానద | దాసా [1వ నదదనీ। సా సా. ॥ 

అరి ద్ర 1 రు 1యిం పు 1।1సొం పు. ॥ 
సారిగ రిగ మగరి | వ మగరి | సా ॥నీ రన సద నిప।1దానీ సా .॥ 
గ ను 1 న్న ॥ ము | చ్చ 1ట i 


పా। పదనీ | సాసా ॥ న వనిదపా | పపమగ | ప మపమ ౪ 





నా 1కు 1 విన ॥ వి న |వే. |డు i 
పా ప దనీ।; సా .॥[సా గ మ । పాదని దని | సనిదప ॥ 
క్ష | య్య | రా 1, యిపు।[డొా . .! న.॥ 
గమపదావ ।ప మగరి !ర ॥మ గరిననీరిస|నర్గనీ 1సా ॥ .. 
త్త Nero 4 నో సా | ED ౪ 


యింత మోవామేలరా ॥ 


(43) 


888 జ తయ్య పదములు 


అవతారిక 


ఖండిశయగు ఈమె సామాన్య నాయిక. ఆదిపరాహుడయిన మువ్వ గోపాలుని 
“ ఆడితప్పకుమని, మటుమాయలు చాలించునుని, ముస్వెవగలు చాలునని, తప్పునుద్దులశకెల్లి నే 
తాళెదానను కానని చెప్పుచు తనయందు |చేమానురాగములుచూపుమని, దయతప్పవలదని " 


"వేడుకొనుచున ్నది 


రాగం - శంకరాభరణం _ (తిపుటతాళం 


రి 


అందగాడ వొదువులిరా - ఆది వరాహా 


అ, ప, అందుకై తే జాణవు - అల౦దుకై తె జాణవులేరా - ఆది వరాహ ॥ ఆంద ॥ 


చ* మొప్వెవగలు జాలించు - మొగవారులేరో సీమలో న 
న్నప్పుగా పిలువమ నేవు ఆదివరావా 
తప్పుసుద్దుల కె నే _ కాశేదాననుగాను 
అప్పుడే విన్నవించినాను - ఆధివరావా ॥ అంద ॥ 


శ్చ తయ్య పదములు 889 


2 విటరాయ నీతోచేరి _ వేగించిన నాసొమ్ము 
అటమరించేది న్యాయమా ? _ ఆదివరావా 
మటుమాయలు చాలించు - మా కియ్యవలసిన పై డి 
అటు బెట్ట మాటలాడు - ఆదివరాహా 1 ఆంద ॥ 


8 కోడకాడవై మువ్వ - గోపాలునివలెనా తో నో 
రాడ జూచేవదేమయ్య - ఆదివరాహా ! 
ఈడు లెని రతులనే - యియ్య రాని జాసలిచ్చి 
ఆడితబ్బకు దోసము - ఆది వరావా ॥ అంద ॥ 


రిమగా।సాొ |సొ.న్గి॥సా రిగాస।రీ 6 .n 


es 


అం ౨ ।1ద గా 1 డ వొ ;:దు 1వు ॥ 
రిగమూదపగరి।సా | .1పాదనీప | పాదని దని 1 పా మ॥ 
లే . రా | ఆ ది.।[వ రాం 1 
ప మగరి 
హా అంద ॥ 


ల వదనీ సారిగ రిన | సనిదా పగ | మాదప పమ॥గ రిసరి 


ఆ ది 1 వ, | రా 1ఫా , అంద ॥ 


§40 


'శతయ్య పదములు 


దో | పొ 1 ద పమగ ॥ గాపమ గామరి | రి మాగ।గ పామ ॥ 





అం |।దు 13. 3 జా tee i 
పా | మపదని ॥ సా నని । న రినరి | గసరీ॥ 
వు | 1 అ || లం 1దు . క ॥ 
ర్రీ | గ మరిగ సా ॥సాదదనీ । సా. [సా ॥ 

శ | జొ ఇ ॥వు ,. | లే . ॥1రా ॥ 
ని రిసా నిదపమ।మదపా మగ | రిస న మగా ॥ రిగమప 
ఆ ద 1వ రా | హా It అంద ॥ 


రామయ మునినా లలా ననమనానో కానా. 


+ మా। మా నూ ॥[మాదపాద।[ప మగా మగరీ | మ గమా॥ 


పా మవ! చానీ ।, సా, 1 పొదని దా నిపా | పమగా మగరీ।! మగమా ॥ 
చు మగ । వా. (రు | లే . రో 1 పీ మ; లో I 


పా మా।;మా 1మా ॥మాదపాొద!పమగామగరీ । మరిసొ ॥ 





న న్న ।ప్పు . 1 గా పి లు 1వ *1మ. ॥ 
నీ రిన సర్ధనీ | సా | (పొదనీవ । పొదనిదని।;పా మ॥ 
"వే 1వు, | ॥1ఆ.ది $వ | రా |] 


ప మగమదా 1 సా ద వమగ ॥ గావమ గానురి రి నూగ | గపొమ ॥ 
వా. త 1ప్పు ను .,. ॥| దు ల [కె ॥ 
Q 


జ[తయ్య పదములు 41 








షా, ,! 1మపదని॥సా .న ని। సరిసరి।గ నరీ॥ 
ల్ల. నే || తా | ఖీ దా i 
రీ రీ 1గ మరిగ।సా ॥ . పదనీ। సారిగ రిస ।; సనిదాపమ | 
నను 1గా . 1ను .॥ అ పఫు। జే 1 వి న్న । 


చదాపాొా ।|వప మపా।పదసనీ ॥నిరిసా నిదవమ । మదపా మగ |।రిస సమగా ॥ 


వించి 1 నా | ను॥ ఆ ది [1వ రా।1*పా 1 
రిగమప 


అంద ॥ 


849 శే తయ్య పదములు 


అవతారిక 


[పేమగర్వితయగు ఈమె సామాన్య నాయిక కంతునిగన్న కరిగిరివరదుడై న మువ్వ 
గోపాలుడు ఈమెకు నాయకుడు అతనితో “నీ సొమ్ముచేసితి నామేను నను విడనాడే నను 
వగ మాను. తిడరక నీవు నా చై వముగాను మనసున శెంచితి తెలిసి మువ్వ గోపాలా! 
దేవుడవె తి వీనాడు ' అని వేడుకొనుచున్నది ఈ పదమును అచ్చుపుస్తకములలో కాంభోజి 
రాగమున వేసియున్నారు మాకు శంకరాభరణ రాగమున పారము. 


రాగం - శంకరాభరణం - ఆదితొళం 


ఎంతలేదని ఎంచకురా |! 


et 


ఆ. న కంతునిగన్న చక్కని - కరిగిరివరదా ! నాసామి! ॥ ఎంత ॥ 


చ నినుజాసి తాళలేను నీసొమ్ముశచెసితి నామేను 
తనివిదీర్చుకపోనీను _ దక్కి తినేను 
నను విడనాజే - నను వగమాను 
మునిచితి మోహము నామదిలోను 
తనరగ నీవు నా చై వముగాను 
మననున నెంచితి మక్కు-నతోను ॥ ఎంత ॥ 


ఇ[తయ్య పదములు 848 


ల 


ఈ 


ఇక్కడనుండ మనసాయ _ నిది ఏమో 'తెలియనీమాయ 
చొక్కు పొడి చల్లినట్టాయ - సుగుణవి'ధేయ ! 
౧ ౧౧ 
అక్కడ నీవు నన్నరమరనేయ - జిక్కితి మదనుని చేవిటరాయ ! 
(మొక్కిన |త్రిప్పవు మోమీచాయ 
చక్క-నిసామి చాల నినుజాయ 1 ఎంత ॥ 


తెలిసి మున్వ గోపాల - దేవుడవె తివీవేళ 
కలసి యేచుట మేల * కంటి నీలీల సామి _ సొలపుననను దయజూడవదేల ? 
చెలిమి మానియేచెదవు - వలచితిరా నిన్ను వరద నాపాల 


గలవని నమ్మితి కరుణాలోలా ! ! ఎంత ॥ 


సా సదనని । పా మ।గా మషపా మ॥ 
ఎం *త 1 లే | ద . I 


దానా లా కాకా శాగా ద 


గామప గామరి మరిసని।[ససా ధ్గనీ1సా ౪ 





ని ఎం చ, కు- రా ॥ 


సా ,న దనీ । సా,ని। దాపా॥ప మమద పమగా। గా మపమగా ; గామరిరీ ॥ 
కం తు ని గ న్న చ | క. 4 ని ‘lh 


మగమాపాదా ।వదనీ సా ॥రీగమగరి సారిగ రిన | నీ సరి సనీ | నదనీ॥ 
క, రిగి,1॥రి,.1వ . ॥ర Os అ సా 4 1. మి॥1ఎంత॥ 


844 


శే తయ్య పదములు 


పాదళిపా మ।|పా ముగా ము!ఫపా సగా మ॥ గ మపమపమగరిరీ .! 


30-౫ 1 ము | వ్వ | గో | 


మగగరి। సరిగస రీ రిమగాసా | స నిసర్గ । ని పద్గని ॥ 
పొ | ల॥ దే వు డడ వె .॥ 


 అఎనివాఖనినానాననానానాంతానానానానాఖ నమన 


రిగస ఠీ. |1గమ దపగరి సా ॥ 
త్రి కీ (వే | శ ॥ 


పొదనిపొా,మ।పా మగా మ।పా నుగా మ॥ 
కలి సి. [యొ | చు || 


గ మపమపమగరి రీ | మగగరి | సరిగసరీ ॥ 


ట ॥ | మే 1 ల 


రి మగా సొ | స నిసధ్ధ।1ని పగ్ధని ॥ 
* కం ఓ ని id || 


మకసల తతానాశుడుంలాలుంతలకాలాతానారండాయయాలాన. 


సా రి గసరీ ; గ మదపగరి,సా ॥ 
ల. సా 1 మీ || 


పాదనీదపామ!।పా మగా మ|।|పా మగా మ॥ 
సొల పు 1న | || 


గ మపమ పమగరి రీ |; మగగరి | సరిగస రీ ॥।మగమాపాపా । మపదని। సాస్తా ॥ 


ముక స 4 1ద...[! య ॥చూ డవ।| దే... ల॥ 


క్షేతయ్య వదములు 845 


దానీసా 1 సా రిన రిన।రీ .॥న రిగమ గరిగా 1 గామగ రీగరి|సా ..॥ 
చెలిమి ||మా ని ॥యే. చె .1ద su Wl 


నినగరిసానని। ననిసా।న దనీ॥సా నిదపామ।1పా మగా।గాపను॥ 


వల చి | తి రా 4న న్ను *1వ ర।1ద గ్ల 


పా ప మపొ । దాపొా । పమముద ॥ పమగా గామరి । గా | గరిసా ॥ 
నా పొ 1 ల గ .,. 19, వ *|ని 1న 1 


స నిఫారీసా! రిసరీ | గరిసా ॥ గ రిగామాగా | మగవూ।1పవప దనీ॥ 


మి తీ 1క | రు ॥1౯ణా | లో లా ॥ అంద ॥ 


(44) 


846 శేతయ్య పదములు 


ఆవతారిక : 


పరకీయ, పరోఢయగు ఈమెకు హితవరులై న చెలులెవ్వరును దగ్గరలేరట తాను 
వలదన్నను వినక తనను గూడిన మువ్వగోపాల దేవుని (పారించి, తనను కుందరదనలు కూడి 
గుసగుసలాడక మునుపే కాపాడుమని వేడకొనుచున్నది ఆఖరిచరణమునందు ముప్పుగడిచినది, 
కోరిన కోరికలెల్ల కొనసాగ మువ్వగోపాలా! నీ రూపమున నేను నీకే కందు మగవాని 
అనీ అంటుంది 


బేగడ రాగము పొచీనము భాపాంగము యిందుగల స్వరములు గమకయు క 
ముగ పట్టుట కొంత కష్టసాధ్యమయినపని యింతేగాక ఆరోహణావరోహణములపై అంతగా 
ఆధారపడని రాగ సంచారముల, రచనలను అభ్యసిం చి శతెలుసనుకొనవలసియుండును ఇది ఇప్పటి 
20 వ మేళమయిన శంకరాభరణ జన్యము 


ఆరోహణ సగరిగమపదనీదఎసా = అవరోహణ. ననిదవమగరిస 
రాగం _ బేగడ - (తిపుటతాళం 


ప,  వెతశకి తేరాపోయి - వేరు వెల్లింకిని 


అ. పః హితవై న చెలులింక - యెవరు వద్దలేరు 1 వెతకి ॥ 


తేతయ్య వదములు 847 


చ ఒట్టు పెట్టనగాని a యోరివిన వై తివి 
తిటిన తిలుల . దీవెనలంటివి 
శి గు 
పట్టుకొంటివి రానన్ను - బలిమిగూడితివి 
ముట్టునెః దస్పెను - మొగవాడూరనులేడు ॥ వెతకి ॥ 


బి నింద కొడిగటితిని _ నిన్నన నిలేదు 
రి 
యింద నీయదు కూడు - ఇకసేమి సేయుదురా 
మందుమాకులడిగి రారా - మం (తసానులవద్ద 


కుందరదనల.౪. డి _- గుసిగునలాడకమునుెవీ ॥ వెతకి ॥ 


ఫ్రీ ఊరికిపోయి నమగడు _ ఉటివడటు వచి 
టొడేట జ 
యీ రేయిననుగూడె - నీక దూరుఖాసె 


కోరిన కోరికలెల్ల - కొనసాగ మువ్వ గోపాలా ! 


నీరూపమున నేన. - నీకే గందు మగవాని 1 వెతకి ॥ 
వః ద్ధని|సా..! సొ॥గ రిరీ, 1 గా మాదప।గపగరి॥ 
వెత | కి |! శతే॥రా,. Tu | oll 


(1) 
సా  మవ। దపసా। నస దనీ॥। ద పమదపమ | గమవమగరి. | సానని ॥ 


యి వే ;రు | వె ॥ల్హం hes సతత WY 


(2) 
సరిశని ధథప మవ । దాదరి ।; సాసరి ॥ సా నిదపా।పా మగా మ । పమగప మగరీ ॥ 


+, వే. రు .[వె ॥౪ఆం వటం తహ Yee a |] 
న్‌్‌ 


$46 తే తయ్య పదములు 


(3) 





సరిసన్సి ధప మప | ద పమగ । గరిసరి॥ సా నిదపా | గమపద నీ। దపనుపగరీ ॥ 





వే (రు వె. ॥ల్ఫ్లం . 1కి *1ని 
సరిసని ధవ ధద్ధప1।1సా. 1 రి॥సా ఖ్‌?! | 
వెద 1కి 1 శత [1 రా, Ws ఇ! 
అప... గమ।పాదప। సా. ॥ సా నగరిన నిన 1 దపదప। సా 
_ పొత।వె ;న 1 చె లు లిం క్ర |॥ 


ll 


గమ | పా పదరిన | నిదదా॥ ఫౌ పమదపమ | గాసము గరీ 1సా, ॥ 


I 


wes WE | వ ॥ద్ద | లే రు 
లి .. వనిసా। గరి రీవమ | గరీ సా॥సనిదదపా।పొ మగా.ను। 
౨, ఖల, వ (రు # ea వ ॥ద్ర ల 


పమగప మగరీ ॥ స రినని దగ్గప 


పసు 4 కరు... ౪ 'వతకిళేరా ॥ 
చ; , గమ।పా, 1పొా, ॥పా.. ,; దారిన నీ। దవదా ॥ 
*నిం ; ద | కొ... 8డీ | గ, | టి il 


ర్న 
పా గమ।1పా దనీ। దాపా॥గ మపదపా । పమగపమగరీ ; రీ 
థి ని, |న్న.,. lS wD. ఈ 1 లే | దు 


శేతయ్య పదములు 849 


దీ గా [గా ,(,గరిగరి ॥ గ రిరిప మగరి (సా సౌ. | 
యిం 1ద నీ ,॥య దు కూ .!డు ॥ 


సనిద్రపద్ధ్ద ప।సొ సా. ॥సాగరిరీ। గ మదప । గ పగరి ॥ 


యిక । నే 1 మీ 1 సే యు 1దు || 
“గ మ।పాదవ। సా 1 సా నగరిన నిన | ద పదప । సా | 
రా మం 1 దు మా. [కు . ల | డఉ.గ | రా || 
సా ప నిసా |; గ రిగరి | గ రిగరి ॥। గ రి రీ వమగరి | సానరి | న నిదా ॥ 
రా ముం = [త | సొ 1 ను ల వ్‌ | ద || 
గ 
పా మప । చారీ! సా 1 సానగరిన నిన | ద పదప | సా nl 
కుం । ద 1 ర 1 ద న 1 లు | గూ Il 


సా, నుప । దాదరి । ననిదా ॥ వ మదపామ । పొ ముగా.మ।1వ మగప మగరీ ॥ 


డి గుస | గు 1 స [లాడ 1క ము ను It 





860 ఊతయ్య పదములు 


అవతారిక 


పరకీయ, పరోఢ నారుక అను వంఓరిగానున్నప్పుడు పరమాత్ముడైన మువ్వ 
గోపాలుడు తనను లాలించి ఏలినవిధములు ఒక్కటొక్కటిగా చెలికత్తెకు చెప్పుకొనుచూ, 
ఆతనిచె తాను కోపగించుకొన్నట్లు నటించుచున్న చతుర ఈమె 


రాగం _ బేగడ _ |త్రిపుటతాళం 


ప, మగువ రుంత దుడుకు తగునే వానికి నేను - మగనాలగాదట"'వే * ఓ! ॥ మగువ ॥ 


అ. పః నగధరుడొ మువ్వగోపాలునికి మెం 
నగవులౌనని తలచి - మొగమాటమాడినాను 4 మగువ ॥ 


చ రమ్మని నామనవి _ కొమ్మని నే నీదు 
సొమ్మనుచు వచ్చి - [కొమ్ముడిలో మంచి 
ధ్ర మృ్మని వాసన (గమ్ము వీరులు తురిమి 
నెమ్మి తోడుత ముద్దు - లిమ్మని పిలిచెనే ! ఓ ॥ మగువ ॥ 


'చేతయ్య సదములు శీ51 


es 


es 


ట్టు పటాని పూల - పొవడ సరిగల 

బుటాలరవళల్లా - గటగా వచ్చి చే 
లే య లు 

బటి పింజరించి = దిట్టముగా నాదు 


౬ 


గుట్టు చూపుమనుచు - మట్టుమీరి నవ్వెనే ॥ మగుప ॥ 


ఒంటిగానే పడక - టింట నుండగవచ్చి 
జంట కుచములగోరు - లంట నాటి ముని 
పంట మోవి నొక్కి - దంట వగలకళ 


లంటి రతుల సొక్కి-ంచి - వెంట వెంట తిరిగాను ॥ మగువ ॥ 
సస గా గా. ॥। గాపమ గరిగరి గామా । పొ || 
మగువ 1 యిం ॥త | దుడు ।; కు || 


గమవగరీ।[ సా. 1సా ॥1సొ  నవ।[దచదాననీ న। దాపా॥ 
త గు | నే | ॥ వా సప. | నే I 


పాపమగరిగ మ । వ మసమ | పమనని ॥ద పమదపా |! గమరి ।సౌా.ని॥ 


ను ముగ ||నా | ల ॥గా ద ట।॥వే || 
ఛథావాసనస। గరిరంయమ | గా ॥ గాపమ గరిమరి | గామా ।[పదపా ॥ 
ఓ , మగువ , (యిం ॥త = (దుడు | కు, . ॥ 
గమసగమరి సా. | 1మ గగరినరి | సానిదా ని|పా.మ॥ 


త ,గు. 1నే. .!.. [వా త టం వాల శ WY wi 





త్రీక్‌లి క[తయ్య పదములు 
గాపమ గమరీ గ మ।1ప మవద పదనీ | దొపా ॥ 
ను మగ | నా | అ ॥ 
ద పమదపా | గమరి స నిరిససా ని ॥ 
గా. .1ద ట|।॥వే 
ప ధ్గపా 
ర్డీ మగువ ॥ 
అ వ, గమ | పొ 1 దాపా॥ సా సొ ని|సా ,॥ 
నగ ।|ధ రు అ ల. | ము, | వ్వ I 
.సా।|గ మగరి | పమగరి ॥ సారిసనీ ద వదా।పాొ ॥ 
: గో (పొ 1 లు ॥ని కి | మే | ర I 
2 గమ । పొదవ! సా “సొరి రీన నిస । సా సొ ,॥ 
నగ1 రధ 1 రు [జె + (| ము | వ్వ || 
సా।; గామగ రీ । రీవమ గరి ॥ సా నగరిన నీన | దపదా।!పా | 
గో, పొ 1 లు 1ని క్రి మే | ర I 
మవ ।దాదరి।సానగ॥రిననినదవదవ।సానని।|సొ ,॥ 
నగ।|వు .1లేి, ॥1న ని .1తల చి ,,॥ 
మ ప। దా రిన నని! దాపా॥ ప మమదపమ గా।గాపమగరి।సాొ ని, 
+ ముగ [మా , 1 ట మో డీ నా ,.,!ను..॥ 
పధ్ధపొ 


ర్ల y 


మగువ ॥ 


శే[తయ్య వదములు 858 


చ గా1।1మా 1 పా 1 పొ | పొ | దపమాూా ॥ 
ర ।1 మ్మ 1 ని 1 నా 1 మ 1న గ్ల 


ఎమవమ గమ | వ దనీ ।; దొపా ॥ వమదపామ | గాపషమ గరి । రీ || 


వి క్రొ మ్మ [స్‌ | నే 1 నీ దు ॥ 
సా।1గరిరిను॥గా | గా గరిపమ గరీ -॥ పొ సొ ॥ 
శ నొా। మ్మ ను | చు 1వ 1 చ్చి Il 


సౌ | గా పమగరి ॥రి 1 గా మపామ పా మపదాొా పొ ॥ 


కొ; ము [డి ॥ లో మం fo i 
గా, మా | పా [ద పమపదప సా ని | సా J 
క | మ్మ 1 ని 1 వొ 1 స 1 న I 


సా। గా పమ గరి । సాసా॥సారిరిననిన |; దవదప।సా ॥ 


(గ! మ్ము ల్‌ 1 విరు కలు తు ర5.।| మి || 


. పద । చొరి। సా సనరి॥సారిరి ననిన |[దవదా।! పొ ॥ 
ల మి తో గడు త WW ఇ 


లి 





పద | ద ననీ ।డవదా॥ పమదపమ గా ! గాపమ గరి | సాసని ॥ 
లి (మ్మ. ।ని. 1వి ల నే MD. నీ 


పద్గపా 
టీ మగువ ॥ 


(45) 


854 శే తయ్య పదములు 


అవతారిక 


పరకీయ నాయికయగు ఈమెకు చెలి “అది నోముఫలమే ! ఓ చెలియా! ధనముచేత, 
జవ్వనముచేత, చక్కూదనమ.న నటవే? ఘవతల'! వినయము, జాణతనము కలుగుట వినుతి 
కెక్కరే వనితలు, నాలిముచ్చు గయ్యాాళివై న నీకేలకల్గునే తాళిమి ” అని బుద్ధిచెప్పుచున్నది 
ఈపదమునందుగల బేగడ రాగస్వరూసము అనిర్వచనీయము 


రాగం _ బేగడ _ (తిపుటతాళం 


ఊది నోము ఫలమే - ఓ నెలియా |! 


ల 


అ. ప పదరకవే మువ్వ గో - పాలునితో ॥ అది నోము ॥ 


చ ధనముచేత జ - వ్వనముచేత చక్కదనమున నటవే _ ఘనతలు 
వినయము జాణ ,- తనము కలుగుట - వినుతికెక్కు ౭ వనితలు ॥ అది నోము ॥ 


లి మించి పయ్యెద _ నుంచి చాల లా - లించి వేరనీయెంచక 
మంచివాని ర _ మించకలుగుట - చంచలాడిరో ! కొంచెమా! | ఆది నోము ॥ 


8 మేలువాడు ని - న్నేలిన మువ్వ గో - పాలు నేచుటది మేలటవే 
నాలిముచ్చు గ = య్యాశివై న క శేలకల్లునే తాలిమి ॥ అది సోము ॥ 


శేతయ్యపదములు ఏీర్‌5్‌ 


య గమ ।పొ 1 పొ 1పమదపా [; దదపమ ।పా .! 
అది[నో,. ;ము ॥ఫ ల మే I 


క ాలాకానాబ నాననా పచ సరటెటెసునాయలయమునాడుళుానాతయాఅకాకాలు. 


పా మషపా మపా ద|।|దో ననీ న|డా నిపా॥ 


ఓ చె 1 ల | య | 





వీ పాపము గరి గి మ ।| పమవద పని | దొవొ ॥ గ రగా వాూదవ గరి, సా | || 


అది | నో | ము॥ఫ ల [మే | ll 


సాసా పపాద। దోరిన ననీద | దా పా ॥ 


శ్రీ చె 1 లి 1 య, |; 


వీ పాపమగరి గమ।పొ మమన। సా ని దవ॥[ గరిగామాదపగరి !సా .! I 


అది ।నో | ము ॥ఫ ల ము 1. ॥ 


(PRET PP PY, te aan eee ean 


పమగా గరిరీ సా రి1సా నిదా ని। పొపమ॥ 
క్రీ చె,. !లి *1య +! 





మలాలా సాయిబు లనాంగదాకా లారా. 


4 గామపమగరి గరి । గ మపద ని|దాపా॥గరగా మాదవ గరి1సా | || 


అది! నో | ము॥[ఫ ల .1మేె. | |] 
సాసా,వపా ద । దారిన ననీద।; దాపా॥ 
లీ చె 1 లి, య 41 


858 


అప 


2 


శేతయ్య పదములు 


.పావమగరి గ మ।పా,సదప।!సా ॥సా 1 సాసరి। 8! రిననీ॥ 


పద 15 | క ॥ వే 1 ము [వ్వ |] 





సా పామ।పా దపా ద । దారిన నిద ॥ 
As, | పొ 1 లు || 


చాొాపాొా 1పాపమగా మ! పమగప మగరి ॥ 


లః తో, 1, | 
రీ, గమ।పా సదప। సా, ॥సా సా గరి; వ మగరి ॥ 
పద। ర క .౨.॥ వే ము వ్య I 


సా, మవ।దచద పనని | శీ సా రి॥ సానిదపొ | పౌ మగొ ను | పమగన మగరీ ॥ 


Y గో |పా. |} లు 1 నీ | తో I 
ర్రీ 
+, . అదినోము ఫలమే ॥ 
, గమ ।పొ 1పొ 1ఎఐవొ | పొపద | దొదపమా ॥ 
ధన।1ము. [చే [త ,.1జ | వ్వ , | 


పొ ,గమ । ప మపవద పదసని | దొపా ॥ 
నము ।చే. | త్ర ॥ 


పొమదపము | గా మపమగవ |; మగరీరీ ॥ 


చ, ,* కళ. | క్ష 


ఊత్రయ్య పదములు 


గరిగరి గ ము । ప మపద పదనని | దొపా ॥ గ రిగా మాదప గరి । సా 


867 


దన 1ము . | న ॥న, ట .1వే | 1 _ 
సాగ పమగామరి ।; గాగమ ।పొ (| గమ।[పాదప। సా il 
ఘు న (త | లు గ్ల ౪ వినయ ము Il 
సా | సానరి । రీరిననీ॥సా పనిసా।గా 6గా 6। గరిపమ గరి ॥ 
జా In | || త న [ము గ / 





సాదరిన నిద । దా నిపా।పా ॥[పా,వద। చారీ గ।;సాసా ర ॥ 


లు గు . ఓట ॥ విను ! తి 1 కే 


సా నీిదపా। పొ మమద ।|పా మగా మ ॥ 
ర్ల రే. 1వ ని 1 త || 





అననన అ నిల 


లు. *. అది నోము ఫలమే॥ 


అవతారిక. 


(పౌఢ నాయికయగు ఈమె స్వీయ తనకు, నాయకునకు మధ్య జరిగిన పొలయలు 
కల లోని పనులు చెప్పుచూ, ఎన్నడై న నవ్యుకోమో * ఎదురుమాటాడుకోమోా ? ఎందుకు 
అ 9 అద ది 
వచ్చెనో కోప- మెవరేమన్నారు? అని చిన్న చిన్న తగవులకు రాద్దాంతములు చేయవద్దని 
నాయకుని వేడుకొనుచున్నది 


రాగం _ బేగడ _ తి శఏకతాళం 


కని 


ఎందుకు వచ్చెనో కోప - మెవలేమన్నారో ? 


అ. వ * అందుకిందుకు సరి _ ఆయెరా మువ్వగోపాల ॥ ఎందుకు ॥ 


చ, ఎక్కడై నా నవ్వుకోమో _ ఎదురుమాటడుకో మో 
మొన్న రాతి రలిగి - ముచ్చటలాడుకో మో ? 
చిన్నిముద్దువచ్చెనని - చెక్కిలి నొక్కినందుకు 
నన్ను నీవొకటంచు - నిన్ను నేనొికటంటి ॥ ఎందుకు ॥ 


కేత్రయ్య పదములు 859 


౬ 


[పేమ శెట్టించుకోమో ? _ బిగి కాగిళ్ళనుండమో ? 
యేమైన అనుకోమో * - పొచ్చుకొద్దులాడుకో మో ? 
ఆమాట కామాట - కప్పుడే నెరజాణనంటి 


నామాట నీవు కాదంళు - నీమాట నేను కాదంటి 1 ఎందుకు ॥ 


అతనుని కేశి గూడి - అంతమాయయనుకో మా * 
మితములేనట్టి తమి - మేలనుకోమో ? 
హితవె మువ్వగోపాల ! - యించుక నేనలగి తే 


నతిగ యలగితి _ వప్పుడే కూడి యిప్పుడు ॥ ఎందుకు ॥ 
ద పముగవమా | పొ ;దొపాప రి । సా |] 
ఎం. దు ।|కు 1వ చ్చె నో గ 





సారిననీసా।[ప నిన గరీ ॥ వమగరినరి | న సీని ద దవ ॥ 
క్రో ప 1మెవశే .॥1మ .. ॥|న్నా రో .॥ 


ననన. 


ద పమగమా ।పొచదాపా ॥ రి సనీదా। ద పమప దననీ ॥ 
ఎం దు 1కు ॥వ చ్చె।నో ॥ 
దపమగ మరి! సా || 
కో పప. ము Il 


ద పాస సా॥।1సా *1న సాద రిసా ని। దా.పొ.॥ 
ఆం దు t &ం ॥దు కు న 6 ॥ 





గరిగ మపదని। దపొపా ॥ప మమదవమగా। గ మపమ గపమగ రిస ॥ 
ఆ య | లె + ॥1ము వ్వ FIN పొ. .ల॥ 
ఎందుకు ॥ 


880 


శేతయ్య పదములు 


పమగగ సమ ।పా పా ॥|వదవ వరీ | 8 ననీనిసా ॥ 


ఎ క్కు 1డై.నా,॥[న,.వ్వు కో .మో,॥ 


పదప సా |।|నరీ ర ననీ॥ద పాపా పను గామ గరీ॥ 
ఎ దు [రు మా గటా డు 1కో మో .॥ 





గా గా !1పమమదపా॥సగమాపఫగరీ | సా || 


మొ.న్న 1।1రా. తి 15 లి (గ | 
సా  గరి,గా గ వమ ॥ ద పమపదా | పా | 
ము చ్చ ।టా డు ॥కో . మో .॥ 


దపమగమా పొ ద పా॥వరీ రిసని ని సాసా | 
చి న్ని!ము ద్దు ॥వ చె ॥|న ని ॥ 


సొరిన నీ సా |వనిన గ రీ ॥ పమగరిన రి [| స నీద పా ॥ 


చె కిం 1లి .నొ ॥క్కి నం 1దు కు il 
దపాప సా।సా 1 సపాదరిసాని, దా పా ॥ 
న న్ను నీ ॥వొ క టం శే ॥ 


పావనం 


గరిగ మపదని।దపాపా [ప మమదవమగా। గ మపమ గప మగరిస ॥ 
ని న్ను (నే 1-59? క, టం... టీ ॥ 


ఎందుకు ॥ 


క్షతయ్యా పఎ౮ఎములు విడి 


అవతారిక 


(పొఢ నాయికయగు ఈమె సామాన్య మువ్వ గోపాలుని సౌందర్యము, సభా 
వై దువ్యముః గొప్పగుణములు, మొదలై నవి చెలలవలన విని, ఆతనీయందు బద్దానురాగ యే 
ఆతనిరాక కై ఎదురుచూచుచూ, నల్ల నివాడట ! నయములెన్నో చేసునట, నన్నేలేనన్నాడట, 
చిన్నవయసువాడట, అందగాడట ఓయమ్మా"! ఎటువంటివాడే? వాడు! ఎన్నడీవీధినిరాడు 
అని చెలిక తైతో చెప్పుచున్నది 


ఈ పదమునందలి సాహిత్యమునకు జోడించిన సంగీతము బంగారోమునకు తావివలె 
నొప్పుచున్నది 


నీలాంబరి (పా చీన భాషూాంగరాగములలో నొకటి ఇది యిప్పటి 29 వ మేళకర్త 
యగు ధీర శంకరాభరణ జన్యము పనిదనిప అను సందర్భమున శై శికనిషాదము పలుకును 
ఆది భాపూంగస్వరము కొందరు య టీవలి (గంధక _ర్తలు ఈ రాగమును ళైరివ మేళ జన్యమని 
కూడా చెప్పియున్నారు కాని అది న్యాయముకాదు ఇందు కాకలినిపాదమే ఎక్కూవ 
(పయోగింపబడుట గమనించదగును 'వెంకటమఖ సం|పదాయమున ఈ రాగమును శంకరా 
భరణ జన్యముగానే చెప్పియున్నారు వారిచ్చిన లక్షణములు జె తట్ట్జుల పదములం దుగల 
నీలాంబరి స్వరూపమునకు సరిపోవుచున్నది సరిగ మపదపనిసా _ సనిదనిపమగరిగసా 
అనునవి ఆరోవాణానరోవాణములు  విలంబకాలమున గమకయు క్రములగు దిర్హ స్వరములతో గల 
సంగతులవలన ఈరాగము ఎక్కువ ళోఖించుచున్నది. “రిగమపదనిదపా'- “పసానని 
దనిసాి _ “మగరిగమపమగి'- 'రిగమపమగరిగమాగాసా'- అనునవి రాగ 
మును ఎక్కువగా స్ఫురింప కేయు [వయోగములు “సనిధ్గనిసా' = “సరిగాసాూ'" అను 
(పయోగములలో చూపినట్లు మం|దతారస్థాయియండే ఈరాగము ఎక్కున సంచారముళు 


కలిగియున ఇది 
(46) 


862 


రాగం _ నీలాంబరి - |తీపుటతాళం 


ప* ఎటువంటివాడే? వాడు _ ఎన్నడీ వీధినిరాడు 


అ ప కుటిలకుంతలి మువ్వ - గోపాలడట పేరు 


చ' నల్ల నిమేనివాడట వాడు - నయములెన్నో జేసునట 
చల్ల గా మాటాడు నట - సరసము వానిసొమ్మట 
కొల గాదట వాడు - కళలంట నేర్చునట 


వ బంగారు దుష్పటివాడట వాజేమెమో 
పంతములాడుకొన్నాడట ' 
ఆంగన లెందరినై న నలయక గూడునట 


సంగితలోలుడట _ బాలా యీవిగాడట 


8. నన్నే లేనున్నాడట అంతలో నాదు - చిన్నెలు తెలిసినాడట 
మొన్న యిందు వచ్చెనట - మువ్వగోపొలుడట 
చిన్నవయసువాడట - చెలియ ! అందగాడట 


శే[తయ్య పదములు 


| ఎటువంటి ॥ 


॥ ఎటువంటి ॥ 


॥ ఎటువంటి ॥ 


॥ ఎటువంటి ॥ 


శతయ్య పదములు 868 


TT బి కకాయయితికాలవావాపకుననింయరననాం. 


సని।సా రి; గామా ॥1పొ పని నిపామ।మగరిప!మా ॥ 


జ్‌ 


ఎటు1!వం, 1, టి ॥వా [చే . 1. | 


మ గరిగమప | మగ రగ | మపమగ ॥ రిరిగాసని సా ప। ప పమగ ॥ 


పొ డు | || ఎ* (న్న 1డీ || 
రి గరిపొ మా | 1 మగరిగము | మగరిరి[గా ,॥నొ 
DS 8 సస | 1 రా, డు, * .॥ 


ఏ 6 గమపదనీ దపమగ | రిరిగా ॥ సొ 





రా 1 డు | Il ఎటువంటే ॥ 
అ.ప ఖల సనో. 1 సా॥సా సొ 1న దనీ;సా.॥ 
కుటీ। ల | కుం॥ త లి $ము | వ్వ || 
సని।సారీ 1గాసా॥నీననిదా 1 ని సరి సని । ద దపొమ | 
సో ,పా 1 లు॥డ ట |; పే | బటు. సో శ 


రు ఎటువంటి ॥ 


864 శ తయ్య పదములు 


చ, + గమ । పానిప | పపవమగ ॥ గరిగామపమగ [గ రిగా। సా, ॥ 
న... [అల ని కమ్‌ సని (వా,.1డ .॥ 
సా 1 స నిద్ధని సా ॥సా .సొ।!ప వమగ।మా . ౪ 
టు + (వొ డు ౨ ॥ + ఓ [య | మ్మ | 


గమ ।పా సద | దాొజపా ॥ ఎ దపవవమ । గామగ రీగరి | గామవ మగ ॥ 


నయ।1ము. ;ల. ॥న్న(ొ జే. (ను న ॥] 
మా .సా।సా .1సా .॥సా సొ ।; సాసని ।; చానీ ॥ 
ట చ | ల గా. [మాట $డు .$న.॥ 


సా, నని। సాగరి। గాసా ॥ ని ననిదా ; నీ రిన నని![!పొా ద దపామ॥ 
తు నార [న 1 ము ॥వా క 4 | మ్మ I 


ay గమ । పాదని దని। సా రి॥nదనద దపా।1మగరిప1మా || 
టు ద్‌ 1 ల i 1 ద రీ | వా డు | 


య 


పనా మూలాసానా టన లలా కాన 


గమ।పాదనిదని।నిద మ॥గమగరి గా।; మపమగ ॥రీ i 
కళ | లం 1 టీ 1 నే రు 1న 1 ట il 


గా సా 
ఎటువంటి ॥ 


శే తయ్య వదములు 865 


అవతారిక 


స్వీయ నాయికయగు ఈమె మధ్య, ధీరాధీర అనురాగవతిమైన ఈమెను కనుగప్పి 
సవతితో కీడించుచున్న స్వామి ఆగడములు చూచియు, ఆతిని మనస్సును నొప్పింపలేక, వారిరు 
వుర నేమియునన లేక తన జాధనంతయు చెళిక త్తెకు ఈమె చప్పుకొనుచున్నది ఈపదమునందలి 
రాగసంచారముల. , నాటినుండి నేటివరకు అనుసృతముగావచ్చుచున్న ఆరాణారాగ స్వరూపము 
నకు అద్దమువంటివి 


అళశాణారాగము ఖాషపూంగము ఇందు కాకలినిపూదము, చై శికనిషూదము యించు 
మించు కలగలుపుగా వచ్చుచుండుటవలన యిది £9 వ మేళ జన్యమా? లేక £8వ మేళ 
జన్యమా ? అను మీమాంస లతణకారులందరకు వచ్చుచునేయున్నది ఏమైన నేమి ఈ రాగ 
స్వరూపము బహుళ| పచారములో నుండ.టవలన దీని జనకరాగ నిర్ణ యమునందలి మీమాంసవలన 
రాగస్వరూపమున మార్చులువచ్చునను భయమేలేదు £8 వ మేళ జన్యమయినచో కాకలి 
నిమాదము భాషోంగస్వరమగును 29 వమేళ జన్యమయినచో కైశిక నిషాదము భాషాంగస్వర 
మగును దేని జన్యమనుకొన్నను ఈ రెండు నిషాదములతోను వచ్చెడి సంగతులలో మాళశ్చే 
దియు రాదు గనుక ఈ మీమాంసను వదలి ఆరోహణావరోపాణములు గమనింతము. 
“సరిమపనిసా'- “సనిదానిపామగామరిన' అని ఆరోవాణావరోవాణములు చెప్పు 
కొన్ననూ “పదనిసరిగరిన'- “నినగామ రిన" - “పదనిపమరిమపా' - మొద 
లగు |పయోగములు ర_క్తివంతములై యుండి ఆరోవాణావరోవాణములకు ఒదగకపోవుచుండుటచే 
ఈరాగమును అనుభవమువలన తెలుసుకొనవలెనేగాని [వాయుటయందు ఎక్కువ సయోఖనము 
లేదని తోచుచున్నది వెంకటమఖిసం పదాయమునకూడ ఈ విషయములన్నియు చర్చించి 
తుదకు నేను చెప్పిన భావమునే వెల్లడించియున్నారు నేను ఈ రాగమును 29వ మేళ 
జన్యముగానే వేయుచున్నాను, 


$66 


ల 


రాగం _ అరాణా - (తిపుటతాళం 


ఎవతె తాళునమ్మా ' యీనడతల ? - నేమందున ఫొమ్మా ' 


సవతి మున్వగోపాలున శెక్కు-వేమొ ? 
యవతననవలి నది - యొక్క తేనా * కలకాలము 


ఆక్కరో నే వానికి ఆకుమడుపులియ్య 
(గకుూన వాడు నా కనులడ్డము జేసి 
పుక్కిటవిడె మాబోటికొసగి మోవి 
నొక్కి * యలదాని నోరుచూచి చూచి 


పసిదానను నొవానుపువై వాడు 

ముసుగు 'పెట్టుక నొక్కమూలను పవళించి 
నిశి వేళలో నలనీరజనే[తితో 

గునగుసమని చాల ముద్దాడి తె 


"శేపగలివి యని లేక వారిద్దరు 
నాపడకింటిలో కాపుర్వమెయుండి 
యాపణతికి - సుంత కోవముగలనాడు 
గోపాలుడు ననుగూడ వచ్చుచుంళకు 


శేతయ్య పదములు 


| ఎవతె | 


| ఎవతె ॥ 


॥ ఎవతె ॥ 


॥ ఎవతె ॥ 


జ|తయ్య పదములు వీడీ? 


ర్‌ 


రని 


వమ।పా 1పమపానివ ॥ మపాపమగమ । పనిపొ వనిపా।; ద నీపః 
ఎవ | ఇ | లె || భు 1న (న్యూ... 


పా పమ।పొసా। సా ॥ నని సారిన నిన | ని దదా । దలీప ॥ 


ఈ | న। డ | త లు. ,| i 
పా .నిప।|ని పొాపద।నీ నీ॥చాదనిసాసని। ని న రీమరీ | ననీవద॥ 
ఏ 1మం 1 రు॥నే . కో | . 1 
ద నిస 
మా 
మప।సా .,.;సా ॥$సా, ; సానమరీ । రిరిసని ॥ 
సవ !।1తి [ము .॥వ్వ గో sree wel 
సా ని ననిద!దొ ॥నిననీ దొ।దా $; చా I 
పొ, ల | న. [3 క్కు | వే 1 మో || 


ప నిసా | రిమరిమ | సరిసా ॥ నీ సానీదా।; నదనీ।; సా .॥ 
. య వ।$త ,. 1న,న ॥వ 8 1న. 1॥ది Il 


డమ నాలరా డతా ర మారాలా 


సా .నిప। పొ పద 1నీనీ॥దాదనీ సా సని । నిన రీమరీ | సనీపద 1 


యొ |1క్క*,..1.తే[॥నా 1[క.ల కా ల॥ 


ద నీవ 
ము... ఎవతి తాళు ॥ 


868 


శేతయ్య పదములు 


ద.ని.;పా .[పా .॥nపమరిమరిమ !నరీన।సా 4 
SE TSE TO” HD. WIT TY ఉత! 


రిమ।1పొసా।! సా ,॥ని సానీదా।చా, ।ద నీవ॥ 


ఆ కు మ [డు ఫు |! లి. య్య. ॥ 
పరి। సా సా ॥నిసానిదా।;చా ; దనీప ॥ 
గ. క్రూ న, ॥వా డు HE wl 1 


రిము|పని సారిమ ।రిససా॥ ని సాని దా |! సదనీ। సా,*,.॥ 
క, 1॥ను 1 ల 1 డ్‌ ము, । జే సన +1 


నిస । ర మరిమ ।|సనరిసా॥ని సానిదా1।1న దనీ! సా .॥ 


పు 1కి 1టి ॥వి డె $;మొ,.. 1, 1] 
నిస । రి మరిమ ।| న రీసొ ॥నిసానిదా।; న దనీ। సా || 
జో ఎంటి... అరక “స. గి. ; మో,*,, 1వి «i 
నిన!నీ దా।దా ॥ని సానిదా।దా .![దాొ ॥ 
నొ,। క్కి | తె య. ల [దా (ని i 


 శారారలాయలం టకప లెదా 


నీపాపా | పా పద | నీ నీ॥ చాదనిసానని। ని న రీమర | సనివదక 


నో।రు,. [చూసిన ౧-౩ FY was i 


అగ 


చి 


* ॥ ఎవతె తాళు ॥ 


'క్యేతయ్య పదములు 809: 


అవతారిక , 


ఆతృ్త నాయికయగు ఈమె సరకీయ స్పష్టముగా నేను నీదాననని చెప్పుచున్నను, 
నన్ను దూరముగానుంచుట న్యాయమా? మాటి మాటికి నీకు |మొక్కు.చుండవలెనా * 
మాయింటికివచ్చియు నా చెయివట్టరాదో *? యింకను నీ కోవము పోలేదో? నని మువ్వ 
గోపాలదేవుని | బతిమాలుకొనుచున్నది 


రాగం _ అరాణా- |తిపుటతాళం 


రస్‌ 


దకిం,తినంకు - ధయసేయవు 
అ ప ' [మొక్కిాలింపులు మేల - మువ్వగోపాల ! ॥ దక్కితి ॥ 


చ ఎవశె బోధన విన్నావో - యెంత మొక్కిన కోవు 
నవ్వక యూరకున్నావు - ననురట్టుచెసేవు ॥ దక్కితి ॥ 


వ అంటి నాచేపటరాదో - అవురా నీమనసురాదో ? 
యింటికివచ్చేవో లేదో - యిక నీకోపముపోదో ? ॥ దక్కితి ॥ 


(47) 


870 కతయ్య పదములు 


లీ మునుపు నన్నేలినావు - మున్వ గోపాల! నీవు 
'నెనశేటికి చాచేవు - నిరాకకంచజూ చేవు 


॥ దకి్య్శ-తి ॥ 
ప దని! నీపా।పా ॥[మపొాపమగమ | వ నిపా పనిపా । దనీప ॥ 
ద 1క్టా ॥తి ॥ నం 1౭ 14 | 
పా మప।సా | సా ॥ ని సానిదా | దనీప | పొ || 
దయ । సే .। య॥వు I 





ల్లి దొనీద ప మగా | మరిమా ॥ పొ పమగమ | ప నిపా వనిపా | దనీవ | 

ద | క్కి 1 తి ॥ నం శు | || 

పా మవ । ప నినరి మరిసా | సా 1న నిసాననిదా। దానీ; పొ .॥ 

దయ । సే య ॥ వు | ॥ 
అప* , .ప మ।పా LES? WORE స. 
[మొ 1కి 1లళిం ॥వులు మే 16 | 


సొాపాపొ | వ దనిన | ద నిపా॥ మ పొ మవనిపొనీ |; వమగమ | పొనిప దని ॥ 


ము।వ్వ. | గో ॥ వొ 1 ల 1, i 





భీ, పొ పమ।ప నిసరి మరిసా | సా. ॥ని సాని దా । ని న నిద | సదనీ ॥ 


“యొ క్కి + 1లిం .॥వృు లు, 1మే | © 


కతయ్య పదములు 871 


పా పాొ।వపదనిద । ద నిసని॥ని న రీవురి ననిపా | దనినీ; పా .॥ 


ము।వ్వ 1 గో పో సం I | sal 
ల ని స।గ మరీ; సా ॥ హా సనిరిస నిన | ని పనని । రిసనీస 1 
(మొ ।క్కి | రిం ,॥పు లు 1 మే ©, 1 





దొ పూ ।|వ దనిన 1 రీ గరి నని ॥ ప ద నీనని దని ! పానిప మప 1 మరిమా ॥ 


ము । వ్వ స్‌ ;) పొ, 4 © | oe || 
పా 
దక్కిి-తి ॥ 
చ పా।|ప పమగ మా ॥ పా | దనిప।1పా*, ॥ 
ఎ 1మ్య 1౩ 1 భో 1 ధ 1న . 


పమపాసా | స నిసా | ననిదా॥ దొపానిన।;దచదా ;$;ద నీవ ॥ 
శ | న్నా | 1వో. ఎం 1 త (మొ i 





పొ పని | సారిన నీన |; దా ॥ని సాదా | దనీప । పొ | 


క్రి న | గె 1 కో 1 1 వు | 
పమ ।పా 1 సా 1 సా సొ ;నదనీ।సా. ॥ 
న 1 వ్వ | క్ర 1యూ ర | కు = | న్నాం ॥ 


పాప ప । పదనీన | దనిపొ ॥ మపా మవనీపాని । మగమ । పాొనిప దని ॥ 


ah sx 


షు 

వు “నేను ట్టు॥ చె el 
షా 

వు 


$72 ఊత్రయ్య పదములు 


అవతారిక 


స్వాధీనపతికయగు ఈ నాయిక పరశీయ, మధ్య _తనస్వామియగు నువ్వగోపాలుడు 
సరనుడుగాడని యోర్వనివారు ఆడుకొనుచున్నారని శెలిసి అతిని సరసత్యపుటనుభవములతో 
నిండిన తన మనసులోని భావములను చెలికత్తెతో చెప్పి “అక్కరో! యోర్వనివారు సరనుడు 
గాడని ఆడుకొంచు ఆడుకొనేరు వానిగూడిన మానసమెంతో రంజిల్లునే ఎవరికై నాగాని, 
అటువంటివాజే ! నాస్వామి * అని చెప్పుచున్నది 


రాగం - అరాణా _ (తిపుటతాళం 


ట్‌ 


అక్కరో యోర్వనివారు సరసుడుగాడని _ యాడుకొంశే అడుకొనేరు ఓర్వనివారు 


అ ప, _మొక్కదగినవాని ముద్దుమాటల వాని 
మున్యగోపాలసామిని యెవళై నగాని ॥ అక్య్థారో ॥ 


చ రామ వాని తలచినపుడే - రవిక (కిక్కిరిసి గుబ్బ 
శ్రమో రొమ్మెల్ర నిండునే _ వానిమాటంే 
నొమనసువై వై నుండునే _ వాని జూచితే 
నవనిధు లబ్బినట్టుండు నే - యన నగాని ॥ అక్కరో ॥ 


శ్మేతయ్య పదములు $178 


ర్న 


ఇంతలో వాడిందువచ్చి - ఆలమీ కాగలించి'తే 

యెంతో బడలిక తీరునే - వశముగాని 

కంతుతాపషముచలా+రునే - ఇంతేగాదు నొ 

సంతసమెల్ల చేకూరునే - యెవళైనగాని ॥ అక్కరో ॥ 


పూని మువ్వగోపాల.డు - పె నచెయివేసితే నా 

మేన పులక ౬.ప్పతిల్లునే - నాతమిశేచ 

వానికే నిరుదు శెల్లునే - వాని గూడిన 

మాననమెంతో రంజిల్లునే - యెవరై నగాని || అక్కరో || 


నా సా।ననిచా । చా [పా ౧సానని:.; ననిల్‌.! సా || 
అ కా। రో ,॥ యో [ర్వ 4 


నీపా ,; ద నిసా । ననిదా ॥ దనిపొా .।;పొవమ[।[పొా ॥ 


ని | వొ | ॥ రు | | ॥ 


సొ, న రని సాని; చా ॥ ప నివపనని । ననిరీ[ సా, ॥ 
అ క్యు 1 రో ॥ యో I «© 15 i 


నీపా |మవనిన । రిననిన ॥ న నిదాదని | పాపము పా ॥ 


ని | వా | ॥1రు | | థ 


సా నరి। ని సాని; దా ॥న నినమగమ (రీ సా, ॥ 
అ ర్క | రో | 1 యో, | 1 ర్వ | 


£14 క తయ్య పదములు 


రి సనిసరిస | ప దనిన । రిననీవ ॥ ద నిపొ | పాపమ పా ॥ 
ని... నా, | రు వ. ei | 
పమపాొా ।పారీ సా ॥ రి ననిననిద | దనిపా । నినిపా ॥ 
న ర 1ను ॥డు 1 గా 1 డ ని | 
వ మపొసా |; న నిదా । దనిపా॥ ప మ:నివని |! వ మరీను ! నరీన ॥ 
యా డు।కొం శు, [యా డు | i 
ని సరిమరీము | వనిపమ । రివరీ ॥ సొ | 
చ | నే | ॥ రు | [4 U 
సనిపా ; సమరీ | మరిమా ॥ పొపమపొ | సానని | ననిరీ ॥ 


ఓ ర. 1ని 41వా +. | sw యా & 


ని సానిదా | దనీవ పా. ॥ 


రు ॥ అక్యరో యోర్వనివారు ॥ 
అువ*పా | మా పమ । నురీమా ॥ గమపా | పానివ | పొనిప ॥ 
(మొ. | క | ॥1ద గి 1న 14 i 


ని నిపొ |] నినిపమ | పొ 1 ప మపా 1 సనీసని। సా. ॥ 
వా 1 నీ | ॥ ము ద్దు. మా. ॥ 


న రినీసా | ని నిపా । నిశ వమపా ॥ ప మపావని । సారీ | సారీ ॥ 
ట ల | వా ని ॥ము వ్వ గో ॥ 


రి మరీసా న నిసా | ననిదా॥నీ సొ, (వమపా । సరి ॥ 


ని 
పొ ల 1సా wa [మిని .1ఎ వ | ర .॥ 


శే (తయ్య పదములు 875 


సారీ రిసనిపొ ; నినిపా.ని । నిపమప॥ 


న 1m *1ని 4 అక్క్యరో యోర్వనివారు ॥ 


చ* వ మపాపని।|పమరీ।మా ॥పొ. పా।నినిపాొ ।ని నిపా। 


ఇం త 1లో | వా ॥డిం9 దు1వ. . (చ్చి i 
పసముపౌసా ఇనా 1 సా ॥ సారిన నిసనిద | దనిపా | ని నిపా ॥ 
ఆ లమి॥ కౌ 1 గ్‌ ॥ లీం Ma | అ 4॥ 


ప మపాొసా । సనిదా | దనిపా ॥ మాపావపని | పపమరి | మరీమా ॥ 


యెం. Tran | 1 బడ ID. | 5 | 
పానిప మరిరిమ | స మరీ సా ॥సననిసా | 8 మరీ రిమరీ | మావమ రిను ॥ 
థ్రీ 1 రు "re [వ క ఫు | గా ॥ 


పనినిషమప | నీ నిపొ |! పా ॥ సా ననీదొ । దనిపా | పా | 


ని, కం 1 తు 1 తా 1వ 1 ము || 
పమవనిపని స మరిమ ।| పొ ॥ వ మరి3ంరిముు | సమరీ | సొ It 
చ లా వైన స్మ , ॥1రు 1 సే 1 ॥1 


స నిసా | 8 మమరి। మపపమ ॥ ప నిపా | ని నిపమ | పా. ॥ 


యిం 1 "లే | గా ॥ దు | నా | ॥| 


ప మపాసా । సారీ | 8 మరిమ ॥ ని ననినరిన । నీ ననిద | నీసా | 


సం ం త 1న 1 మె క ll 3 | il 


సా సరి! న నిసా | ననిదా ॥ దనీవపపా | పమపా | ని సరీ ॥ 
రూ, రు . [౨ (వే ఎ వ। నై I 


సారీ రిననిపా ; నిని పొ ని।నిపమస॥ 
న, (| గా , “= (ని. ॥ అక్యరో యోర్వనివారు ॥ 


876 శేతయ్య పదములు 


అవతారిక 


ఈ పదనునందు కే(తజ్ఞాల తాము ఎవరెవరి ఆస్టానములలో ఎన్నెన్ని పదములు 
పొడియున్నారో చెప్పుకొన్నారు గనుకనే దీఫని “మేరువ' పదమని అందురు, మధుర 
తిరుమళేం| దుని ఆస్టానమున "రండు వేల వవములు, తంజా వూరి అచ్యుత విజయ రాఘవుని ఎదుట 
వెయ్యిక్నూరుపదములు, గోలకొండ జాదుషావద్ద పన్నెండువందల వదములు పాడుకొన్నట్లు 
చెప్పియున్నారు వివిధ శే [తములలో వెలసిన చేవతామూ రుల సన్నిధులలో యింకను ఎన్ని 
పదములు పొడుకొన్నారో తెలుసుకొను నాధారములులేవు సుమారు నాలుగువందల పదములు 
మువ్వగోపాల ము దాంకితములు మాత మే మనకు యిప్పటివరకును లభ్యములు యివి గాక 
తపొకుల కప్ప రాయడు, విజవురాఘవుడు అనువారివై చెప్పిన కొన్నిపదములుకూడా 
లభ్యములు లభ్యమైన పదములలొగల సంగీతసాహిత్యములు చదివి, విని అభినయము [పద 
ర్భించువారున్న చో, అదిచూచి ఆనందించవలెనేగాని, వాటి వి" వలు యింతయని చెప్పనలవిగాదు 
ఈ పదమును అమృపు స్తకములళో కాంభోజిరాగమని వేసియున్నారు మా పారము దేవ 
గాంధారి సుబ్బరామదితీతులవారు సంప్రదాయ వదర్శిని యందును, దేవగాంధారి రాగముననే 
ఈపదమును |పచురించియున్నారు 


చేవగాంధారి (పొ చీనరాగము బభాఫాూంగము ఈరాగమునందు ని సానీ అను 
నప్పుడు కాకలినిషాదము, ద నీద అనునక్పుడు కైశిక గిపాదమును పలుకుచుండుటచే యిది 
28 వ మేళ జన్యమా ? లర వ మెళజన్యమా * అకు సాదెవాము లతణకారులకు కలుగుచునే 
యున్నది ఇందు తరుచుగా కాకలినిషాదమే పలుకుచుండుటవలన డధీరశంకరాభరణ ఇన్యముగా 
చెప్పి శై శీక నిషూదమును భాషాంగస్వరము గా నిర్ణయించుట న్యాయము వెంకటమఖి 
సం పదాయమున ఈ విధముగానే చెప్పియున్నారు. ఇది రక్తిరాగము 


ఆరోవాణ: సరిగదిమపదనిసా - అవరోపాణ' సనిదనీదపమగరిస, 


తత్రయ్య పదములు 877 


రాగం _ దేవగాంధారి - ఆదితొళం 


వేడుకతో నడుచుకొన్న - విటరాయజే 


రి 


అ ప ఏడు మూడుతరములుగా - ఇందు నెలకొన్నకాణాచట 
కూడుకొని మువ్వగోపాలడా నా విభుడు ॥ వేడుక ॥ 


చ* మధుర తిరుమలేందుడు - మంచి బహుమానమెసగి 
యెదుట కూర్చుండమని _ యెన్ని కలిమ్మశనె నే 
యిదిగొ శెండు వేలపదములు - ఇపు జెంచుకొమ్మనగా * 
చదురుమీద నే యున్నసామికి - సంతోషమింతింతగా బె ॥ వేడుక ॥ 


2  అలుకఖీరి తంజాపూరి అచ్యుత విజయరాఘనుడు 
వెలయు మనుజులవెంబడి - వేగమె పొడగాంచి 
చలువ చప్పరముననుండగ - చక్కగ వేయిపదముల 
పలుకరించుకోగా నే బహుమానమిచ్చె నావేళ ॥ వేడుక ॥ 


క బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి 
తులసిమూ రితో వాదు తలచే నా వేళ 
వెలయు మున్వగోపాలుడు - వెయ్యిన్న్నూరు పదములు 


నలువది దినములలో - నన్నుకలసి వినిపించెనే ॥ వేడుక । 
(48) 


878 


త్‌ 


చే * 


క్షేత్రయ్య పదములు 





 అంమాయాంంలటెవరా రతనాల సాయమకా బున. 


స దదరి నసీ నీసాని దొ | పమపొ 
నె డుకతో 1న డు 











రి సారి స సా రిగరీగ సొ | | మగర మపదా ॥ 


రా య డే | | 1 వేడుకతో ॥ 


CD TTT స్‌ లో ల owe nw aa | 


మగరీ రి మపదదముపా।ద దద నీద|పాపా.ను॥ 
ఏ డుమూ డుత ర!ములుగా , | నిం || 


ననా. 


rn 


పద దమపా గ మాగరి రి ,సా రిగస | సారిగ రిగ న స॥ 
19? 


దునె లకొ న్న! కా చట ॥ 


ద సానిదదని నరిన 58 |1రీ గమాగ | గారిరి ॥ 


కూ డు కొ ని|మా , ము వ్వ ॥ 











రి సారి గన సారిగ రిగ నన | న నిదా నిదపా | మగరీ మపవదా ॥ 


గో పొ ల|ఉజె నా వి భుడు ॥ వేడుకతో | 


దదదదదనిదపా। పమమపద ప।1గ మాగరీ॥ 
మధుర తి రును లే; (దు।డు. || 


రి సారిగ సరిన సా |; దసాని ధర్గ | ని సరిసరీ ॥ 


నుం  చిబిసుమా |, *న।1మొ,స గి॥ 


క తయ్య పదములు 879 


రిరిరీద నిదపా। గ మాగగరి।ర6 రీ 
ఎదుటకూ | ర్చుం డు! మని ॥! 





nm) 


రిసరి కి రిరిసారి గస | స గరిరీ1సాసా॥ 
అ) న్నికలి శ | మ్మ నేనే ॥ 


రి మగారీ రి మపదదమపా। దదదమపొ | దనీదపా॥ 
ఇ దిగొశిం డు వే 1 లవ చ ము ,లు॥ 


మప పొ దవమావాగరి ।|రీ ర | రీ రీ॥ 


ఇపు డం చు కొ |మ్మన ।1గా || 


యజజకాకాశాాాల 


సాసనిద ద రినరి సన రర ఠి; న రిగస రిస | 
చదురుమీ ద సే।[యు న్న।సా మికి ॥ 








సారిన ననీనని నిదనిద పా ।ద వమా ఎగరీ | రిమపా మవదా ॥ 
సం తో. మ మిం।|తిం౦ం త. |గా దే .॥ వేడుకలో॥ 


880 ఇతయ్య పదములు 


అవతారిక , 


సామాన్య నాయికయగు ఈమె ఖండిత తనను ఏలిన మువ్వగోపాలుడు అన్యకాంతా 
స_క్షుడయి సంచరించుటనుచూచి, సహింపజూలక నాకు వల్ల భుడవని సేశేగాని నన్నేలుచున్నా వా? 
లాలించి ఆదరించుచున్నావా * వగల. గులికేదందు, వచ్చిపొయ్యేదిందు “ ఇటువంటివాడనుచు 
యిపుడు శెలినెనురా ! విటరాయ మువ్వపురి విభుడై న గోపాలా ! " అని ఖండితముగ యాత 
నినే ఆడుగుచున్నది 


కురంజి రాగము |ప్రాచీనము నిసరిగమపదా - దపమగరిననీ అనునవి 
ఆరోవాణావరోపాణములు. ఇది ఇప్పటి ౨9 వ మేళమగు శంకరాభరణ జన్యము కింది 
స్థాయి పంచమము "సనినీప సా " అని అక్కడక్కడ వచ్చుటకలదు వెంకటమఖ నం ప్రదాయ 
మున ఈ రాగమును వేరు 9ధముగా చెప్పియున్నను, వారికీ పూర్వాచార్యులు దీనిని థె వతాం 
త్యముగానే పాడుచుండినట్లుకూడా చెప్పియున్నారు. ే[తజ్ఞులపదమునందు ధై వతాంత్యము 

య ణా మ 

గానే ఈరాగము కనబడుచున్నది సంప్రదాయము. నెరిగిన 'పెద్దలవ బ్రకూడా యచేవిధముగా 
నేను వినియున్నాను. 


ఈ పదమునందుగల కురంజిరాగము వయ్యారమ.ల నొలికించునదిగానున్నది 


క్‌! (శయ్య పదములు 


రి 


రసి 


రాగం - కురంజి _ రుంపతొాళం 


ఇటువంటివాడనుచు ఇపుడు తెలిసెనురా ! 
విటరాయ మున్వప్పురి విభుడైన గోపాల 


చెలిమిచే సేదందు చలముచే సేదిందు 
వలపులుం చేదందు వట్టి సుద్దులె యిందు 
నెలకొన్న మరులందు నిట్తూగ్పలే యిందు 
(A) 
వెలలేనిపాట్టందు నింత కయ్యములిందు 


వగలుకులి కేదందు వట్టిసుద్దులిందు 
మగువతోవియ మంగు మచ్చుగ ప్పేదిందు 
సొగసున వ్వులందు సోలించేదిందు 
తగు సొమ్ములిచ్చేదందు తగవులుచే సేదిందు 


వడిగొన్న మోహమందు వల్ల భుడని పేరిందు 
విడెమొసగి మెచ్చేదందు విడనా జేదిందు 
పడకటింటి హపొొయలందు సాన్సుళ్ళంగారమిందు 
నడవడిక కూడేదందు నన్నేలిదూ శేదిందు 


॥ ఇటువంటి ॥ 


॥ ఇటువంటి ॥ 


॥ క్రటువంటిే ॥ 


| ఇటువంటి ॥ 


15 ఉతయ్య పడములు 


పః సని।సారీగా[మాపాగ[మగగరిరిమ ॥ 
ఇటు; వం టి ॥ వా డడ ను చు. ॥ 


గయిాఅయాలుాటొటాలుయుటతావులతానంితనటుకముతడనో 


రిస ఫస।స నిస మగాగరి॥ 


ఇ పు।[డు తె బీ ॥ 
రి ససరి।; సొ || 
నసని.ను 1, ॥ 


అవ; నస।|పా గమగగ రి ॥। రి మగాగానుగ మా పాపా ॥ 
విట | రొ య ॥ము !వ్యపు రి ॥ 


మగ |; మాపదపొ గమగ॥ 
+విభు। డై, . న it 


1 ర గాపమగారి । రి మరినసా ॥ 


క 


| పా అ i 














2, మాపద మ।1గామపమా,.గరిమ ॥ రిస 
గో | పొ , +, అ. ॥ . ఇటువంటి ॥ 
చి . సస।|సాసా. [సా .।[స నిసాసనినీ శీ 1. సరి;గసరీ ॥ 


వలి [| మిచే సే, 1దం ౨. దు॥ .చల॥।ము చే. ,॥ 


శ్షేతయ్య పదములు 898 


గ మగా రిగరీ | సొ సా॥ సరి;గస రీ, ॥ 





స |దిం .దు॥ వల।1పు లుం ॥ 
గె ౨ | గా మగ గామగ గామగ ॥ 
చే | దం దు || 


నూ గామగ | గా మగమాపదపా గ ॥| మ గగరి । రి మరిససా ॥ 


షా టై రం. ద్దు. లి. దు॥ 


సప[।[పా గమగమరి॥ 


చిల |1కొ న్న, ॥ 
నముగమా। పా పొ ॥ మగ !మాపదమషపా గనుగ॥ 
మ రు |; లం దు ॥ ని టూ * ర్పు | 
&) 


రిగాప మగారి । ది మరిససా ॥ 


లే 10౦ దు॥ 
నన।సా సా॥సా రిగన॥రీ రీ ॥ నుగ | మాపా ద దపొగ॥ 
వెల । లే ని ॥పాొ  ట్లం దు॥ విం । త క... క్ష 


ను గమది | రి మరిససా ॥ 
య్య ము. 1లిం ..దు ॥ . ఇటువంటి ॥ 


854 జ తయ్య పదములు 


అవతారిక 


ఈమె సామాన్య, |పౌఢ నాయకుడగు మువ్వగోపాల.డు తాను కోరిన ధనముల 
నీయజాలనివాడని ఎకసెక్కుముగా నాతని 'వేషమును, అలంకారములను, చేష్టలను చెలిక _త్రెకు 
చెప్పుచు ముగ్గమోవామైన మురళీధరుని సౌందర్యమునకు, సరసతకు లోలోపల సంతోషించు 
చున్నది 

వీలవారిరాగము [పాచీనము భాషాంగము రక్రిరాగమః 

ఆరోహణ. సరిగ వదసా - అవరోవాణ ననిదనిదపమగరిస 

ఇప్పటి వాడుక | పకారము యిది 29 వ మేళమగు శంకరాభరణ జన్యమని చెప్పుకొన 

వలెను “నిదపా'-“గపదనిదపా' మొదలగు |1పయోగములలో శకై_శికి నిషాదము 


పలుకుచున్నది _వెంకటమఖ సం|పదాయమునందును యిశ్లే చెప్పియున్నారు  |పాచీనములగు 
స్వర నంచారములు పదమునందు స్పష్టముగా కనబడుచున్న వి 


రాగం - విలహరి __ (తిపుటతాళం 


ప: _ చేతకాను లేదుగాని చేనై గలే 


అ ప యీశతరి మువ్వగోపాలు _ డింతిరో వట్టియెమ్మెలే ॥ చేత ॥ 


శేతయ్య వనములు 885 


గ్‌ 


గీరు నామము బెట్టి - గిలుకుపావలు మెట్టి 
ఓరచూపు చూచుచు నే _ నున్న తావున 


చేరవచ్చి తనలోన - చిరునవ్వు నవ్వుకొంట 
పారిపారి యిందరిలో - సె బడ వచ్చీని ॥ చేత ॥ 


a పిల్ల న గోవి చేతబటి విగయదటియుగటి 
౧౧ థు ళు A) 


వల్లెవాటువేసి యిందు _ వచ్చి మెలన 
య 
మొల్ల నుగంధులందరము - ముచ్చటలాడుచుండ 


గుల కాడై మనయింటి - గురుతులడుగవచ్చీని ॥ చేత ॥ 


లి చిటికెన కోనగోరు - చిమ్ముకొంచు పలుమారు 
చిటిపొటి వదములు - చేరిపాడుచు 
నటునిటువచ్చి కళ _ లంటి నయముచేసి 


య.టమటించి మువ్వ గోపాలు - డా మీదచేసెనే ॥ చేత ॥ 
పమగాపా। చా 1 సా | సగరిమగరి ; స నినిద |; దవదా ॥ 
నే త 1కో ము 1 లే దు 1 గ ౨౨౨ నీి 1 
దరినా 1] ని నదని ।; పాపా ॥ ద నిదపదప । పపమగ । రిగారి ॥ 
చే నై, 1 గ లే | || 

ల రీపమగా ఫా । చా | సొ 1 నరి గావమ గరీ | న నినిద | దపదా ॥ 
ఇ త |కా ను ॥ లే దు గా ౨1౧ ని! 


(49) 


883 జతయ్య పదములు 


గ రిసానరి | నని నని | దనిపొ ॥ ద నిదపదప | పపమగ । రిగారి ॥ 


చే 1 నె గలే ట్‌ 1 | I 


అపఃరీ స ని।దనిపా।వపమగ॥గ రిగరి ససా।న నినిద్ధ్ణ। సౌ 4 


యౌ 1త 16 1 ము వ్వ తో | పొ || 
కీ గ ప।|దాొా 1దా ॥గరీ న నని|ద నిదవ। ప పమగ ॥ 
ల డీంతి; రో 1వ ॥ట్టి యె మె ల ౨ | 
గరి 
శేతకాను ॥ 
చ, దానిద పొ |; పా ॥ప దవమ గరి | మగగరి। సా Il 
గీ 1 రు నా ॥1మ ము | బె ట్ల || 


ననినిధ న రి; గాసా;రీ ॥[;గపొదసా। న నివిద।|పా ॥ 


గిలు।;కు ,;పా ॥వ లు 1 మి ట్ర ॥ 
మగరిగ గవ । దొ దని ।; దొపా॥ ప దపమగరి | మగగరి। స నినిద్గ ॥ 
ఓర | చూ పు ॥ చూ | చూ. | చు |1 
సా ధా।సా నరి।; గాసా॥సారిగగా;, పా | | 
నే. ను॥న్న ;త ॥వు | న ll 


+గప।;దా (నీ పొదదపా స పమగ | గామరి॥ 
మ వేళ చ్చి ॥త న 1లో 1న క్ల 








జేతయ్య పదములు 
దీ , రి మగా । సా 
చి రు[ న 
వ మగా | పొ 
ఎ* రీ 1పొ 


దౌ చా । గరిగరి | సా 


వె! బి 
గరి 


చేత కాను ॥ 


887 


న నినిద ॥ సారిగ మరిగ 1పొ 1 వా || 
పు 4 న వ్వు [కొం 1ట | 


| చొ 1న రి గాపమ గీరి । స నినిద |; దా పాొ॥ 
1 రి 1 యిం ద రీ 1లో, ॥ 
॥ న నినదనీ | పొ | ప పమగ ॥ 
1 ట్వ 1వ 1 చ్చీ 1 నీ i 


888 తే తయ్య పదములు 


అవతారిక 


నాయిక సామాన్య కలపహాన్వభావ ఈమెను చెలి “చేపట్లు కావచ్చునా! కోవ 
మెవరికై నా రాదా? తిరిగి కూడియుంజేవారులేరా * అలిగి యావలకై న బోక, లోకులాడు 
కొందురనియైన లేక |పేమగూడిన వానిచే మించేదేమిజాతో ! భామరో ! మువ్వగోపాలునితో 
నిట్లు చేపట్లుకావచ్చునా ? ” అని మందలించుచున్నది 


రాగం _ నిలహారి _ (తిపుట తాళం 


ప చేపట్లు కావచ్చునా ? మీలో మీకు 


అప యేపట్ల క్రై నను ఎంచదగును మిమ్ము 
యీాపట్లలో మీకింత తాళిమిలేక 1 చేపటు ॥ 


చ! కోవమెవరికై న రాదా తిరిగి _ కూడియుండేవారు లేరా! 
మాపువచ్చెదనంశు = మంచిదనగరాదా |! 
రాపచువానితో _ నీపాటు వినరాదా |! ॥ చేపటు॥ 
ఛం 


క[తయ్య పదములు 889 


అలిగి యావలికై నపోక లోకు - లాడుకొందురనిలేక 
పలుకకుండ లేక - పదరి తింతియుగాక 


కలకిరో | తొల్సిటి - ఘనత యొంచుకోక ॥ చేవటు ॥ 
కాముడుసేసిన సేతో లేక - కమలజువాసిన వాతో 

| పేమగూడిన వాని - చే మించేచేమి జాతో 

భామరో ! మువ్వ గో - పాలునితో నిట్లు ॥ చేపట్టు ॥ 


ప: సరీ ॥1గా | పొ, ॥1పాొ, దూ | దా గరి ॥ 
చే 1వ టు ॥కా 1వ చ్చు | 

సతః ఇ! + | సాదని ॥ వొ ద సమా |; మగారి ॥ 
es le WD ॥ లో oe కు ॥ 


9 రిగారి సరీ । గమలీ |; ప మగరి॥! సా 


| న నినిద్ద | చ్ఞాగరి ॥ 


చే, ! ప ట్లు 1 కా | వ చ్చు .॥ 
సా | | సారిగ ॥ పా 1 ద నిదా।!పా ॥ 
నా ౨1, మీ 1లో... 1॥1మీ. | కు ॥ 
వీ మగగరిమగ[।[పా ॥।దొ ॥సాొ 1 సనినిద ।; దొ గరి ॥ 
చే 1వ | ట్టు,.॥ కా వ  .1చ్చు 1 
సారీగ్‌ రీ. | | న రీగవ ॥ మగమరీగరి | సాదని | పా .॥ 
నా Th పంల నే ॥ లో మీ. 1కు, ॥ 


yy ఊఉ తయ్య పదములు 
4 మగమరిగప | దనిదవ | ద వమగ ॥ న రీమగరి |।ననినిర్ధ | ఛా గరి ॥ 
చే 1వ ము Hh కా | వ | చ్చు HH 
సా గ పదా ॥నీ ని పదవ | ప పమగ ॥ 
సాం, | మీ | లో (మీ 1కు I 
అప,మగారిమ గ | పొ చా ॥1సాొ, | సినినిద | చాపా॥ 
యే 1వ. ।|1ట .॥కె. [న ను ॥ 
౮ Cas 
ధా పద ॥రీ 1 సొ ॥న నిన నీదని 1పా, 1ద పమగ ॥ 
ఎం 1చ | ద 1 గు ను | మి | మ్ము «ll 
డీ రిగారిపమగా।[పా ; చా ॥ సా రిగ రీగమగరి ।ననినిద | చాపా | 


యే rt న 1ను ॥ 


౩౯ 
pol 


దా పద గ రిగరి [సా ॥ న నిన ని దని । ద పదవ మ గమరీ॥ 


ఎం 1చ 1 ద [గు .ను | మీ. * 1మ్ము || 
సరిగవ వ ద। దాగరది। సా ॥ న నిన నిదని |! వా | పొ || 
యూ | ప ట్ల ॥ లో లీ. 1రు ॥ 


పొదప మగ గ వ । దానీ । దొపా ॥ వదవమగరి । గ రిపమ | గరిసా ॥ 
ఇం త ;:త ॥[€,మీ (లే క ॥ 


నరిగా 


తే తమ్యు పదములు $91 


చ =, +దని।షపా పా. ॥1మగరి గారి | గాపొ |, దానీ ॥ 
కో (ప | మె ॥[వ..రి [13 [1న,॥ 


రీపొ దప । మగమరి గారీ ॥ రీ | గరిగా; పొ | 
రా | దో ॥ 8 .8 1A || 
రీ గ; పొదా। నీపా॥ దాపొ మాగా | గారీ ః 
కూ ॥డి యుం 1౩. | వా రు ॥ 


గరిపమగరి | సనినిద | సొ ॥ 


లే 1 రా*॥ 


మగ |పొ 1 దా సా సా |; స నీనిద | దొపా ॥ 
మా 1ఫహఏృ, 1వ ॥ చె ద నం ll 
దా వద ।రీ .1సా ॥ననిననిదని పా. |; ద వమగ ॥ 
శు మం |; చి. |ద 1న గ శా | దొ . 


రీగారి పద । దాగరి। సా 1 స నిననీదనీ | పొ 1 పొ క్ష 
1 నీ | తో il 


5 71) | శు 1 వొ 


పొదవ మగ గప | దానీ |।దాపా॥పదమగరి | గ రిపమ గ రీఫొ॥ 
వీ .,1పా. టు. [వీ న (5 1 దొ || 


ఇ చేపటు ॥ 


8)2 జ తయ్య పదములు 


అవతారిక . 


సామాన్య నాయిక యగు ఈమెకు నాయకుని విరవావేదనను చెలి, కన్నులకు కట్ట 
నట్లు వర్షించి చెప్పుచున్నది ఉస్సురనుఓ, కనుల ర జేయుట, యులికిపడుట, కన్నీరునించుట, 
"పెదవులెండుట, తనలోతానే ముచ్చటించుకొనుట మొదలగు దశావస్టలను ఈ పదమునందు 
'తతజ్ఞలు చెప్పియున్నారు 


నవరో జూయొక్క- స్వరూపము ఈపదమునందు విలంబకాల సంచారములలో ఎంతో 
అంధముగా కానవచ్చుచున్నది నవరోజురాగము (ప్రాచీనమా రక్తిరాగము ఇప్పటి 29 వ 
మేళమగు శంకరాభరణ జన్యము పధ్గనిసరిగమప_.పమగరిసని ధ ప అనునవి 
ఆరోవాణావరోవాణములు  వెంకటముఖ సం[పదాయమున భాషాంగమని చెప్పియున్నారు 
కాని వాడుకలోగల రాగన్వరూపమున భామాంగచ్చాయలుకాన రావు దినిని పంచమాంత్యము 
గానే పాడుట (ప్రాచీన సంపదాయము “ననిధ్ధనీపపరద్గనిసరీ'- “నిసరిగమ 
పొమగమా'_ “గరిగాి-రిననినరీ'_ “నని చ్రానీ' -“నీనరీ' మొదలగు 
నవి రాగచ్భాయలను చూపించు స్వరనందర్భములు ఈ రాగమునందు విస్తారముగా రచనలు 
లేకపోవుట వే పదముకందలి సంచారములు జాగుగా గమనించి రాగమును ఆకళించుకొనవలెను, 
(తిస్థాయి సమన్వితములయిన రాగాంగి, ఉపాంగి, భామోంగరాగములు తమ స్వరూపములను 
పూర్తిగా సంతరించుకొనటకు ముందుపుట్టిన కొన్ని రాగములలో బహుశ నవరోజు ఒకటి 
కావచ్చు దీనినుండియే కురంజి, శంకరాభరణం |కోనముగ బుట్లియుండవచ్చును ఇటువలెనే 
నొదనామ|క్రియనుండి మాయామాళవగాళ, ఘంటారవమునుండి తోడి, జింరునోటినుండి 
కాంభోజి నై ంధవీను-డి ఖరవార| పియ, మొదలగు మేళములు పుట్టియుం డవ చ్చుననియు 
కొందరు పెద్దలు చెప్పగా వినియుంటిని ఇటు చెప్పుట సహేశుకముగానే యున్నదని, నాకును 
తోచుచున్నది 


చ| తయ్య పదములు 


రి 


రాగం - నవరోజు - (తిపుటతాళం 


ఏలవచ్చితివే ? సామి శేడజాసి - వలాగు కాళ్ళాడెనే ఓలఅనరో ! 


ల్ని 


జాలరో మువ్వ గోపాలుడు నిను తలచి 
పలువరించునే _ ఓ లలనరో ! 


యుస్సురని తలయూచునే శయ్యవై నండి - యులికి దిగ్గున లేచు నే 
కసరి దిక్కులు చూచునే కన్నీరు నించి 
క్ర నులెజ్ఞ'జీసునే 1" ఓ లలనరో! 


తలవాకిటచేరునే నీదుకె మోవి _. తలచుక నోరూరునే! 
వెలది విధిని దూరునే తనలో తాను 
వెట్టి కోరిక కోరునే! ఓ లలనదో! 


నిను చాల లాలించునే మువ్వ గోపాలు - జెనసిన వగలెంచుచే 
చనువిచ్చి కరుణించునే యిలదరిలో నీ 
సొటిలేదని యెంచునే ఓ లలనరో ! 


(50) 


898 


1 ఏల ॥ 


894 శేతయ్య పదములు 


పః; ఎదని ]|సా ,; పొసని ॥ న గరిమగరి |సా..1.. ౫ 
ఈ ౪ ఏ. 1 ల, || వ. ॥చ్చి..తి..!। వే «sh se 6 9 
స నిసౌ . | నిసొని।; దధనీవ॥[పా..ఫదధద్గ।నీ స।రీ రిననీ ॥ 
సొ | 1 మీ || ఎ నెడ | వా. ,! . I 


నగ రిరీగని ! సా సారిగ రీ సా॥సాసరిగారి|రీ రిగ ।; మామగ॥ 


రై 


ఏ ,; లొ [1 గు ॥ కో ఇ | డె ॥ 


గాగమపమ గా | మరిరీ | ఈ ॥ గరిగరిపా | పపమగ | మగమరి ॥ 


మ్‌ 1 | 1 ఓ 1 ల ల. ౨1 


మఠిమరిసా | పా ని । నిర్గనీ ॥ 
న అన్‌ ప సతత ఈ 





వీ పా పథ ।నీ స।రీరిననీ ॥ న గరిమగరి; సా .! | 
ఏ 1 ల 1 వ 1 చ్చి తి Jd a] . 

ఆప: స వ।|సవషమగ గా మరి ॥ రి మగ గపసమ | పా | పా జ 
బా $ల.౨౨ | రో ॥ ము వ్వ .!।గో u 


వ మగా। గా మగ గామగ ।మాపా॥పాగమగా।గమగా రిగరీి, సా | 
పొ ,1లు డు. ॥ని న్ను 1, అ. 1॥చి i 


సాౌ.,వర్ధ।॥నీ న।రీరి నరీ॥న గరిమగరి సా. 1సొ. ॥ 
_ రలు 1న dd ss జల నే 1 wel 


చే(త్రయ్య పదములు $95 


గ రిగరిపా ! ప పమగ | మగమరి ॥ మరిమరిసొ | సా ని । నిద్ధనీ॥ 


ఓ, 1ల. ల... 1న ,, 1రో. 14,4611 
పా, 
పలవచ్చితివే ॥ 
చ. స నిసా 1 .సొ॥సా | సనిసా। న నీవ ॥ 
యు 1స్స్ఫు 1. ఈ ॥ని | త్ర 1 ల |] 


పా పధద్గనీ స రిస | రీగా॥ సా సని, సా గరి, గా. ॥ 
యూ... చు... నే 1, =] | య్య వె «fl 


గౌ మగమా । గానుగ | గామగ ॥ గమగా గమరీమ గ మా, ! పావగ॥ 
నుం 1 డీ. | «Il యు లి॥ కి + [ది ..l 


మగా మగరి | సాసన్సి | సద సీ[సా సప। పవపమగ | గమరీ గమరి ॥ 


గు. న 1 లే 1. చు ॥ నే కస (ను అ క ప 


రి మగ గపమ।పొ * | పమగా మా॥ 
క్కు లు. $1చూ.! +. చు ॥ 


పా మగ | గ మగా గమగా ।; గమగా గమగా ॥ 


న ఎక న్నీ (రు . I 
మ గమపాగ | మగమరి | మరిసా ॥ సా .వద్గ।నీ స।రీరిననీ॥ 
నిం .. ॥।|చి . | 1... 5ఈను। లే 1 69, ॥ 


స గరిమగరి | సా..! సా. ॥ గ రిగరిపా | పపమగ | మగమరి ॥ 
బీ సుం నే అ! 1 ఓ, ల ౨౨|| ల. +, | 


మరిమరిసా | సా, ని । నిదగ్గనీ॥ పా, 
Sees tT ste ఈ . పఏలవచ్చిలివే | 


898 కే తయ్య పదములు 


అవతారిక 


[పొఢ నాయికయగు ఈమె స్వీయ, ఉత్తమ. పతికి తనయందు అనురాగము కలుగు 
టకు ఆతడు విముఖుడై యున్నను, తానే అతనికి ఉపచారముచేసి, అలరించుటకు |పయత్నించుచు, 
“ చిటుకన్న కోపమునేయు మువ్వగోపాలునివై నా వలపు ఏమి కాబొయ్యీనమ్మా ' అని 
చెలిక శైతో చెస్పళొనుచున్నది 


కన్నడ [పాచీనరాగములలొ నొకటి ఇది ఇప్పటి 29 వ మేళక ర్రయగు శంకరా 
భరణ జన్యము. ఇందు కాకలి నిషాద ప్రయోగములు ఎక్కు వగా నుండుటవలన దీనిని వెంకట 
ముఖి సం|పదాయమున చెప్పినట్లు ౨5 వ మేళ జన్యమనుట సమంజనముకాదు సమగమ 
దనిసా-నదొానిపమగామరిస అనునవి ఆరోహణావరోపాణముల సదానిప 
అనునప్పుడు _ క్రైశికినిషొదము వచ్చుచున్నది కేతజ్ఞాని పదమునందలి రాగభావములు 
మనోజ్ఞ ములు. 


రాగం - కన్నడ _ (తిపుటతాళం 


ప, ఇటువంటి నానలపు ఏమికాబొయ్యీనమ్మా ! 


అ ప: చిటుకుమన్న కోపము - సేయు మువ్వగోపాలునివె ॥ నిటువంటి ॥ 


జేతయ్య పదములు లీశి? 


($3 


వచ్చినప్పుడు నేశే - వద్దికి పొయ్యేదేగాని 

ఇచ్చటికి రమ్మనే _- బెన్నజై నను లేదుగా 

నిచ్చనిచ్చలు లాలించి - నే నలముకొనేదేగాని 

[గుచ్చి వాడు కౌగలించు - కొనేదెన్నడు లేదుగా ॥ ఇటువంటి ॥ 


ముందు నే నే వచ్చి _ ముద్దిడుకొనేదేగాని 

ఇందమని ౩ మ్మోవిచ్చిన - బెన్న డైనను లేదుగా 

అందంపు మోమున కోవ - మమరియుంజేదేగాని 

మందయాన ! నన్వనేది - మనసునై నను లేదుగా ॥ ఇటుపంటి ॥ 


బలవంతమున నేనే _ పలుకరించేదే కాని 

ఎలమి నాతోనూటాడే - చెన్నడును లేదుగా 

అలసియుండిన నేనే _ కలిసి కూజేదేగాని 

చెలియ |! మువ్వగోపాలుడు - చేరి కూడినది లేదుగా = 1 ఇటువంటి ॥ 


“.గమ।దా ని;దాపా॥పమగామా।కీ..!సా ॥ 


ఇటు! వం 1 టి 1న, s IS ల. ॥ 


సా .నిప।చ్గా.,!।గ్ధ్థ నిసా॥న మగామా।దా పా!సమగమ॥ 
పు ఏ 1।1మి ॥కళా ॥ బొ. యో. 1న వల A 


ర్రీ గమ।దా.ని|పా..॥ప మగమరి।గ మదా । దానీ॥ 
మ్మా. చిటు!కు, 1; మ..॥న్న....![ ళో ప ॥ 


త 


శేతయ్య పదములు 


సా,.దని; న మగమ।6ఈ . ॥న నిరీన నిన । దొనివ;వమగమ॥। 
ము. సే 1యు | ము., 1వ్వ., గో | పొ, [1లు, నీ, ॥ 
రీ. 

చై ఇటువంటి ॥ 


అ మ జ్ఞా లు రా ఆ జ్ఞ 


చి. 


సొ. 
ని 
సా, 
చు, 
రీ 


ASA 


పా।;పొా .|1పా .॥1పమగామా।॥రీ (ర ॥ 
వ ; చ్చి *1న ॥ప్పు డు నే |; నే ॥ 


గమ।దా నిసా, వము గామా।రీరీ1సొ .॥ 


eS 'ద్ది 18. ॥పొ య్యే. ।దే |1గా,॥ 


నిన1చ్చా .|ఛ్గానీ॥సాొ సమగా।గ మరీ॥ 
*ఇ.1।చ్చ..1టి,॥కి జ WhO మ్మ... ॥ 
గమ!ద నినరి।న నిననిశదనిపా |వపమగమ।రీ రీ॥ 
దె న్న, .!డ .. ॥న,ను ,1లే, | దు॥ 
పా।పా [పా ॥ప మగామా [రీ ర ॥ 
నిచ్చ .!నీ . ॥1చ్చ.లు, లా 1లిం .॥ 


గమ!దాదనీి।పా .॥వ మగామా।రీ (సా ॥ 
వే ,నల.।1ము. ॥కొ నే | దే..[గా .॥ 


.గమ।దాొ .ని;పా ॥వ మగ మరీ।[గమదా। దానీ ॥ 


(గు. !చ్చి వా ॥డు కె, 1గ 1 do || 
దనీి[సమగమ రీ .॥న నీరి న నిన | దొనిస।వ మగమ ॥ 
కొ (నే దె [న్న .డు ,;లే. .[దు I 


ఇటువంటి ॥ 


శేతయ్య పదములు 899 


అవతారిక, 


సొండర్య గర్వితయగు ఈమె వరకీయ, తనపై గల మోవామును, మున్ను తన్నేలిన 
మొగమాటమును మరచి, అన్యకాంతాస క్రుడయి నాయకుడు తన్ను లత్యముచేయుట లేదని 
చెలిక తతో చెప్పుకొని జాధపడుచున్నది అచ్చుపు సకములలో ఈసదము సారంగ రాగమని 
యున్నది మా పారము సామంతము 


అతి |పొచీనమయిన రాగములలో సామంతము ఒకటి యిప్పటి వాడుక (ప్రకారము 
80 వ మేళమగు నాగాభరణము జన్యము 


ఆరోహణ సరిగ మపని సా .. అవరోవాణ' సనిదనీిపమగరి సొ. 


అయినను “పదనిసా' అను [పయోగము అచ్చటచ్చట కానబడుచున్నది. 
షట్‌ (కుతి ధ్రైవతమును, చతు[శ్రుతి గై వశమునందు అదిమిపట్టిపలుకుట సంప్రదాయము 
నీలాంబరి రాగమునుండి దీనిని వేరుచేయుట కొంత కష్షసాధ్యమే పదమునందలి సంచారములు 
గమనించి రాగస్వరూపమ. ను తెలుసుకొనవలసియున్నది ఈ సామంతము కొండనులవారి, గుమ్మ 
కాంభోజి, చేశాశి మొదలగు కొన్ని రాగములతోపాటు 16 వ శతాబ్దము తరువాత మరుగుపడి 
పోయిన తోచుచున్నది. పద కవితా పిశామహులు తాళ్ళపాక అన్నమయ్యవారి రచనలు 
ఈ రాగమునందు ఎన్ని యోగలవు 


ఓర 


శేతయ్య వదములు 

సా..దని; న మగమ।6 ..॥న నిరీన నిన । దాని; వమగమ॥। 
ము సే. యు 1ము,, ।1వ్వ af 1పా..!లు. ని, ॥ 
మై, ఇటువంటి ॥ 

పా।పొా .|।1పా .॥nపమగామా॥రీ .|రీ ॥ 

వ ॥చ్చి ,|న ॥ప్పు డు నే స ॥ 
రీ గమ।దా నిసా ॥సమ గామా ॥రీరీ1సా ॥ 
. .వ.1ద్ది కి ॥పఫొ య్యే. ! దే గా. ॥ 
సొ. నిస।చఛ్చా .।ఛ్గానీ॥ సా సమముగా [గ మరీ॥ 
ని .ఇ,.|చ్చ,,1।టి ,.॥కి 15౮, 1మ్మ..॥ 
రీ. గమ।[ద నినరి। న నిసని॥దనిపా |పమగమ।రీ రీ॥ 
నే చె 'న్న...!డై . ॥న,ను లే, | దు॥ 
సా పా।;పా [పా ॥ప మగామా (రీ | రీ || 
గా..ని।చ్చ ‘1న ॥చ్చ లు, | లా ido -.l 
రీ .గమ।దాదని।సపా .॥పమగామా। రి (సా ॥ 
చి .నే.|నల.।:ము ॥కొ నే | చే. గా ॥ 
సా..గమ।దా .ని।పా ॥ప మగ మరీ।[గమదా।చానీ॥ 
ని (గు 1 చ్చి +. (| వా ॥డు కొ, |,గ | లిం || 
సా, దనీ।[సమగమ రీ 1న నీరి స నిన | దానిపవ;ప మగమ ॥ 
చు, కొ ॥నే దె ॥న్న డు ;€ (దు ॥ 
ర్రీ 


M4 ఇటువంటి || 


'శేతయ్య పదములు 899 


అవతారిక, 


సౌండర్య గర్వితయగు ఈమె పుకీయ. తనె గల మోహమును, మున్ను తన్నేలిన 
మొగమాటమును మరచి, అన్యకాంతాస క్రుడయి నాయకుడు తన్ను లత్యముచేయుట లేదని 
చెలిక తతో చెప్పుకొని జాధపడుచున్నది. అచ్చుపు సకములలో ఈసదము సారంగ రాగమని 
యున్నది మా పారము సానుంతము 


అశి [పొచీనమయిన రాగములలో సామంతము ఒకటి యిప్పటి వాడుక |పకారము 
80 వ మేళమగు నాగాభరణము జన్యము 


ఆరోహణ, సరిగ మవనిసా  అవరోవాణ సీనిదనిపమగరి సొ. 


ఆయినను “వదనిసా' అను (ప్రయోగము అచ్చటచ్చట కానబడుచున్నది. 
షట్‌ [కుతి ధ్రైవతమును, చతు[శుతి ధైవతమునందు అదిమిపట్టివలుకుట సంప్రదాయము 
నీలాంబరి రాగమునుండి దీనిని వేరుచేయుట కొంత కష్టసాధ్య మే పదమునందలి సంచారములు 
గమనించి రాగస్వరూపమ. ను తెల సుకొనవలసియున్నది ఈ సామంతము కొండమలవారి, గుమ్మ 
కాంభోజి, చేశాడ మొదలగు కొన్ని రాగములతోపాటు 16 వ శతాబ్దము తరువాత మరుగుపడి 
పోయినకే తోచుచున్నది. పద కవిశా పిశామహులు తాళ్ళపాక అన్నమయ్యవారి రచనలు 
ఈ రాగమునందు ఎన్ని యోగలవు, 


400 జు తయ్య పదములు 


రాగం _ సామంతం - |తీపుటతాళం 


శ: శలియనైతినమ్మ ఓయమ్మ! నే 


అ స కలికిరో యిటువంటి కపటజ్ఞుడని నొదు 
కలనై న గాని యెంచక 'నేనుంటి నమ్మా ॥ తెలియ ॥ 


చ, చనువిచ్చి మాటాడునే యెప్పుడు నన్ను - సఖయరమ్మని పిలుచున 
అనుదినము నన్ను నిమిషమెడ - కాయనని నమ్మికలిచ్చునే 
వనజాతీరో యిటువంటి గుణము 
వాని మనను విరిచి యొనుగువ బోధించెనో ) తెలియ ౪ 


2 పిలువనంపిన రాడు యిప్పుడు నాదు - (ప్రియము మాటలు వినడు 
చలమొకింతయు మానడు యిప్పుడునావై - చాడిమాటల. విన్నాడు 
తెలియని వాడై ఇ చెలియ దెలవవచ్చు కా 
వలెనని యుంళు వాని వగలునే ॥ తెలియ ॥ 


8 బలిమిని ననుగూడు మా ముప్వ గో - పాలుడనువాడు 
తలిరుబోణిరో ! చూడు దానిచేరి - తలచకయున్నాడు 
అలనాటి కూటమి యన్నీ మరచి 
నెలత యింటిలో నే నెలకొనియున్నాడు ॥ తెలియ ॥ 


'చేతయ్య పదములు 401 


పః . సారిగ | సాసని । ఫసాని॥నపాొాపమగారి రి గమగరిగారి సొ .॥ 
“తెలి, [ య.,.।॥ వై. .॥8,. sw: లు! క ఏ ఇ ఇ *1మృ్మ..॥ 


పదపా మమవమా,.గ | రి గమపమగగరి గాసా నీ౪సాొ 





ఓ. ఖు అలా శతు ETO 4 = 1మ్మ ॥ నే. . తెలియ॥ 
9 వని నిసాని వద దపామ |గ మపమమగగరి గా సౌ॥సా.. 


ణా 


ల 1యే... .. *1మ్మ., 1 నే, . తెలియ ॥ 


8 నినరీసాని దనిన నీప। ద పవమమగగరి | గా సా॥ సా 
ఓ, = 1య, , .. +, (మ్మ. ॥నె,. శెలియ | 


అప సన్‌ | .-నిదనీ 1సా నిపా ॥ 
+, ,, కలి! 8... | రో . 1 


మ పద పాద మపదపాద ।పమగామా !పొ [| 


యి. టం ౨1 వరి? + 1టి, ॥ 


....గమ।॥।పాదప పని సా ని॥ సా రి గనరీ | గమగా రిగరీ [సా .॥ 
aa కప।ట = 1..జ్ఞు + ॥1డ నీ 1'నో = కదు | 





న్‌ 


ని। సారిగ రిన్‌ | సనినని సదనీ ॥ ప దపా మమవమా,గ | గరిగా రిగమా | 
నై 


స 
ఓ ౪ కలి అ * తి న, +, 10D bra ఉత + 15, Se వతు 


(51) 


శేతయ్య పదములు 


+, మపామ॥[॥పా మప।చాదప । మపదపమపదప ॥ 


గా 

నః i శ మెలగు ఎం సచు Ww అ అల జీ 

ము వమా గ రిరిగరిగ 1గామపమగ ! రిరమరినస 1సౌా . 

నుం... టి న, , [14 * =! మ్మ ,. తెలియ ॥ 
గమ । పొ | ప్రొ || 


చను 1వి 1 చ్చి || 


ప మ పదపా పమ సదపా । పొ దప పనుపను । మగమగ గరిగా ॥ 


నూ, (టొ వ STO wwe: 2 


నూ ,గరిగా। మాపదపొా గ మగగది ॥ 
నే. ఎ పు।డు 1న | 





గాసాగమ । పొ దస వన | న నిదనీి ననిపా ॥ 
న్ను.సకి[య, | ర || 


ప దపామమపమా గ | గరిగా మావపద।|పామగా రి ॥ 
మ్మ ని స | పి లు, 1చు. || 


న. 


సొ సన।1పా గ మగ | గ మగారిగరీ ॥ 
చే అను । wl + Hl 





రిస నీ | సా | సని ధని॥సా సనరి|గనరీ।గాగా॥ గరిగా రిగమగమా | 
_న..।|[న్ను ॥ని మి ॥ష..మెఢడ।జా,.యన॥ని ..౨.౨౨.| 


౪ 


శ[తయ్య సదములు 408 





పాదప పాదప | పా దపపా పమ ॥ 
క్ర 


న స్ట మి. | 


గ మగా గరిగా మపమగ |; గ రిగాగమగా | గరిగా గస ॥ 


వి . | చ్చు... * 1 నే i 


సొ. పన । సా, నిదని। సా,నిపొ ॥ 
వన । జా + (టీ క I 


శనరగలానావింకాగారదా లలని గగడారుకా ల కాకరాల! 


వముపద షా దమపదపాద।[పమగామా।[పాపా ॥ 
దో, యి. . ౨ టు. | వం ॥1 


పా గ మ।పొాదపవని।; సా ని॥ సా రి గనరీ | గ మగా రిగరి | సా,.॥ 
టి, గుణ 1ము, బా *'॥ నీ ఖ్‌ నమ, న, 1$నసు..॥ 


సా..నని । సారిగ రిన | ననినని సదనీ ॥ వ దపా,మమపమా,గ। 





i లభ ॥మ Mu. అ il 
గరిగారిగమా గా మపా మ ॥పా మప | దాదవ | మపదవ మపదప ॥ 
స ౪ శ ఈ | 4 జ 6 | ఫు టో సం 1 దిం...*. vo || 





పమా గరిరిగా రి! గా మప మగ | రీరమ రిస ॥ సొ 


ల ర్రో 


WISN hark. యట్‌ శెలియ ॥ 


404 జ[తయ్య పదములు 


అవతారిక 


సామాన్య, సౌందర్య గర్వితయగు ఈమెకు చెలి మువ్వగోపాల దేవునికి మనవిచేసు 
కొెనరాదా! దయకలుగునో ఏమో! అని చెప్పగా తనను ఒకప్పుడు లాలించి ఏలిన మువ్వ 
గోపాల విభుడు యిపుడు తనయందుదాసీనతను కనబరుచుచున్నాడని తెలిసిన ఈ మె చెలిక తో 
“కలికి! కల్పతరువని వెలసినట్టయితే తలచిన కోరిక సఫలమౌనుగాని ! _ కరుణాసౌగరుడని 
బిరుదుకలిగితే నరమోహారత్న ములు, మరియు నొనగుగాని, |పాణపతి మువ్వగోపాలుడు నన్ను 
గూడి సతముగా రషించవలెగాని మనవిసేయగనేలే ? " అని చెప్పుచున్నది ఈపదము శంకరా 
భరణ రాగమని ఆచ్చుపు స్తకమ.లలో నున్నది మా పారము సామంతము 


రాగం . సామంతం - (తిపుటతాళం 


ప. మనవిసేయగనేలే? _ ఓ మగువా! కొ తలానేడు 


అ.ప* తను తానే మదికలిగి - దయసేయవలెగాని ॥ మనవి ॥ 


చ: కలి! కల్పతరువని ష్ష్‌ వెలసినన్మై కె 
తలచిన కోరిక స _ ఫలమయ్యో్యనిగాని ॥ మనవి ॥ 


జేతయ్య పదములు 406 


ల్లి, 


ద్‌ 


కరుణాసాగరుడని _ విరుదుకలిగిన మై త 
వర మోవారత్నములి = మరియు నినగునుగాని ॥ మనవి ॥ 


కన్నె నామనోభానము - లన్నియు శెలిపితి 
వెన్నుని కిఠ మీరు - మన్నింపవలెకాని ॥ మనవి ॥ 


ఆతిళశయముగ [పాణ _ పతి మువ్వగోపొలు 


డితవుతో ననుగూడి - సతము రథించుగాని ॥ మనవి ॥ 


ననా. na | 


_సప।పొ.గ మగ | గరిమరి | సా రిగరిస |, సొ రిగసన। సరిరీ॥ 
| చే 


al 


uu ల 1 సే ॥ య | 


సా.నిస రి; గా మపా।పా.మపా॥పన ననిదని సా,ని। పొదవ పమపమ। 
ఓ. మగు।[వీ,,. || కొ 1 త్త లా ,, Wo ae | 


గామగ గరిగా ॥ మా, 
* “ ౪ 9 డు ఉ +4 మనవి ॥ 





న న. 


సరి గా.మపా[ప ననా నీ॥ సారిగరిస నని । న నిదనీసా ని । 
+ మగువ, మ ¢ 1 త..లా (సే, ఉ ఈ టు! 


పాొనిప పమపమ 1 గౌ ., 
డు... క, = , మనవి | 


4086 ఉ[తయ్య పదములు 


అప: .. గమ।పాదపపానని॥సా ॥సా..నరి।|గొనరీ | గమగా రిగరీ ॥ 
తను।;తా . ,1నే..॥ .. మది;క |లి .. i 


సా,.న ని; దా నిసా ని|పా..॥మగమ సదప । ప దపా మపమనమూా } 
గి చే 1య. కవు, లె... 1గొం* 2౬2 | 


చ. ౨ ..సవ।పా,.గమగ 1 గరిమ8ి ॥ సా రిగరిస [సా రిగన। సరిరి ॥ 
+ కలి; 8 య క, ॥ ల్ప త, Os, అశ శి వీ / 








నొ నిసరి। గా మపా।పా,మపా॥ ప న ననిదని సా నీ |! పొదప పమపమ। 
ని వల (సి స a "మై. , Lee slew 


గామగ గరిగా ॥ మా గమ।1పొదపపాసని। సా..॥ సా నరిగస | 


స్ట | తల (చి న. ॥కో. | 
రీ ,1గమగారిగరీ ॥సా ,సీని|దా.నిసా ని;పా ॥ 
రీ .।॥క . క్షీ + సఫ | ల = ఈ 1మె*,.॥ 
మ గమపదప। వ దపొ నుపమా |గమగా గరిగా॥ మా 


యో... ని..[గొ.. స్ట శ haa 1 +! ని *.. మనవి ॥ 


జే తయ్య పదములు 407 


అనతారిక : 


నాయిక పరకీయ, వాసక సజ్జిక, |పౌఢ,. ఈమె అలంకరించుకొని గంధము, కస్తూరి, 
పూలపాన్సు మొదలయినవన్నియు ఆమర్చుకొని నాయకుని రాకకై వేచియున్నదట. తన 
చెలితో “వినవే! పతులు మొదలుగాను వాసములు చేరి తమ వనితలతో కూడెనే! యూశిత్తి 
నూటుమణిగనే, నన్నేలిన మువ్వగోపాలుని నమ్మళాదే” యని చెవ్బుకొని దుఃఖించుచున్నది. 
ఈ పదను పున్నాగవరాళి రాగమని ఆచ్చుపు నకములలోనున్నది మా పాఠము వరాళి, 


ఈ వరాళి రాగము |పాభీనము యిప్పటి వాడుకలోగల మేళక_ర్తలయందు శిళి వ 
మేళముగ దీనిని చెప్పియున్నారు. యిందలి స్వరసంచారములు గమనించినచో నిది [పాచీన 
కాలమునగల ఒక భాపాంగరాగనుని తోచుచున్నది పలననగా “స గరి గ మప" అనునప్పుడు 
తి చు శుతి రివభముగా పలుకుచున్నది తిరిగి అవరోవాణమునందు 'వ మ గారి సి అనునప్పుడు 
శుద్దగాంథారముగా చతు శుతి రిమభస్టానమునందు కంపితముతో సాధారణ గాంధారమును 
స్పశసించుచు దిగుచున్నది అనుభవజ్ఞులయిన చాలమంది పెద్దలకు నే నిది చెప్పగా వారును 
నావలెనే అథి పాయపడినారు వెంకటమఖి సంపదాయమున చెప్పిన ధాలివరాళి రాగలతణ 
ములలో “సగరిగమపా'-“వపమగారిసా' - అను |[పయోగములు ముఖ్యములని 
చెప్పియున్నారు ఈ రాగము |పసిద్దములయిన ఘనరాగములలో నొకటి 


ఆరోవాణ, సగరిగమపదనిసా - అనరోవాణ. ననిదపమగారిన 


408 ఊ(తయ్య పదములు 


రాగం - వరాళి . (తిపుటతాళం 


ల్‌ 


ఇంత (పొద్దాయె - ఇంక వాడేమి వచ్చీని ? 


క్‌ 
ల 


చింతింప పనిలేదు _ చెలియ మువ్వగోపాలుడు ॥ ఇంత ॥ 


చః చేరి నాతో నేస్తము - చేసిన పాపము 
కీర వాణిరో! యేల వే - గించేవే నీవు? 
నూరిన గంధ కన్తూరి - పారవేసి పవ్వళించు 
ఏ రమణి యింట నున్నాడో - ఊెల్ల మాటువుఖిగెను 1 ఇంత ॥ 


2  భానురాంగిరో ! వినవే . పకులు మొదలుగాను 
వానములుచేరి తమ - వనితలగూడె 
ఆసించిన ఫలించే - దరుదు గాదటవే, నే 
జేసిన పాప మెవ్వరు - చేసినాశే ఓ చెలియా ॥ ఇంత ॥ 


8 పమ్మిన వేడుకతోను _ పడకిల్లు శృంగారించి 
యెమ్మెకాడువచ్చునని = యెదురుజూచితి 
సొమ్ముళే లే? విరులేలే _ సొగసెవ్యరు జూశచెదశే ? 
కొమ్మ ! నన్నేలిన మువ్వ = గోపాలుని నమ్మ రాదె ॥ ఇంత ॥ 


శేతయ్య పదములు 409 


రి 


రీ ;, సానని!సా .॥పా ను వదీస | పొదమ ॥ 

యిం । త | (బొ, ॥ద్దా. Faw ఆ ॥ 
పమపమ ప ద।నీ । సాసని ॥ దని సారీస నిద! పమవమ।గా ॥ 

ఇంక ।వా | ఫైట పల: కప ష్‌ 1 I 


నము పదపమా గా | గరిరీ! సా ॥ 


చ్చీ... Dales ల న 
రీ | సాసని; సా .॥ పా ము పదప | పాదము ॥ 
ఇ్రం।| త [పొ .॥ద్దా | యె | || 


పమపమ ప ద । ని నరిగ | రిననిద ॥ దని సారిన నీద |! ప మపమ | గ గపమ ॥ 
ఇంక ।$వా ..!... 1B వ మి . $వ . ll 


ద దనని దపమా ।గగరి ।1సొ .॥1.... 


చ్చీ ని 1... 11. ౨౨ ఇంత ॥ 
“నని! దపపాపమ । చమదా ॥నీ.సా,। సా సా ॥ 
=. చిం. 1 తిం sae ea అన WI సా దు i 


పద । ని సరిగ గా ॥రీ సా॥సా నని! దాననీ। ద పపా సమ॥ 
6 చెలి1య.+...౪ల |! ము॥ వ్వ మం ERS హై sw 3 


గ గపమదపమా।గ గరీ1సా..॥ 


లు, ౨౨౨ డు... 14*4 1 


(52) 


410 జ(తయ్య పదములు 





9 ,,.,. స నీ। దపపావమ | దమదా॥నీ.సా,! సా,। సా |] 
చిం తీ 1, .స॥ప.ని ,1లే ..॥1దు..॥ 
సగరీ | గాపమ | గగరీ ॥1 సా ని నరిసాని | దానని | దపపమ॥। 
+ చె లి య | ము॥వ్య గో తట నల మం 3 (| 


గ గపమదప | ని నిదపమా | గగరీ ॥ సొ 


లు డు | 1, ఇంత ॥ 


చః  దొా।;పొ ,1పా ॥పా , 1 సొ ప మవమ ॥ 
చే |ర .|నా 11తో. .1నే..! స్త || 


ప మపమగగ | మపదనీ ।, దదపమ ॥ గ గపమదమను | గగరీ | సా, ॥ 
ము చే |సీ న, ॥పాొ. . 1 ప ము ,॥ 


రీ,సా 1సాసని ॥ నగరిరి గరి; గామా ।1పా,..॥ 
కీ! ర వా ॥ణి రో, ; యు. |! ల ॥ 


గగపమదపమా ।గా . [గ రిరీ పొ, . ; సనిసరి; రి ససాసా॥ 
నే ౨ 1గిం «13 1॥1వే . (నీ వు. . | 





న నీ। దపపాపము।! దమదా ॥నీసా. |1సొ .1సా. | 
నూ 1 రి 1న = Mo అట టల్‌. అటి క ul 


వ ద।|నినరిగ గా |రీసా॥సా ౨ 1సొ .) సానని॥ 
నూ సరిత జల్‌ అపా తక, 2 wT 1 నీ “ 


శేతయ్య పదములు 


దపమాదమద | నీ. 


రి 


వ్వ 


* లిం 


మ పావమగ | గా 


యిం ట 


1 ను 


| సా 1, 
చు .॥ 


సనీ[సాగ్‌ ర గొా,.॥ 
ఏ ,.[ రము ॥ణి .॥ 


గ రిరీ॥ సా పద 1నినరిగ గా । రీసా ॥ 


1న్నా..॥డో 


సా సని ద పపా | పొ సమ ॥ 


మా 


గ గపమదమ | గా 


ణి 


1 టు 


in 


1 మ || 


. 1 గరిరీ సొ 


ను, 


ఉఊ& $౮ i | 


ల 
౧m 


తంత ॥ 


A411 


412 ఊ[తయ్య పదములు 


అవతారిక 


స్వీయ నాయికయగు ఈమె (పౌఢ, కలవోంతరిత ఈమె తన నాయకునకు తన 
యందు మోవాము తప్పెనని తానుచేయు చేతిలన్నియు నాతనికి వెగటాయెనని, శనశై మనసు 
విరిగనని వీధివారలందరితో చెప్పుచున్నా ని తనకు వశ్యలాకిలిచ్చి తనతోడి పొందు చాలించు 
కొన్నాడని చెలిక లతో చెప్పుకొని దుఃఖి*చుచున్మ, +. ఈ పదము అచ్చుపు నకములలో పంతు 
వరాళి రాగమని యున్నది మా పారము వరాళి వక్కలాకులిచ్చుటయనగా యిప్పటి 
విడాకులిచ్చుటవంటిదో * ఏమో! 


రాగం _ వరాళి - [తిపుటతాళం 


ప  ఇంతకంబు తానన్నేమిచేసీనీ _ ఇంక కొంత యున్న దో 


అ ప.పంతముతో మువ్వ గోపాలరాయడు - ఆ పడతి యింటన. డి ॥ ఇంత ॥ 


చ ఆశతోనే శాగలించుకోబోతే _ అక్కడ నుండునునెను 
యీసులేక మోవితేన లీరా! యంజు ఎంగిలయ్య్యీి ననెను 
కాసంత యెంచక నోటినిజె మిమ్మంశేను - కసరి లేదనెను 
నే సరీవారిలో నీ యుదాసీనము - నలినాడీరో ! చాలదా ॥ ఇంత | 


జ[తయ్య పదములు 418 


ఈ 


ఇందుండి యాకు జుట్టిెచ్చెద నంశు - హితవుగాదనెను 

అందుండి మోమైన కనులజూచెదనంకే నందుకు వద్దనెను 

పొందుగ బాదమ..లొ తైదనంళు వచ్చి - (పొద్దాయె పొమ్మ నెను 

మందయానరో ! నీమీది మమత - మరచితిననెను | ఇంత ॥ 


వీధివారితోడ నామీదిమనసు - విరిగినదనెను 
ఆదరించి నాతో మాటలాడనంట - నానలిడుకొనెను 
వాదించి నీ పొందు వద్దని గట్టిగ _ వక్కలాకులిచ్చెను 


'మోదముతో న్నేలిన చక్కని - మున్వగోపాలుడు ॥ ఇంత ॥ 
సొ .।సాసని॥ గా, మా ;పాపమ ॥ 
+[90,. | త,.॥[క0 +. మే, 1త,॥ 


పాొవమమగమ ।1పాదమ ।|పమగా ॥ గా వమగ | గరిరి1సా ,॥ 


క (న్నే. .।!. మి॥చే సీ (నీ .॥ 
సొసనిసా | సొ, |! సాసని ॥ గొ, నూ *. ।;పొాదమ ॥ 
= (ఇం త ॥కం (| శ తా. .॥ 


పొపమవద। న నినని । ననిన ని॥ దప మపదపపదమా | గగఠీ;సా ,.॥ 
పిలు (న్నే. | మి ॥చే సీ 1నీ..॥ 


సొననిసా | సా 1 సాసని ॥ గా , మా . । పొదని ॥ 


ద్రం. 1త ॥కం . .|చ .|ళ..॥ 


శీషేథీ 


ర 


జ[తయ్య పదములు 





దపమా పమవధ | ద నినరి నరిగా | రీ నని॥దా దనని! పవదమాగరి | సా ౪ 


క అ నన్నే 1 మి ॥చే re SRY wal 
సొ సా-* (రిసనీ ॥ గ గమమదద । నినిరిని।; ద దపమ॥ 
+ 4 (ఇం, 15 | కోం 1త *1యు.. ॥ 


గ గమపదమ గ గరీ1సా ॥,. | 
న్న దో 1. +1. . | ఇంత॥ 


, స ని|దనీ దవమా।1దమదా॥ న నిసానని। గ గరీ;సా ॥ 
నం 1త, 4.1 ము॥తో , ము వ్వ... 


సా, గరీ। గావమ | గగరీ ॥ర సారి గరిరినస | సా సనినీ1సా .॥ 
గో 1పాొ |ల..॥1రా.... శయ... !డు.,॥ 


సా. న ని।;దని దషమా।దను చా॥న నిసానని।; గగరీ (8 సాని॥ 
సం ।|త. “1 ముతో . 1 ము వ్ర ౨, ॥ 


సా గరి; గ మ పధమా |; గాగరీ॥ర సారిగారీ। సానని।సా ॥ 
గో. 1పొ, ౪. I. ల. ॥రా*, 1 య,.! డు | 

సా ననిపద | దనినరి నరిగా | ర సొ ॥ నినరిన సరినీదప।ప మదము । గగరిస ॥ 

ఆ పడ |లీి ,. = 1, యిం॥ట, ్న నుర . | 4౭|| 


రీసా | 
డి +, | రి౦గకంశు॥ 


చేతయ్య పదములు 415 


చ పాదనీ [దపపా। వ మపమ॥పా, | ప మపమ | ప మపమ ॥ 
౪..1శ ౨1తో ॥ నే కా [A | 


గ గ మాపద పాదని ద పమావదమా ।గ గరీ॥సా .రీ1సొ ని।సరినీ ధమ ॥ 
లించు , కో. బో .॥1తే అ|క్క .1డ ॥ 


ధ్గ నిసరి సరిగా గరి; ప మదమ । గ గరీ॥రీ సరిగరిరీ! సా 1సా ॥ 
నురి...,, *౨.।,1:డు .1మ,,.4॥నే , +1|ను ,॥! |! 


రీ సని।సాొ.ని।;గా. ॥ పమగాగా।;ప మపమ।1పా . | 
యూ. 1ను. 1లే. ॥క WO TOY 
దొపో ; పమపమ। పమగా॥మావదపదమగ। గ రికీ1సాొ ॥ 
3 1 నే 10 1 రా జ యం | శే,.॥ 


సా రసా ని;దఫమా॥ ధ నిసరినరిగా। గరిరీ1సా ని॥ 


ఎం! గి. (ల [య్యా.. న 11నే .॥ 


సా పమ। గ గరీ। రిసనీ॥ గా మా । పాదని దవమా | పమవమ॥ 
ను..కా 1సం [త ॥ యెం | చ, క .. | 


పా వ ద।నీ (సనిదా॥ పమ పారని దపసమా |; గ గరీ|సా ,ని॥ 
.నో (టి *1॥వని, డె॥మి . ... (మ్మం. | శే || 

సా నసనరి।సా ని; ధవపవూ॥ రా ధసని;ససా 1సా ॥ 

ను క సరి | ల M5 నె |ను.,! «ll 


416 


సొ 


శేతయ్య పదములు 


న్‌ ని;దపమా। దపనమా॥ దా దనిసరిగా | గరీరీ | సా .॥ 


నా (న, ర [వా .:!రి [లో ౪ 


గొరి[గా వమ ।| గ గరీ॥సాని నరి గరి! రీసాని;సా || 
నీ,.[యు దొ. ॥పీ న. ।ము.॥ 


సరి।[గ గరీ। ర సానీ॥ ద పమ పదవదమా ।;గాగరి । రినససా॥ సా, : 


నలి।[నా 1 టీ. IES Rs చొ ,ల| “దో 


ఇంతకంకు ॥ 


కేతయ్య పదములు 417 


అవతారిక 


పరకీయయగు ఈ స్వాధీనపతికను నాయకుడు తలచుకొనుచు, ఆమెతో తాను 
పొందిన ఆనందనుల. ను, తమ యిద్దరి మనను ను కలిసిన అనురాగపు విధములను, చెప్పుకొనుచు 
‘ (పొద్దుపోదు నిదురరాదు - పొలతి నెడజాసినన మొదలు * అని పలనించుచున్నాడు 


రాగం _ వరాళి _ తిపుట తాళం 


ల 


(వొద్దుపోదు నిదురరాదు _ పొలతీ నెడజాసినది మొదలు 


ఆ ప. తదయు పాపజాతి - చె వము పగసాధించెనమ్మా ఓ యమ్మా | (పొద్దు i 
ధి య ది 


చ; అనలు కొనలు వారినట్లు - మనను మనను నెనసి చాల 
"పెనునుకొన్న చెలిమన్ననలుం -చిన దినము నుతిసేయక ॥ (పొద్దు || 


2 అరువు మురువు కలిగిన చి - _త్తరువు వెరవు (పతిమవలెను 
ఉరవిరవై యున్న చెలిని - మరువ వెరవుగొననకట ॥ (పొద్దు ॥ 


(53) 


410 మతయ్య పదములు 


8 మువ్వగోపాల రమ్మని ముద్దు బెట్టికూడగాను 
ముడువ వెరవుగాన నకట ! 
వూవుబోణి మోవితేనె - భుజించిన చవి తలచి | పొద్దు ॥ 


న రి।;సా. ।;సాన ని ॥ సాగరిగరిగమ।పొ ,|పాసమ | 


రన 


"| (పొద్దు । పో ant శని Wr dn WO vi దు ॥ 


దపదపదని । సాసనీ।; సా ॥ననిదదపమ।గ గరి;సా ॥ 
పొల తి | నెడ | బా ॥సి న ది |1మొ ద।|లు | 


జ సా,స రి;సా ,1సానని॥nసగరీ గ రిగమ।పా .|పాసమ॥ 
పొద్దు! పో దు ॥ని .దు ర. శా 1|.దు.॥ 


ప దదనిసరి నరీగా । గరినని। ద మ దనినరి ॥ 


పొలతి.. నె డ. | ఖా Sil 


సరినీ ద పపను।ర గమప దపమగ | 


సి.,న ది | ము . t 


గగరీ॥ సా 


ద .॥లు ,. (పొద్దు 


జ[తయ్య పదములు 419 


అప సొ ,.మద ।పాదవ।ద సాని॥ సా .1సొానీని। గ గరి ॥ 
**.త (ద్ర .[యు. 1పా . [1 టే జొ. ॥ 

సా | | i 

లి జ To | | 


గ రి । గరిగరి గ రిగా ॥ రీసానని। ద మదా । నిసాని ॥ 
టై, !1వ ,.1!ము [పగ | సొ gy ee [1 


ద పపావమ।గా . | గరిదీ ॥ 


ధిం చె న .1 . 1 

సా ih wu ॥సా .సని।ద పామ । గగరీ॥ 
మ్మా... !. | 1 ఓ య... | | 
సా 


మా : (పొద్దుపోదు ॥ 


చ గాగాప మ।1పాపా। వ నుపను॥ పౌదనిదవ సమ | గగరి;సా ॥ 
అ నలు , [కొ న (లు 1 బా రి న... 1! ట్లు || 


రీసాన ని।[గాగా। గ పామ ॥ పొపాదని ।ద పవమ।|పా ॥ 


మనసు మన | సు . [నెనసి 1 చా . 1లఅ , ॥ 
పొదనిద పమా॥పా పద (నీ ॥రీ సానసి 1 గా .1గ రిరిన॥ 
వెను సు. 1 కొ న్న ॥చెలి,. 1మ .1న్న.న.॥ 


మగగ।రీ సా॥ సొ. 


ద ని సారిస రిస |; సొ నని;దొపా |[పమపదపద1ప 
లుం చ 1న దిన ॥ము,ను తి.!1సే...1య.॥ క *., 


(పొద్దుపోదు || 


49 చే[తయ్య వదములు 


అవతారిక 


(వతిఖాచతురయగు ఈ నాయిక ఎరకీయ తాను కోరిన మువ్వగోపాలుని వేడుకొని, 
లాలించి, (బతిమాలుకొన్నను, ఆతనిదయ తనకై రాకుండుటచే యీమె సావాసియె “ఒంటి 
నాచెయి చిక్కితివింటిలో నిన్నడ్డగించుకొంశును - విడిపించుకొను దిక్కు. గలరా?" అని 
ఆతనిని (పేనముతో బెదరించుచున్నది 


పంతువరాళి రాగము (పా చీనము, రక్తి రాగము యిప్పటి వాడుక ప్రకారము 
యిది 51 వ మేళమైన కామవర్టని జన్యమని చెప్పుకొనవలెను కాని ఈ కామవర్ణని రాగమునశే 
వంతువరాళియను వేరొక నామమున్నదా? యను సందేవాముగలదు ఈ రాగమునందు 
దాటు స్వరప్రయోగములు కనబడుచున్నను, ఇది సంపూర్ణ సంపూర్ణ మేయనుకొనవలనియున్న ది 
వెంకటమఖ సం|పదాయమున పంతువరాళి రాగమునకు లతణములు చెప్పబడ లేదు కాని వ తజ్ఞుల 
పదమునందుగల ఈ రాగచ్భాయలు ఈనాడు మనకు తెలిసిన పంతునరాళి రాగమునందువలెనే 
యున్నవి 


రాగం _ పంతువరాళి _ (తిపుటతొళం 


ప. నేను మంచిదాన గనుక _ నీ తప్పు గాచితిగాని 


అ. ప; మానునా మరియొకళె - మా మువ్వ గోపాల! ॥ నేను ॥ 


కేతయ్య పదములు _శీవ్లీ! 


చ* వెంట వెంట తిరుగుచు - వినయము లాడుచు 
ఇంటికిరమ్మం"బు రాక - పల యేచేవు ? 
ఒంటి నాచెయి చక్కి తి - వింటిలో నిన్నడగించు 
టి 


కొంశును విడిపించు - కొని పోవు దిక్కుగలరా * ॥ నేను ॥ 
బి చెట్టబట్టి (పియము - చెప్పి పాను పెక్కమం ళు 
ఒటు “పెట్టుకొన్నానని - ఊరకుందువు 
లు లు 


వట్టుబడితివి నాచే _ పడకింటిలో నిన్ను 
కట్ల 'వేసుళొంశు - విడిపించు దిక్య్తూగలరా ॥ నేను ॥ 


8 _ పందెమాడుచు వచ్చి పడకింట జొచ్చితివి 
అందగాడ మా మువ్వగోపాలయం కు 
మందెమేలను కందర్పునిచె చిలుక 
ఇందు నినుగూడితే ఎవరడ్డగించేరు ॥ నేను ॥ 


ర్‌ 


సఠరి।గా గ మపమ॥[గ సరీ |సాసారిగ | ర సననీ ॥ 


చే ,ను మం ౨ ॥చి 1 దా 1న . ll 
సరిగారీ । గామా పా .॥ .నమగ।|రిగమవ।దొ న్‌ 
గ. .1ను | క 1 నీ ;:త .౨౨|ప్పు,. ॥ 


న నిదనిసా | న నిదని | పొపమ ॥ పా పాదని దవ | వమగమ । గరిగరి ॥ 


గ we (నన్‌ LO WRN అంటా ww hh a ని .+॥ 


499 శేతయ్య పదములు 


అ.పఃసా. మ గ|పమదా। న నీదని ॥ నని సాగరి సనని1న దనీ।; సా,.॥ 


మా, 1ను.. !1నాోా . కను రీ. ..।యొు.క। తె .॥ 


ద ని| సా న నీదా ॥ వప మ పొదని దప । వ మగమ । గరిగరి ॥ 








మా |।1ము ।వ్వ 1గో , | పొ [4 wel 
సా,. 
ల. చేను॥ 
చ, + ఏవ మ। గ మగరి। సా ॥ సారిగ రిస సని | సొ రిసొ.రి;గౌ 41 
“+ వెం ట | ఐం [| ట i 8 రు | గ్గు చు | 

1 స రిసరి గా ఏ, సా,రిగమ 
నో, . వెంట ॥ స ప? వెంట ॥ 

8 పా దని దపమా 4 రి గమప దదవముగ మ ।పా దని దపవమ | గ రిగరి॥ 
Cy 4 8 ౪ ? వెంట ॥ mw అ 4 2 వెంట ; వెం టీ 4 || 
సారిగరిసనని![సొరిసా రి,గా ,॥ రగ | ద మగవ | మ దపద॥ 
త్రి రు గు చు 1. .విన !య 1. ము 1 || 


మ పమగమగ | రి గరీ;సా,.॥. అప మ[గ మగరి।సా, ॥ 
లొ ఆ, డు ,1చు || ఇం | టి , 1కి, ॥ 


శేతయ్య పదములు 49 


సా రిగరిస నని 1సా రిసా.రి1 గా. ॥ రి గ | రిమగప 1 మదపద। 
రం . ౨ 1మ్మం.. | శే... 1 రా. 1క ఏ. «1 
మపమగ మగ | 6 గరి; సా..॥[, సా ।;ననిదని।; సా, ॥ 
లా (యే [నే వు. ॥ ౨ ఒం 1 టి 1 నో ॥ 


రి 


మగమ మరి !వగమా।॥ప మదప ॥। దా. మగ । రి గమవ | చా i 


చె, యి 1చ . కీ ld విం [టి [లో | 


నిద నిసా | ననిదనీ ! పా 1 పా మ /గ|।|ప మదా । స నిదనీ॥ 


ర 


ని న్న | డ, 1 Ao 1చు..కొం | ళు ను... ॥ 
సని సాగరి నని; స దనీ | సా [ద నీ! సా 1 న నిదా ॥ 
వి.డి సిం. | చు 1. కొ ని,పో..।[ వు .. ॥ 


వరంలా నాగా కానాల ఇన్తాశగాకనతాత్తనానునకాణనాంనను 


మపా దని దవ | పమగమ |; గరిగరి ॥ సా 


ర 


దలకు జశింగ | అ. [5౮ . నేను ॥ 


424 "శే తయ్య పదములు 


అవతారిక ; 


ఇందలి నాలుక స్వీయ ముగ్గ కలహోంతరిత తేతజ్ఞలు విజయరాఘవ ముదతో 
కొన్ని పదములును, తుపాకుల కృష్ణ రాయని పేరుతో కొన్నిశదములను చెప్పినట్లు వాడుకయు 
£9 ౧౧ 
న్నది. ఈ పదము తుపాకుల క ఎ్రవ్హరాయనివె చెప్పినది 


శగారిపంతు రాగము ల1 వ మేళమయిన కామవర్ణని జన్యం 
నరిమపనిసా-సనిపడవపమరి గరిస అను ఆరోవాణావరోహాణములు 


గల ఈ రాగమును ఉ_త్తరదేశియుల సంగీతపద్దతిలో “(శ్రీ ' అని ఆందురు ఎందువలననో ఈ 
రాగము ఇప్పుడు వినవచ్చుట లేదు. 


రాగం _ గౌరిపంతు _ | తిపుటతాళం 


ప; నేరమా కొన్ఫ్మూ వాజెందు "కే 
చేరరాడమ్మా! ఓయమ్మా ॥ నేర ॥ 


అ. ప: వారిజముఖ ఇటువలె ననుభవములు 
ధారుణీపతిని తలచినయప్పు డే ఓయమ్మా ॥ చేర 


'శ్రేతయ్య పదములు 425 


చ 


బ్ర 


మాలిమియను తనలాలనచే రతి 

వేళలో నడిచిన వింతలు తలచుక _ 

నాలో నేనే నవ్వుచు నుండగను 

వేళ తెలిసి విన్నవించనై తి నకట ॥ నేర ॥ 


చెలువున దా నా చను మొనలంటుచు 

గిలిగింతల మె పులకించి వగ 

దలుచుక సిగ్గున తలవంచుక ళా 

పిలిచి అడిగితే పలుకనై తినట ॥ నేర ॥ 


మనసు కరుగ నామర్శము లంటుచు 
"పినగొని తముకంబు నను 
గినిసి తుపాకుల కృమ్ణునితోనే 


దనివి తీర లేదని పలకితినట ॥ నేర ॥ 
నని!నరిరీగ | ర నసా॥ సా నని | దదసమ । పావని ॥ 
మ? | మొ 1కొ . 1. | | 
సా + సన నిీి। స రిరిగ | ర ననని ॥ ద దవమవద | దదపమ | చిగరీ ॥ 
మూ వా | జం .,. 1!దు n "కే నే 1ర i 
నని పానీ । రిరిపమ |! దా .॥వ మరిగరీ1 సా ।|1 .. 4 
రా డడ. , | *“. [మొ ...1. le sel 


(34) 


426 తతయ్య పదములు 


సా నని | రిదినలి | దడపమ ॥ ద దపమరిగ |రిరి సా పా పమ ॥ 


ఖు | | 1 య |! మ్మా |] 
దపనీ 
శేరమా ॥ 
అప పమ ।పొపాదనీ ।1దవపవాపా॥ ప మదపమప । ద పవని । సా || 
+వా ॥6రి 1 జ +, [ము, ఖి 1 యి 1 టు y 


నరి1గరిపమ | రి గరీ సా .నని|।సా సారిగ | రినసా నని ॥ 


న, | లె య 1ను,.. భథభవ। ము | ల, i 
సమపపనీ। న నినరి | రిననని॥సా .పని।ననినరీ | న్‌ నినని ॥ 
ఛా,రు 1॥చణే ప।తీ .॥ని ..తల।|చి . ।|న. i 
ప మదదపమ రి గరీ |సా ॥ సా . నని । రిరినని | దదవమ ॥ 

య పు. | డె | | ఓ ఖం తు wl wi మ! 


ద దపమరిగ |; రిరసా | పా వమ ॥ దవనీ 


య ష్‌ మ్మ 1 నేరమా ॥ 

చః ప మ ।పాపాదని ద వపాపా మ ॥రిరిగా రిరిరిపా మ। రి గరిగ రీ। 
+ మొ 1 లి 5 య... ను , ,1తే,. +! 
సా | స ని । సాసారిగ |రి ససా సనీ ॥ 
న i లా, | ల న. (| 


పొదప మవవని । సా సా, ॥ 
న | .1ర .1తి .॥ 


'జెతయ్య పదములు 42" 











+ నని |సాసారిగ | రి ససానసనని॥ సరిగా రి రి రిసా మ । 
వే | ళ స. 3 న డ | 


ధ ధపా పమరీ | గగరిరీ స ॥ 
చి ॥ 1న : i 


సా ప మ।పాపఫాదనీ ద పపాపా మ ॥ 


పం | త (లు || 


రది? 8 68రిపొామ రి గరిగ రీ | సా | 
త అ చు, 1 ఈ i 








స నిపా॥।ని సరినరీ | సని సారిన రీ ॥ నరిగా రిరిరిపామ । 
Is IAG US ॥ నే న..వ్వు! 





ప నిసరినీ దడ దపమరి గఠీ॥సా నని । పొసారిగ | రినససా నని ॥ 
చుం, . | డ...గ,. [ను వే శ, తె... 4, ॥ 


దపపవనీ ।; సనినరి | ర ననీనని॥ నా .పని। న నీసరి। ననినని ॥ 
లి 


ra 


ఏ . (న్న [౨ విం 17 నై + 
పమపవదప | రిగరీ; సా. ॥ 


త్రి న.।క..1ట 1. నేరమూ ॥ 


428 ఊ|తయ్య పదములు 


అపతారిర్‌ 


ఈ వదమున.దలి నాయిక ఆన స్వామి అన్యకాఎతల చెంతనుం డినచ్చినాగని శెలిసియు, 
ఆశని సొగసును వర్ణించు నెపముక తన్నవె అతని3 గం మక్కువ నెరుగ-, తవను అతనికి సమ 
రృించుకొన్న అన్యకాంతల తెలివితక్కు-వకు వగచుమన్నట్లు జభథినంఉచచూ నాయకుని మెత్తని 
మాటలతో మందలించుచున్నది ఈ పదము పున్నాగవరాళి ౮౪ ముని ఎచ్చువు నకములలో 
ఉన్నది కాని గారిపంతులో వాడుట మా గరు పరంసర 


రాగం. గౌరిపంతు . (తిపుటతాళం 


వ. ఐళీగాని నిన్నే నమ్మ - యాిచెేసిన భాగ్యము సామి 
నైతురా యీ నడతిలు _ సామి మువ్వ గోపాల 1 ఐ॥ 


చ చెక్కిలి నొక్కిన సొగను - చేతిలో చేయివేసిన హొసు 
'యెక్కువై న నీ మనసు - యూ మర్మము నాకే బెలుసు 1 ఐ ॥ 


2. అక్కరకురాని ధనము _ ఆసబడితేమీ ఫలము 
నొక్కువ నొక్కి సొమ్ము - నొలుచుకొంశు నేమి ఘనము Hoi 


లి. కులుకు గుబ్బల పోటు - గురిగ వేసిన కీబ్రడవేటు 
అలుకవలదు నీ పలగాటు - అందమాయెను యీతడబాటు Heol 


ఉతయ్య పదములు 489 


౭s 


రి! సా ని|సాపాy॥పమదస దా । పవముపాదని !ద పపొ పమ ॥ 





టు తే 1 గా 1 ని 1నీ i న్నే «NM 
పా .వమ॥।పానీ।|సా నరి॥రినసా సాసనని |సా రి గరి1గా ॥ 
న మి యౌ 1 ఫె Sa 15 1న I 
గ్‌ రిరీ పమ గరి॥1సా (న ని సారిగ ॥ 
భా గ 1 ము 1 సా || 
సా స్‌ ని; నారిగ 8న | నీ సరి నని ॥ పొ దని దవవమ ।1పొా,ని । ననీసరి॥ 
మి నై 1తు రా. .“I1యో నడ త. i 
రి నసా సాప నీ। సొరిగ రిన | న నిసని ॥ 


లు సా శం. ము , + 


ప మపాదనిదపపమ | గ రిరీగరి; సా .॥ 


వ్వ వు 1 పా, © Il 





తక్కిన చరణములన్ని యు నిదే విధముగా పాడ. కొనవలెను. 


480 చేత య్య పదములు 


అవతారిక 


ఈ పదమునందలి నాయిక స్వీయ ముగ్గ గనుకజే ఆమె చెలిక “తెలు వివిధములయిన 
చమత్కా-రములుచేసి ఆపెను తాత్మా-లికముగా నుడికించినను, ఆమెకు స్వామివైగల |సేమాతి 
శయమును ఆతని కే తెలియునట్లు సన్ని వేళములు సమకూర్చి తమ జాణతనమును ఈ పదమునందు 
వెల్ల డించుచున్నారు, అచ్చుపు_స్తకములలో ఈ పదము సావేి రాగమందున్నను, గౌారిపంతు 
'రాగములో పాడుట మా పాఠము 


రాగం - గౌరిపంతు _ (తిపుటతొళం 


పః కొంచెగ తెలా? మీరో ఇలియలారా 


ఆ, వ ' కొంచెగ తెలా? నా _ గుణము తెలియక నన్నుడి 
కించి వాడు దాము - శేరి శేరి నవ్వేరు ॥ కొంచెగ తెలా ॥ 


చ: అలగిరాడు తోడి ౩ - ముని సఖుల నంపితె 
చెలువుని తోడితెచ్చి - తలవాకిటనుంచి 
ఆలదాని గూడి రా - ననెనంకు నామది 
కలగి క న్నీరు నించ - గా తోడి తెచ్చేరమ్మా ॥ కొంచెగ శలా॥ 


జేతయ్య పదములు 


బి పొరుగింట పతినుంచి - తరుణి! నీ పతి యూరి 
కరిగేటప్పుడు దయ - మరువవద్దని నీతో 
నెకిగింపు మనెనన - విరహ వేదనచేత 
బొరలగ నప్పుడు వి - భునీ తోడి తెచ్చేరు 


ల, నెలత! మువ్వ గోపాలు - నికి నాసఖి గట్టిన 
వలువగట్టి (స్రీవలెనే - యలవరించి యిందు దెచ్చి 
అలివేణి పవ్వళించు - మతడిందు రాడని 
తొలగి యచ్చటనుండ - గలసి విభుడున వ్వె 


పః రీ (,సాపా।పా 1సమావనీ। సా 


కొం! చె [గ ౨ | ల్తె లా 


న నిపానీ | సా .1పా ననినరి | 


1. 14౨౨ [చ లి య 


అప.రీ సాచా।పొ ము।పా మ॥పా వనీ |సొ 


రా,కొం । చె a ॥ తెలా |; నా, 
వని. సా | సా | ననిని న రిరి (రి 
గుణ ।ము 1 ఈ [లీ య 


481 


i కొంచెగ_తెలా ॥ 


|| కొంచెగ తెలా క్ష 


సా నని।సా ,; సరినరీ ॥ న రీగావమ | గ్‌ రిగరీ; సా .॥ 


న్ను ఉడీ! కిం..! చి ,.॥1వొ డు, 


ను గ్గ 


489 జత య్య పదములు 


.పమ;।పనిషరి | సొసని ॥ పనినరినరి | ననిపద 1ప మరిగ॥రీ సౌ 


స శీ 68 ,.॥।| శే 1 8 ఖ్‌ [న వే  1రు 
కౌంచెగ తెలా ॥ 
చ పద । పొ | పొ మ॥పా పాను! దొదా । దొదొ ॥ 
= అల 1 గి 1 రా గడు తో 1డీ 1 తె | 


పొ పమపమ పా న ని|దదపము॥ గ రీిరిపమ | గరిగరి, ఫా | 
మ్మ ని సభఖు 1ల గనం 1: క్ర 1 లే I 


సన్గిషా | పానీ 1సా రి॥సారిగారి; పమగరి,సా ॥ 
చె.లు[వు !ని..॥తో డి (౩ = (చ్చి i 


సనిపా। పానీ। నరిసరి nసారిగారి వ మగరి।సా గ్ల 
త ల | వా, 1కి ॥1ట ,.౨, 1 నుం 1 చి i 


దద।1పామ।పా,మ॥।పొ వనీ।సా |సా ॥ 


+, లఅల| దో, ని [గూ డి, ! రా 1న |] 

సా వ నిసా, 1సా ॥1ననినీనరిరి|డి ననివ। నీ ॥ 

చె యం | జు 1నా మ 1 ది లో ॥ 

సా నని।;సా ,; నరీసనరి [న రిగాపమ । గ రిగరి, సా ॥ 
కల |గ | క ॥ న్నీ రు 1 నీం | చ |] 

సా వ మ।పనినరి | సానని॥ ప నిసీరిసరి 1 నస నివద !వ మరిగ॥ లీసా 

గా తో 


G6 | ౭ ॥ చ్చే. 15 [మ్మా ,1.. 


కొంచెగ _త్తలా || 


'శేతయ్య పదములు 488 


అవతారిక 


సామాన్య నాయికయగు నీమె (పేమ గర్విత తుపాకుల కృష్ణరాయనివై కత 
జులు చెప్పిన పదములలో నిదియొకటి ఇందలి నాయిక తనయందు తనస్వామికిగల |పేమాతి 
శయములు చెలికి వర్షించుచు, సవతులు తన సౌభాగ్యమునకు ఎట్లుడికిపోవుచున్నారో కూడా 
వివరించుచూ, అవాంథావ ముట్టిపడునట్లు చెప్పుకొనుచున్నది ఈ కల్యాణిరాగ పదమునే మా 
గురువులనద్ద మొదట నే నభ్యసించితిని 


కల్యాణి రాగము |పాచీనము [పతిమధ్యమ రాగములలో రాణివంటిది యిప్పటి 
పద్దతి పకారము ఇది 65 వ మేళము సంపూర్ణ సంపూర్ణము అన్ని గమక వరికాదులతో 
కూడిన రక్తి రాగము. దీనిని వెకటమఖ శాంశకల్యాణి అను నామముతో పిలిచియున్నారు 
'కే| తజ్జుల పదములలోగల కళా్యాణిళాగమును గమనించి చూచినచో రివభ, ధే వత, నిషూదములకు 
గల (పొ ధాన్యత, గాంధారమునకు కానరాకుండుట విచితముగానున్నది ఇప్పటి వాడుక 
(పకారము గాంధారమునందు న్యాసమువేసి సంగతులల్లుట ఎప్పటినుండి వర్పడినదో తెలియుట 
లేదు. గాంధారమునకు (ప్రాధాన్యత తగ్గుటవలన తే తజ్జుని పదములలో వినబడు కల్యాణి ఒక 
(పళ్యకమగు వయ్యారపునడకకలిగి శోభిల్లుచున్నది 


రాగం _ కల్యాణి - తి శఏకతాళం 


వ. ఓయమ్మ పీరెంత - ఓర్వజాలరమ్మా 
(55) 


484 తె[తయ్య పదములు 
ఆ.ప సోయగమున తుపాకి - కృష్ణుడు న కూడియుంయు i ఓయమ్మ || 


చ'* పంటికొద్ది నామోవి - వె విభుడు నొక్కిన 
గంట చూచి నవ్వే - నా కలికీ 
జంట వాయక నాతో ముచ్చట లాడవద్దని 


కొంకుతనమున గసరు - కొనియి నానుగువ | ఓ యమ్మ || 


2 బత్తి వాని మావి నామోవివె నుంచగా జూచి 
దత్తిగాదనియె నా తరుణి 
వా త్తి మోవితో మడుపులందియ వెరగంది 
యి_తరి యివిగాక దయలనియె నాయింతి | ఓ యమ్మ || 


లీ వన్నెమీర విభుడు నావద్దికి రాగానే (మొక్కి తే 
ఎన్ని నేర్చెననియె నాభాను 


నన్నుగూడి తుపాకి క ఎప్ప నరనాధుడాదరించి తే 
తన్ను తిట్టుకొనియె నొ తామరసనే తి ॥ ఓ యమ్మ | 


ప సా సని | ర సా రీ ॥ పమగామా | పా దాపా॥ 
రీ 1 య మ్మ॥ వీ 1 రం . త ॥ 


సా,.,న నీ। దవపపాపావమ॥గమవదా |; ప మగరీ .॥ 
ఓ ర్వ టొ, ల. ॥1ర *. (మ్మా... ॥ 


తే [తయ్య పదములు 485 


2 


4, 


(0 
రని 


రి రిసననిని | గ గరీ రీ ॥ దదవపమమ 1 ని ని దాదా ॥ 
ఓ .* 1య మ్మ ॥ వీ . to త ॥ 


మ పదని న ని। ప దనిసాని దపమపామ ॥ గ గపమనిద | ని దపమగరి ॥ 
ఓ * ర్వ, జా, ల. + ౨ | ర మ్మా. * i 





సాగరి సని రిగ | మాదప మగ మరి ॥ పానిద పమపద నీ రిన నిద నివ ॥ 
ఓ శ [| య నమ్ము.॥ వీ | Bo త ॥ 


ని రీ 1ని ననిరి సనిదాపమ ॥ గ గపమనిద । ని దపమగరి ॥ 
రీ ర్వ | జా ల ॥ ర =, మ్మా || 


సాగరి సని రిగ | మాదప మగ మరి ॥ పొనిద పమపద | నీ రిన నినిరీ ॥ 
ఓ య మ్శ ॥ వీ 1 "బెం ,త 


నీ మగరి । ని సనిరీ ననిదా సమ ॥ గ గపమ పనిదా ని దపమగరి ॥ 


ర్య | జా ల n1ర | మ్మా . «ll 


వీ మగరి । ర గరీ ననిరీ ॥నీ రిగ రినిదమ । పా నీ ద పాపము గరి ॥ 


ఓ ర్వ 1 ౪ ల1nర / | మాన || 


; నీ రీ; గామారీ॥ గ పమప దప । దనివనీ న॥ 


సనో య|।|గ మున 4౪తు పా (కి. కృష్ణు॥ 


రీ రిగరీ నిద। ని ననిదపపను॥ప నిదాపాసముగరి॥ 
డు నే |ళూ డి +, ॥1యుం శు ॥ ఓ యమ్మ । 


486 


2 


శతయ్య పదములు 


పొమూాపా | గా మారీ ॥ రీగారీ।! గ మపా దాదా ॥ 
వ న్నె।[మీ ర॥విభుడు।నా | 


పామాపా | దొపాొదా ॥ నీ వదనిననీ | ద నీదదపా ॥ 
వ ,ద్ర్ది!కీ | రా | గా నే Il 


పొ దగవగ |గరిగరిరీ॥ పాద గ పగ | గరిగరిసా ॥ 

[మొ క్కి [తే ,॥1ఎ న్ని 11నే 'ర్చె ॥ 

నిసరీ సొ। సారిగ రీరీి 1 వ మగరీ |సా I 

న నియె।॥నా | థా మ ॥1 

నీసానీ ద నిరని సనిదొపా ॥ ద నిపద పమ ।1వమగవమరి॥ 
న న్ను!గూ స డి॥తు ,పా , 1కి క ప్ల 
గా మా.]|పాొదాపా॥పారిన నిదనీ సొ రీ సొ ॥| సారిగ రీ | 
న ర 1 నా ధు॥ డా, ద, 1రిం చి ॥ "కె క wl 
గారీ ॥గరినని చా ని నరీసా॥ సా రిగ రీ | దాోగరి ననీ ॥ 


తన్ను॥తి .టు1॥కొ నియె॥నాో “| ళా మ ॥ 
ట 


సారిగ రిన నిద | పొరని దవమగ ॥ ర సా | || 
Sa ale td 1 తి 14 eel 


గారీ [ గరిననిదా॥[నిసరిగ రీ1గా . ॥ 
తన్ను ॥తి ట్లు ॥ కొ ని య।1నా, ॥ 


మా మరి । గా, గన ॥ సారిగ రిననిద | ప మగరీ ,॥ 
తా,మ 1ర స ॥ చే, «18 ॥ ఓ యమ్మ ॥ 


జే తయ్య పదములు 487 


అవతారిక , 


పరకీయ పరోఢయగు నాయిక పరమాత్ముడై న మువ్వ గోపాలుని పొందుగోరి, లోక 
సామాన్యములగు కష్టములు ఎన్నివచ్చినను, లత్యుముచేయనని తన్ను, తనవారు, 'వెరవారు ఏమి 
ఓ 
ఆడుకొనినను, పాటించననియు చెప్పుకొనుచు, గొపాలదేవుని |పార్టించుచన్న ది 


రాగం _ కల్యాణి - తిపుటతాళం 


ప: నీపొందుసేయక మాన మువ్వ _ గోపాలా ! నీపాదమాన 


అప నాపొందు నీ వెడళాయకు రా! చాల 
నమ్మతిరా నిన్ను నా (వాణనాధా 1 నీ పొందు | 


చ, ఎవ్వరాడిననాడ నీ మగడు - ఏమి జేసిన 'జేయనీ ! 
న వ్వేవా లెల్ల నవ్వనీ “యత 
నేం వ 
నన్ను ధూరిశే దూరనీ! నా సామిగా |! ॥ నీ పొందు ॥ 


488 


తే తయ్య పదములు 


కన్నవారు రవ్వసేయనీ నా - కాపుర మేమైనగానీ 
అన్నదమ్ము కెడజాయనీ, చాల 
ఆరు దూశైె తే కానీ నాసొమిగా ! ॥ నీ పొందు ॥ 


నీవు నే గూడగజూడ నీమామ - చేరము లెంచిన నెంచనీ! 
బావచాలరటుచేయనీ చుట 
రి లు 


పళ్కాలు దిటిన దిట్లనీ ! నా సొమీగా | ॥నీ ఫొందు ॥ 
రు A) 

ఆం గరి | సొ రీ, nగరిగమపమ గారీ |రీ .॥ 

సీ పొం |దు ॥ సే యం. క ॥ 
రి సాపగరి | సా 1 ని రినని ॥ 
మా , 1న | ఆ || 
ధనీరధ్ధగరి।సా రీ .॥గమపదా |; ప మగరి రీ. ॥ 
a EY IS WY “యం య . క ॥ 
రి సాసగరి | సా 1] ని రినని ॥ 
మా ల [న 1 ఆ౨౨౨॥| 
ధనీద్దగరి;సా 1:68 ॥ రి గమదనిరి | ని దపమ | గరిగరి ॥ 
వీ 1పొం దు ॥సే *. య క 1 
రి సాసగరి సొ. |! sal సా।సా,।1సా .॥ 
మనూ, 1।|న 4 ॥ ౨. మువ్వ గో ॥ 


కేతయ్య నదనములు 489 


ని పీదదసని పా |పావను॥ప నిడాపమ।గా రీ1సాౌ ॥రీ 


DN ee WOE TN “పొ, ,ద ॥।1మా 1|॥|న ,॥,. 
సీ పొందు ॥ 
అప*. పగ మొ | పొ ॥ పొదాపా | పదనీ।[ సా, ॥ 
నో, పొం ,;దు nd rows wil 
ని న।!రీ పా। సనిదా ॥ ని నరీసా;: రీ .1రీ I 
బా 1 య 1కు 1 0 1 బొ | ల || 
రీ. గరి; పమగమ।ఠ6! ॥సా (ననిపా। ప దనీ ॥ 
న మి +, 1లీ.॥![ రా. ,1Iని న్ను | 
ని నగరీ 1న నిదా। పాపమ ॥ గ మదపమగ ।రీ . 1 ససనిగద్ధ | 
నా... 1వా sh We 1న Mus ఛా... 1[, ౨ I 
ద్గసీద్ధ 
+, నీ బొందు॥ 
చ: ౨. రిగ।మా.ప।గా. 1గరిగరినసా నీ సరి నని | సద్గనీ ॥ 
ఎ, | వ్వ 1 రా ॥డీ న 1 నా . డ॥ 


నినరీసా 1 సాగరి|రీ . ॥65 ,. గ మ।పాపాదని। దపసమ॥ 
సీ, మ. గ ॥డు,.ఏ మి... జ, ॥ 


&40 


జ[తయ్య పదములు 


పమగగరీ | రిసనిస | రీసా॥6& . .1సొ.,! |] 
సీి..న, | జీ. .!. య॥ని.,. | స. ళం. నీ 


వగ। మా, (పా .॥పొదాపా।[పదనీ।; సా.,॥ 
.న 1మ్యే, ; వా. ॥ రె, లన .। వ్వ. ॥ 


పా నీన। రీసా । ననిదా ॥ నినరీసా |; రి le I 

నీ య.। Se టా IY ॥ 

ద్రీ గ రి|పదుగిమ।॥రీ. ॥ సా స నిపొా । పదనీ॥ 

పష ర .॥తే, .1దూ 15 || 

నినగరీ 1న నిచా | పొపమ ॥గ మదపమగ । దీ 1 స సనిద్ధ ॥ 
+ 1సో *,॥1 1సా 4, +, (మ్‌ | గా . | 

గ్గనీధ్గ 


నీ పొందు 1 


జుతయ్య పధములు 441 


అవతారిక 


ఖండితయగు ఈమె సామాన్య నాయక మువ్వ గోపాలజేవుడు మున్ను తనకుః 
తిన చెలులకు, చేసిన యవజ్ఞలకు చెప్పి ఆతనిని దెప్పిపొడుచుచున్నరి. అతడు తోటకూర 
దొంగవలె తొలగిపొయ్యేవాడట, సద్దుసేయక లేచి తొయ్యిలివై దుమ్ముదులిపి పొయ్యేవాడట, 
ఇటువంటివాడవగు నీపొందు నిలువున నిలివెడు ధనము పోసినగాని నేనోపరా !'” అని స్పష్టముగా 
చెప్పుచున్నది 


రాగం _ కల్యాణీ - తిపుటతాళం 


నిలువున నిలివెడు ధనము బోసినను గాని 
ఫి పొందు నే నోపరా! 


ర్‌ 


అప చలమేల మువ్వగోపాల యీవగలేలరా |! ॥ నిలువున ॥ 


చ మాటల 'తేలించి _ మర్మము భేదించి 
తాటోటువగలచే _ తరుణులవంచించి 
కూటమి సొక్కించి - కూర్చి గుంపులు జేసి 


తోటకూర దొంగవలె _ తొలగిపొ య్యేవాడవు ॥ నితువున ॥ 
(56) 


తీ 42 


ఇయ్య పదములు 


తియ్య బెల్లి వగల _ శేలించి సోలించి 

చెయ్యని పను లెల్ల _ "జేసీ (భమియించి 

శయ్యవై సవ్వళించి - నద్దునేయక లేచి 

తొయ్యలివై దుమ్ము - దులిపి పా యేవాడవు ॥ నిలువున ॥ 


అక్కరకాడవై యందందే పేశేచి 

చక్కెర లూరించి - చాలా మన్నించి 

| మొక్కబరచి చెలుల _ మోవోంబుధిలో ముంచి 

చుక్కాబొడువలేచి _ జునిగిపొ య్యే వాడవు ॥ నిలువున ॥ 


నిస।ర6 గా! ర! ॥[మపగగమా । పొనిద। దొపా॥ 





నీలు! వు. ।న ॥ని,.లి 1 వె ఠు 4 
పా వమ ।|వప దనిన | రీ ని రిని నీ నద । పొ | మౌాపద “ద |! 
ధన 1ము HH స్యనీ న గా | I 
పనుగా గరి నిస !రీ | రి గగీ | గమపాడపమగ (రీ | సగరీ॥ 
ని వీ పొం (దు "నే LE ప 


ఫా నిస।|రీ గా|రీ ॥పొదవమగ గసమ।పాపనిదా। దాపాొ॥ 
రా నిలు 1వు 1న ॥ ని + లీ... 13. , డు క్ష 


పొ పమ।వ దనిన |; రీ .॥ సారిగ్‌రీ నీనరిసా ; దానిన నిద । పాదని దవ॥ 
గః ధన 1ము | న, ఉష wl + op Hl 


శేేతమ్యు పదములు 448 


శయినానా లాలా NII 


పమగా గరిగా [ని ఉదా । ద నిరీన నిదపా॥పమగా గరికి | ర నిసా । నగఠరీసా ॥ 





ని నీ |ఫొం 1 దు 1 నే నో. | వ ॥ 
రీ | సా | | 
రా | రు (న స || 
అ,ప నస । సా 1 సా 1 ని సీదద నని చ వపాపా । ప మగా ॥ 
చల | మే | ల ॥ము వ్వ [గో | పొ Il 


మారీ గ రి । పానిడ । దాపా ॥ పామగారి | ని సరప | రీ i 


ల యూ 1వ 1 గ 1 లే tO | రా | 





రి సా నన॥।సా ,సా ॥చనిధాగరీ ।; సా ననిదా | పా పమగా॥ 


చఅ|। మే 1 ల ॥ ము వ్య 1।|గో. | పొ “ll 
మారీగ మ। వదనిన రిననిత | పొ పమగా ॥ రిగరీపమగరి ।నిసరిన।రీ ॥ 
ల యో | వ 1 1B . 1 ల [ర ॥ 
సా 

నిలువున ॥ 

చ! పా ;పా | పావనము ॥ ప నీదదనని | పా 1 మాపద పద ॥ 

మా। ట 1 ల 1 లే | లిం | చి | 

పమగామవ । దా దా .1॥1పదనీరిన నిద ।పాపద । వమగా ॥ 


మ. ర్మ. [ము ‘nf | ధిం i || 


444 


జేతయ్య పదములు 


మారీగమ।పాొ తనీ; చొాపమ ॥[గ మపాదపమగ ।గమరీ।గారీ॥ 
తా (టో టు ఇవ గ | ల చ ॥ 


రీ నిన।రి గమప | దవమగ ॥ రి గరిదవమ గ రిగా13సా ॥ 


తరు | ణు 1] ల ॥ వం 1 చిం 1 చి (| 
సా సా; సా సొ [పా , | నీ నరి సరి | ననిదా ॥ 
కూ।[ట 1 మీ 1 సొ 1 క్యా | . ll 


నినిపా ని న|శీ గా! రీసా॥న నిరినిసద। నదనీ। సా ॥ 


చి, కూ 1ర్చి | గుంక॥పు లు FO ES ॥| 
నిస ।1ల్చి | ర ॥ ని రిగమరిగ | సా | సొ i 
తో.|।ట 1 కరా ॥ర ప | దొం గ «ll 


నిరిని నీ నద | దానసనని|1పా ,.॥పాదగ పగ |గరిగా।సొ il 
వ, లె తొల (గి ॥ ఫొ య్యే | వొ | డ || 


ర్న 


నిళ్ణా 
వు నిలువున ॥ 


కేతయ్య పదములు 445 


అవతారిక 


విరవోత్కంఠితయగు ఈ నాయిక వరకీయ మువ్వ గోపొలదేవునియందు గల 
మోహావేళమున, తాళిమిని విడచిన ఈ తరుణి “ వంతలబెట్టక మువ్వ గోపాలా! రారా! నా 
సామిళారా !'' యని నాయకుని [పార్థించుచున్నది 


రాగం - కల్యాణి _ తిపుటతాళం 


eK 


రా రా! నాసామి రా రా! 


ఆ ప, రార! రావేలచేసేవు _ రార! నొ సామి! 1 రారా ॥ 


చవ; ముందు నన్నుగూడి నీ - విందు రాకిపుడు వచ్చి 
సుందరాంగ నన్ను వచుటందమా ? యిందరిలో నా సామి ॥ రారా ॥ 


8, ఎంతసేపని కాళుదొనరా - యింత పరాకు జేనిళే 
సుంకైన దయజూడవా - నుదతిబోధలు గాబోలు 1 రారా ॥ 


కీ పంతమేల నాతో - కంతు కేశిగూడరా 
వంతల బెట్ట కిక ము - వ్య గోపాల నొసామి ! pn రారా ॥ 


లని 


శేతయ్య సదములు 


నిస।1రీ గ రిగరి॥ ౧౧సాస నీ;పొూ మ । గరిగరి ॥ 
 రా,।రా*,। నా .1సొ మీ, 1! రా | || 

నిన।|రీ. | గ రిగా॥సాొ నసనని। స దనని | నసపదా ॥ 

ళా; 6 .;,కా [పే ల; జే 1 "సే i 
నిసా, , 1న నీదా | నీనీపొ ॥ మ గసా నీ।ద పాను । గరిగరి ॥ సా 
వు ఠా | రా 1 నో | సొ మి రారా॥ 

పొ నిద । పొపమ ।| గరిగరి ॥ సొ న నిసా; రీసా॥ 

+, ముం దు . 1న. ॥ న్ను | గూ Far gl 


గరిగనుపా నిద।[పా మ|।|గరిగరి॥సా సా |రీ |।|సగమా 
నీ, విం దు. 3:౮ ॥కి పు ;డు 1వ, ॥ 


పా పమ ।పొ దొ పొ॥పనదదనీ | సా | సొ I 


చ్చి. నుం. 1 ద రాం 1A 1న [న్ను || 

der పసన. గ రిగా॥సా సాని; న దనని। నవపదా ॥ 
HES . TE A ద ,.మా.! యిం WO BN 
ని సా | ననిదా | నినిపా 1 మగనా ని; దపామ | గరిగరి ॥ సొ 


సల pil 1 నా | సొ మి రారొ}! 


జఊ([తయ్య పదీములు 447 


అనతారిక * 


విరహోత్క-ంరితయగు ఈ నాయిక పరకీయ ఈమె వలపు వారక మించెనట 
“చేరి నీ పదసేవ చేయనా చింతల పెళ్తుది మానరా' నింతసేయక గారవించరా” యని [వేమ 
పారవళ్యమును "తెలియ జేయుచు పార్టించుచున్నది 
® 


రాగం _ కల్యాణి - (తిపుటతాళం 


రా రా నాసాొమి రా రా! 


ర్‌ 


అ.ప* రా రా నావలపు వారక మించే రా నాసామి rm 


చ ఎంతసేపని తాళుదానరా మోవాము _ ఇంతనరాదు నీ యానరా 
చెంతచేరి కెమ్మోవి ఆనరా నన్ను 
చింతల జెశ్లేది మానరా నాసామి 1 రాళా॥ 


వ పఏఠరానీకు వగ దాయనాచూచి _ యేళలేటంత పాటిలేదాయనా 
చేరి నీ పదసేవచేయనా యిపుడు 
చిన్ననాటి కూటమి పోయనాసామి ॥[రారా॥ 


448 శ తయ్య పదములు 


ఏ _ కూడితివిక దయవుంచరా మువ్వ - గోపాల నా మోహమెంచరా 
వేడుకయ్యోని కౌగలించరా నన్ను 


వింతసేయక గారవించరా నాసామి 1 TO} 
స, “నిన॥రీ గారీnగాపొమా (లీ [సొ | 
రా ర $నూ ॥సొ + (రొ 1 ర +i 
ల ప మగా 1 ని దదా।; దా ॥ప దనీపదవమ | గ రిగరి;సా, ॥ 
రా 1 రా 1 సో 1సా ...మి ।;రా,,। రా. ॥ 
ల్‌ మప । దొ దానిప ॥ పొనిద కిననీద పొ మ । గ రిగరి సౌ ,౪ 
రా | రా 1 నొ 1సొ , మి ౮1 +15 | 
4, న ని।;పొా ,|మాదపమగ॥ గ రిగరి సా । ని సరిస|।రీ సా ॥ 
రా | ఈర | నా +, $సా. మి రా... 1రా ॥ 


అస సా, సా।నా సా .॥1ని నతదననీ | పొ, | మాదప పగ ॥ 


రా, రొ | సొ 1వ .ల ,1పు 1, 4 


పారీగ మ।పా *, | దొపా ॥ పొ రీన నిదనీ। సా సా ॥ 


వా 1ర క ॥| మిం, చే .1రా, ॥ 


దనం 


నీ నిదా గరినని | సారిగ రిన | నిదవమ ॥ 


నొ 1 సొ | i 


పొదని దవమగ 158 .1సా ;సా 


ఖు 4 | 1౨౨1 + రారా ॥ 


శ్షే[తయ్య పదములు 449 


చ ద ని! పా 1 పొ 1వమగనగరదీ। గ రిగా। సొ || 
లర 4 త | సే 1 ప నీ |ఇఆా 1 ళు గ 

సనిచ్తా | ని సరిస రీ [గ రిసరిగరి । గామా।పా ॥ 

దా 1 నా రా ॥ మా | వా ము .॥ 


మాదవపమగగ మ ।పొ 1 దాఫా ॥ పాపదనీ ! పొ దని దని 1 పొ, 41 


యిం | త 1న ॥ రా దు ఫు = ॥1 
మాద వ మగమరి ।; గామా | పొ | సా | సా | సా I 
యా 1 ని 1 రా fH 4 wT త 1 చే | 


ని నద జనని | పొ మాతప నగ ॥n సారీ గ మ ।|పొ | తాపా ॥ 





రి, 1౪ | మ్మో 1వ య్యా | న 1 రా ॥ 
పారిస నిదనీ | సా 1 సా 1 న నిదా గ రినని ; సారిగ రిన | నిదవమ ॥ 
(న్ను | చిం . త , © 1 టీ. క్ష 


న లందు లా లాలాలా లాలా ద లా? 


దనిదపమగ ।గ రిగరి।సా ॥న నిదా గరినని | సారిగ రీస్‌ | 


| ౭ 


tah YY 


ది మా న |।|59 ,41నా ; | సా | 


నిదపమ ॥ పాదని దచమగ (రి | సొ 1 సొ 


16. | | గ రారా ॥ 


(57) 


450 జ ౧య్య పదములు 


అవతారిక 


స్వీయ నాయ కయగు ఈమె ధీర, మద్య _ఈపదవు నందు మధురభ 8 రహస్య క ౧ 
అత్యంత మనోహరముగా చే|తజ్ఞలు వివరిం చియున్నట్లు ెద్దంవలన నెను. వినియున్నాను 
లోకపు పోకడలన్నిటికిని స్వ స్తిచెప్పి జీవాత్మయగు ఈనాయిక, వగ మాత్ళు%గు నాయకునియందు 
బద్దానురాగ మై, ఆతని దరిచేరగా మధ్య మరియొక స్ర్రీమూరర్తిని జూచుట. "రిగినది ప్రకృతి 
పురుషులకు మధ్య యుండునది మాయ ఈ మాయన జూచియే =రుకలేని జీవులు |భమించు 
చుందురు తీపిగల చెరుకని నమలగా యది నమలిన పిస్పివలె చప్సనై యుంజెనట ఇది 
సవహాజమేగదా! మాయకు వళులుగాకుండ నుండగల జీవుల కేగదా పరమాత్మ స్వరూపము 
అర్హమగునది క పదమునందుగల నాయికకు మాయవలన కల. గవలపిన |భమలన్నియు కలిగినవి, 
గనుకనే “స్వామి! ఈ స్త్రీమూర్తి ఎవరు? మన యిరువురిమధ్య కే- వచ్చినది ? ” అని [పశ్నించు 
చున్నది 


రాగం. కల్యాణీ క్‌ (తీపుటతాళం 


ప, ఇద్దరి సందున వవ్వళించియున్న _ యింతి పేశేమిరా ? 


అ ప: గద్దరి వగల మా మున్వ గోపాలుడ - గాజుల చప్పుడునే వింటిగదరా ! ॥ ఇద్దరి ॥ 


జ తయ్య పదములు శీర్‌ 1 


అప్పటప్పటికి నీదు కమ్మోవి - యానిన యలవాటుచేత 
కప్పురగంధిమోవి నా పంట _ కలయనొక్కితినేమా 
అప్పళించి దాని మోవి తేనె - యనుభవించితి వేమో 
చప్పరించగబో తె నమలిన చెజుకు 


పిప్పివలే చప్పనై_ యుండెగదరా || ఇద్దరి॥ 


కోదసి నీవంట దాని మేను - (గక్కున కౌగిట నమి పట్టిన 

ఇ దట. గుబ్బల నా గుబ్బలవపై - నొరసి | కిక్కిరి సే 

ఇదియేమో ? వింతమై యున్నదనుచు 

నిందుకు నామది చోద్యమంది 

వదరితే నీ మనను నొచ్చీనని - [పాణేశళ! యావలిమోమైశిగదరా ॥ ఇద్దరి ॥ 


మునుపు నన్ను నీ ననుభవించి - యా ముద్దుగుమ్మనుగూడితి వే మో 

యనుదినమున. నిరీతిగా - నది యీడకు వచ్చునా 1 

మనన పోవాణ గంటినేడు - మదనజనకుడై న సామి! 

నిను నమ్మరాదుర మువ్వ గోపాల ! 

నీవగ లెల్ల ను 'దెలి సినుగద రా గ ఇద్దరి ॥ 


పమపగమూా పా , | పొ..॥న నినదనీ । సా, ।1సా & 


ఇ ద 165 ,..! ._ ॥[సం,. దు। న 1, 1 
2 
TEs ల 
సా. పమ॥।పాొా . !దాపా॥పదనిరిన ననిదో | పొ. ; గ మదప మగ 4౪ 


ప, 1వ్వ .!ళ0 చి, 4 ౨ (యు. 1న్న .. ఎంజీ 


462 శేతయ్య పదములు 


రీ, .గా1।సా .,ననిర్దా! నిసరీసా[;రీ 1. .+॥ 


ఆ, యిం॥ తీ 1 "పే 1 ర మ॥।రా t।t 


9 మారప నసగమా।పఫాదా। దావా ॥ పారిన నద నీ | సారీ | సా | 


ణి “ద్ద।రి | ॥ సం దు।; న |; |] 
పమ ।| ప దనిస (రీ 1 ని రిస ననిద । మూదవపమ ।గారీ ॥ 
స ప వ్య | లిం, 1 చి (యు (న్న. ॥ 
శీ .గా।;:సా ,;సనిధా॥ నినరీసా; ర |; సా tl 
ఆ. యిం (త్తి | పే [శ మి।రా |} | we hw wl 
అ ప, సొ। సా 1 సా 1 ని సదదనని | చపపా పా స మపగ ॥ 
**గ1బ్ర్‌ 1 రి | వ గ 1 ల స మాన అ ఖీ 
పొరీగ మ ।పొ | చొపా॥ప నదదనీ | సా [సా ॥ 
ము 1వ | గో ॥ పొ లు ౨|| డ i 


నిన।గారీ |రీసా॥ననినిరినీ | ని దనని !ద వపా వమ 


న గె 1 జి | ల 1! చ 1 ప్పు దు || 
2, .. నిస। గారీ | రీ సా॥నిరిగమరీగ | సా, 1న నిదా ॥ 
గె జో, 1ల చ , | ప్ప డు || 


ఎద నీరిన ననిదా। ఫపొదపపమ | గారి ॥ ని సారిసా | రీ సొ .॥ 
నే, + 1విం 1 ఊఉఅ[గ ద, 1రా, 1. ॥ ఇద్దరి 


తె తయ్య పదములు 458 


చ వపా | పా | పొ 1 a1" పొ పొ మ! పొ it 


అ 1ప్ప 1 టు 1 oy 0 | కి | ని i 


పా గమ ।[వా ఛా గాపా ॥ పా మగ మ|।|వదనీ | పాదని దని ॥ 


దు ., శె మ్మా | జ యూ (| ని 1న il 


పాపా ద।$గ ఎగా ।రీసొా ॥। నిసరిసా | రీ. |; i 


యల, 1 వొ | టు ॥[ చే 1 తీ వ. || 
గా|సా ,|। సొ 1సా సా 1 సా 1 సా il 
క 1ప్పు 1 ర 1 గం ధి 1 మో క్ల 


నీ దిన నిదనీ నీ పొ ।వ దనీ॥ సా గమ ।పొ దాొ!।|దాపాొ॥ 


పః 1న, | పెం 16 క అయ నొ | 

ప మదపమగా । గరిగా। సా [సా సా। నా 1 సా i 
క్రి తి | నే 1 మో | య 1 స్కి 1ళిం | 
ని నద ద నని | దజపాపొ। సొ ॥ నానుపారీ 1౧” మా। పొ |] 
చి. దొ [ని | మో 1 dD తె | నే i 


పొా,.గమ।పా ,!దాపా॥వనదదనీ।సా .1సొ . 1 
యను | భ విం 4 చి తి.1నే . 1మో. ॥ 


454 


pt 


జ తయ్య వదములు 





నిస | రీ ॥6 రీ ని సరిన | రీ .॥ 

చ | ఇ 1 రిం [చగ | భో | త .॥ 

గది, గమపమ ! గారీ ॥ గ రిసా సా, సొ || 
+, నమ।లి 1న 1చె ర కు ,౨*॥ . Il 
స స bY sd pry చో షా 

పి; ప్పి. ష్టం 1 అ వ | స్ప 11 

నీరస గద | ఎ గ మాదప | మగ ద ॥ నిపారిసా (దీ సొ, 


[ముం | డె॥గ ద |రా |} *॥ ఇద్దరి ॥ 


మేతయ్య పదములు 455 


అవతారిక ; 


(ఫొఢ నాయిక యగు ఈమె స్వీయ తన నా సుకు లోడితెమ్మని చెలినిపంవగా 
ఆమెయే తన నాయకునితో క౭సివచ్చినట అమె విన్నెలవలన [గ “చిని గాయక, ఎక సెక్కు 
ముగా, “మువ్వ గోపాలదేవుడ' ఈ*,4 వన్చెద్ళస్పృడా * అదా? పమన్నాడే? నగీలిత 
దిగుల పడ నేలనే ?” అని అడుగుచున్నది 


రాగం _ కల్యాణి - (తిపుటతాళం 


వ కంచి వరదునిపొందు - క్షద్దో ? లేదో? 


౮ 
Rx 


: వంచన మువ్వ గోపాలు - వగదుడై న చక్కని ॥ కంచి ॥ 


చ* నీవు దాచక తెల్పవే! అల్ల వాని 
భావము జూచేపట్ల - పతిమొనట్టు వతి తోచీనే! ॥ కంచి ॥ 


9 నీవే యాడకు బోదువో - ఆవిభుడిందువచ్చునో ? 
యీ వివరములు నేను - యిన్నాళ్ళుగ యెరుగనై తి 1 కంచి ॥ 


తి నీవు బతిమాలితివో ! - నెలవ అతడు వె బడెనో? 
'దేవు నాన నీవింత దిగులుపడ నేల ॥ కంచి ॥ 


రని 


చే (త య్య పదములు 


పానిద పాపము | పగగరి॥ రి సానరిగ | సొ | సో || 
రకం చ వ ర ॥దు ని ఫొం ; దు i 


పొగగపమ ।; పొ దనిని । పాదా ॥ నీ రిన నిదనని । పొ | 11 
ర్‌, దో | 1 లే దో |; il 


ననిదా।నీనరీ సా రిగా॥సారిగిగ రి సాన నిదా।నీ నీపొ॥ 


వం | ఏ | న ॥ ము వ్వ [గో పొ 4, | 


దొ పమగా । ని దనిద। పా మ॥ ౫ రిగారీ । గ ముద నిసాని।; ద పామ గరిగరి ॥ 


లు, వ ర6౮|దు | డై 1న 1చ | క్యూ గ 
సొ 
ని కంచి ॥ 


నిన ।నిదనీ।పాొా ॥వమగగఎకు।|పాదనివ।1దొ ॥ 
ర 








| వృ 1 దొ "చ ద 1 3B [ల్ప.॥ 

పొ పమ । పొ.దనిదిని । రి సనీదనిదా॥పాగగమా ।పొ దనీప |; దానీ; 

” ల ౨, వే ణి య ల్లి నా ॥ 
సా సన నిదా | ని నరీ సా రిగా॥గ రగా రిగ రి నసా। సనిచా | నీ నీపా॥ 
న్‌ భా | వ | ము 1 జూ చే ప టు i 

ag) 
దా పమగా |1ని దగిద ।; పా మ ॥ గరి గారీ; గ మపద నిసాని | ద పామగరిగరి ॥ 
ప తి ।|మొ న ట్లు॥మ తి. [తో 1 థీ ల 


నే.. కంచి॥ 


జేేతయ్య పదములు 4571 


అవతారిక 


(పగల్భయగు ఈ స్వాధీనపతిక స్వీయ తన నాధుడైన మువ్వగోపాఐ ని సౌందర్యాతి 
యమునకు ముగ్దులెన వనితలు, ఆతనిని తమవానిగా చేసుకొనుటకు చేయు |పయత్న ములు 
వారు పలికిన (ప్రగల్భములు, నాయకునితో చెప్పుచు పందెమాడుకొన్నారట ! నిన్ను పట్టుక 
పొ య్యేమనుచు పదిలముగ నా జడనుబట్టి కట్టుకొందునా? ఎందు దాచుకొందు నిన్ను * అని 
తన భయమును ఆతనితో చెప్పుకొనుచున్నది 


రాగం - కల్యాణీ వి శసకతాళం 


ప ఎందు దాచుకొందు నిన్ను - వనేమితు నేను? 


అ ప: అందమెన నీ మోము = అయ్యలూ | ముద్దుగుల్కుచున్నదిరా ॥ ఎందు ॥ 
కలా (౮ 


చ: అందిందు తిరుగకురా - అతివలు నీతోడి 
పొందుగోరి యీవేళ _ పొగడుచునున్నారు 
ఎంద శెందరని కాతు - ఎంతని నే విన్నవింతు? 


వందెమాడుకొశ్నా రట ? - వట్టుకపొ య్యెదమనుచు ॥ ఎందు ॥ 
(58) 


468 


ఈ 


ఇఉతయ్య పదములు 


వలుమారు నాసొమి - బయలు వెళ్ళకు [మొ క్కేను 

నిలుపరాని మోవామున _ నీన్ను జూచి చెలలు 

అలరు నీమోవిళేనె . యాని చప్పరించవలసి 

కులుకు గుబ్బల రొమ్ము - [గుమ్మి పొాయ్యెదమనుచు 1 ఎందు ॥ 


ముదముతో నాముద్దు _ ముద్దు మువ్వగోపాలసామి 

గుదిగొన్న తమకమున - గూడి యిద్దరము 

నిదుర పరవశము న - వదలునో కౌగిళ్ళు 

పదిలముగ నాజడను - బట్టి కట్టుకొందునా ॥ ఎందు ॥ 





ప మగాగాగనిదా । ద నిదాపాపమగా॥గ రిరిగ 68 ససా | సనిర్లార్గనిసారీ ॥ 
ఎం దు. 1 దా చు ॥ కొం దు ని * న్ను 


పమగా గపాను పాొ। వ మపామపదప దా॥ సనిపావదనీ సా నీ। ద పపమగరిగరి సరి॥ 


ప మి; సే తు॥నే «TI i 


పాపదనీద పపా | మపదపమపదవ దొ ॥ న నిపాపదనీ స నిపా। వదనీ సా .॥ 
అం ద [మె , న ॥నీ మో | ,ము ॥ 
సా ననిదాని న । నినరిన రీ 1గ రిరిగారి సా।1స నిదా దసానిపా | 
అ య్యా | లు ము . ద్రు!గు ల్కు ॥ 


ప మగా గపామగ రి ; రిగరి ౫ నిచ్గా నిసరిన ॥ 


చు . న్న. 1ది ర wag Hl 


రీ గ మపద నిసాని | ద పాను గరిగరి సరి. 
వినయ అల సస. 1 * మీ , ॥ ఎందుదాచుకోందు॥ 


కేతయ్య పదములు 459 


చ, పాదని దపపా పమగా | గరి గ రిగారిససా ! 
అం. దిం | దు . il 


సనిగ్గగ్ధ్గనిన।రిస సాగరిరీ॥పొాపమగా గా । గానీద దానిద పా॥ 
తిరు గ ॥కు రా, [అతి వ , లు॥ 


మవమపదొ చా। వదపషమగా ర రిస ॥ 
న్ఫీ , | తో డి | 


గ రిరిగ రీ; పమగా గపామపా॥[రి గమపదావదనీ | పదపా ॥ 
పొం దు।1గో, 8 ॥యీ వే | ,ళ ॥ 


స నిదా నిసరిగ రీ ; గా సా ననిదా॥ ఫీ నకి ననిదవ। మగరిగ రి నరిగరి ॥ 
పొ గ డు! చు ॥ను న్నా రు || 


పాదని దపపాప మగా | గరి ని దనిద పషమగరి॥ సాసెని థా ని స।౦ససొ గరి రీ 
తు 


ఎం ద్‌ "రెం 1ద.ర 1 ని గా | || 


పా పమగా గా | గానీద దొనిద పొ ॥మపమవదొ చా |; ప దవమగా రిరినస ॥ 
ఎం త1ని నే ॥ వి న్న 1విం, తు, ॥ 








పొ పమపాదప।చానిపదా॥ని ననినరీ నరిగా। 6 రిగరీ సా ॥ 
పం, ది $మా.డు ॥ కొం. న్నా | ర Ol 


ననీదాని సరిగ రీ । గా సా ననిదా॥నీన రీ ననిదప। మగరి గరి సరిగరి॥ 
ప టు .క।1పొయ్యేద ను నుచు ను i 


॥ ఎందు దొచుకొోందు ॥ 


460 "శే! 


cr 


య్య పదములు 


౮ 


అవతారిక 


స్వీయ, మధ్య, యగు ఈ నాయిక ఏమియు నెరుగ తన విభునికి ఏవేవో చెప్పి 
కాను తనవారని నమ్మిన చెలిమిక శైళే వేరొక వనిత చెంతకు అతినిని చేర్చిరని “ఎక్కడి, 
చేన్హము? లెక్కుడి నెనరు? లెవ్వరి కెవరు '' అనుకొనుచు చింతించుచున్య ది 


సారంగ రాగము [పాచీనము భోషాంగము సరిమపదనీసా.సనిదప 
మరిగనురి స అనునవి ఆరోవాణావరోవాణమ.లు 


యిది యిప్పటి 65 వ మేళనుగు కల్యాణి జన్యము “పమరిగ మ' అనునప్పుడు 
మొదట వతిమధ్యమమును, కడపట శుద్ద పధ్యమమును వచ్చుచున్నవి _ వెంకటమఖి సంపదాయ 
మున ఆరిేహాణావరోవాణములు వేరువిధముగ నున్నను, తక్కిన లక్షణములు యి౧చుమించు నిదే 
విధముగ నున్నవి. ఈ సారంగరాగమున సె తజ్ఞల పదములందలి ప్రయోగములు అనన్య 
సామాన్యములుగా నున్నవి 


రాగం - సారంగ _ (తిపుటతాళం 


ప, ఎక్కడి చేస్తము - లెక్కడి నెనరు లెవ్వరి కెన్వలే ? 


జఉతయ్య వేదములు 481 


అ ప: | మొక్కిన వినక మా మువ్వగోపాలుని ఆ 
ముదిత యింటికి (దోసిశే ఓ చెలియ | ఎక్కడి ॥ 


ర 


ఇదిగో యెన్నడు నిరుగు పొరుగు లెరుగని వానికి 
ఎన్నెన్నో బోధించిళి ! 
అది చక్కని జాణయని వాని దానిల్లు 

య 


కదలకుండగ జేసిరే ఓ చెలియ ' ॥ ఎక్కూడి ॥ 


బలిమిని నాచేత నింతలో నింతె న - బంచుక బో సేతులే! 
చెలులుగాదా రెండు దలచరనియుంటి 


చెలువునియెడ 'జేసిళే ఓ చెలియ ॥ ఎక్కడి ॥ 


మొలక పాయమ.నాడె మువ్వగోవాలుని - కలయుట తెలియర శు 


లలనరో ! వానిచే లంచాని కాసించి 


చలెవిట్‌ పగవేసిరే ఓ చెలియ ॥ ఎక్కడి ॥ 


పొ, 


పొ, 


నిస। మ రిమరి। సా... ॥ సాపాపము స దనద [పా , ॥ 


ఫుల్‌ బట క సు వలన దీ HOw Dass EOS 


మషప।ద నిస్‌రి, దసదచా ॥ పొపా. |మాసద వద | వ మవమ ॥ 


. ల క్యు... !డి [నిన .। రు , 1 లు || 


వమ ।పొసద | నదనద పమరిగమా।రీ .1సాొ. ॥ 


ఎ igs TO పలక లే cas WI By || 


402 


౪.ప ,, 


శతయ్య పదములు 


“సా 1।1సా .1సౌా ॥నిసదద నని దనదా।! పా , ॥ 
* + (మొ [క్కీ [న uh Sh సం | మూ. | 


పా ప మ।[6 మవద | దావా ॥ మపదనిసరి; దానీ; సా,.॥ 
ము [వ్వ...1గో .॥పొ, | లు,। నీ..॥ 


సా, మప।1దభనినరి।; ద నిదన దవ ॥ వ మదపొను | మా పద పమ । రీ గమరి। 
ఆ *+అముది। త ..!యిం i టి క్రి | తో సి, లే, | 





సా సని; దపపాపమ 1 రిగమరి ॥రీ సా 
కీ చె | లి ॥ య ఎక్క్టాడీ 1 


నిస।1రీసా;సా ॥సొ పా 1 పమమా 1ఫొ || 
..ఇది॥గో (ఎ [ఉన్నడు .।|ని రు 1గు..॥ 


పొ ముప |; ద నినరి |; దనిదన దా ॥ పాపా ,..! ప నదొ।[పొ ,॥ 
పొఠు|గు |B ND. అవా 3 WO wi 


పొ మప । ద నిననీ ; చాపా॥[మావదపదపమ రి గమొ॥ర .॥ 


ర్రి 0 నన్నె. Mi ॥ బో wi ide , 1D «el 
సొ, నన । సా 1 సొ ॥ నీిసదదనని। ద నదా। పొ ,॥ 
రే అది।॥చ క్ట ॥ని జొ ce i 


పమ ॥రీ మపద | దాపొ ॥ మపదనినరి | దానీ సా ॥ 

ఖు ఖు. ఎయు లలల TY TO SWE dO ల్లు. 

సొ, మప। దనిసరి | ద నిదస దప॥ ప మదపాొమ | మాపద పము [రి గమరి ॥ 
కోద।|ల .)కుం నడ గ వే... సీ!1రె.. ॥ 


పా నని; దపపాపమ ।| రిగమరి ॥ ర సా 
టట చె « Id య. ఎక్కండి ॥ 


శేతయ్య సదములు 468 


అపకారిక 


పొఢయగు ఈ స్వీయ నాయికను సఖి పరిహసించుచు “మీ యిద్దరి మనసు చల్లనా 
యెనా? సలకులాడుకొంటిరా? మక్కువతో నేడైన మీకు మంచిదినమాయెనా? చాలా 
వేడుకతో మువ్వగోపాలుడు నీవు కూడితిరా ? * అని అడుగుచున్నది 


రాగం - సారంగ - (తిపుటతాళం 


ప అలుక తీళరనా! నేడైన భీ _. అలుక తీరెనా? 


అ. స : పలుకులొడుకుంటిరా ! మువ్వ గో 
పాలుడు నీవు ముద్దుల గుమ్మ ప్‌ ॥ అలుక ॥ 


చ చక్కెర బొమ్మ' మీ యిద్దరి మనసు - చల్లనాయెనా ? 
నిక్కమాన తీయవే! నేడు మీ _ నెంజలి తీశనా? 
మక్కువతో నేడై న మీకు - మంచిదిన మాయెనా * 
అక్కడికక్కడ విభుడు నీవు - అసుర సురనియుంటిళే *? ఇలియ! మీ ॥ అలుక 1 


404 జేతయ్య వదముతు 


9  నుదతిరో యుకరి కొకరు మోములు * చూచుకోొంటిరా ? 
సిదవులాని తియ్యని ముద్దులు అ బెట్టుకొంటిరా 2 
అదుముకోని కౌగిళ్ళ నిద్దరు - గదసియుంటిరా ? 
వదరి వానికి నీకు బోయ .. పగలవలెనే యుండెవే? చలియ! మీ 1 ఆలుక ॥ 


$, _జాలరో ! నేడైన నేకళయ్యమీద - పవ్వళించిరా ? 
మేలు మేలని యిద్దరి వలపులు - మెచ్చుకొంటిరా ? 
చాలవేడుకతో మువ్వ గో - పొలుడు నీవు గూడితిరా ? 


చేళ వేళల చాడివమూటలు - వింటిమనుకొంటిరి గదవే మీ 1 ఆలుక్‌ ॥ 
ప . రిగ।మాపమ మరి | రీసా॥ నిసారిసా। ర ॥రీసా॥ 
అలు క., . లీ $5.. 1నా. | .॥ 
రిమపమపాదని | దవపావమ !రి గమరి ॥ రీఫొనువ।దనినని। దదపా ॥ 
cs 2. 1న , (మీ, I ఆలు।|క ,1॥తీ .॥ 
పసమరీగ మరీ॥సా. |సౌ. ॥ 
Dae rash tea 


ఈనన న లంకె 


దనీ సాననీ। దపసా వను । 8 గమరి ॥ రీసా 


మ మ! 


ప 
నే 


po 


ol ట్‌ మీ ॥ అలుక ॥ 


శే తయ్య పదములు 465 


అస , పమ |।|్హాౌా, ; దాపా [1 గామపామ।వదచదని।! సా 1 


పలు !కు | లా. 1॥1డు కొం | టీ 15 ll 


నని। సా సారిగ | రి నసా నని ॥ న నీరి న నిద | దాపా | పమనమదా॥ 


గం 


ము | వ్వ NI | వా ఆ ౨ డు నీ yu 


పొ పమ ।పాదని ।; సానని॥దదపా మ।॥రి గమా।6& , ॥రీసా 


వు ము ద్దు, 1ల ॥గు, [మ్మ .1మీ .॥. అలుక ॥ 


।; పమవమ ॥ పొ దని దలిననీ ద పపా వమ | మాదప మరి ॥ 


చ, +పొ।| పొ 
చ | కె .! 6 [బొ 3 మ్మ, *1మీ జీ 
గమరి దీ; చా. ;పొవమ ॥ ప మదవమరి । గ మరీ ।రీ సా॥ 
యి। ద్ద 18 1న. 1న 1 సు H 
రీ ,రిను।|పాొ. | 1 ..సద॥1ప మరిగమరి।[రీసా; .,4 
చ. 19 1, 1. 1నాొ. ఏ (నా, | . Hl 
య 
మ; పా ప నముసమ॥రిగమారీ రి ననిన రీ సొ | 
ని ।|క్యూ .1మా . ॥న తీ  యయ॥ 


రీ నిస।రీసా।; రీ మా॥వ మవదనిన । దా పా, ॥ 
వే చే డు. (మీ 1 నెం. జే 1 లి తీ ౨|| 


వ మరి గమరి రీ సా । |1 ,పొ। పొ | వ మవమ ॥ 
ళ్‌ నొ, Te. +l మ ।క్క్యు 1వ, | 


al 


4 4 


(59) 


కేతయ్య పదములు 


న నలప కలలాతి. 





పా దని దనిసనీ | ద పా పమ | మాదప మరి 4 గమరి రీ | దొ పొ సమ॥ 
a | నె Fr] 1న మీ 1కు మం i 
పమద పురి ।గమరీ।రీ సొ॥గరీ రమ; పా నద ॥ 
చి ది 1న ము ॥1. ఆ Ora Wa || 
స మరి గమరి | రీసా |; || + దిమ। పా వమ । ప మపమ ॥ 
నా ఫ్ర లి శ పనన! అ. ! క్క 1డీ | 


రి గమారి।;రిననిన | 5 సా॥రి నిన।;తీసొ।; రీమా ॥ 


కృ డ 1 వి భు ॥డు నీ నవు ; ఆసు ॥ 
పమపదనిస్‌ | దా | పా 1వ మరిగనురి ।రీసొ సా ॥ 
రు సు 1 ర 1 ని 1 యుం 6&6 7 Il 


నిరిసా నీ।;ద దపమ|6ర గమరి ॥రీసా 
చై లి య మీ i అలుక ॥ 


పదములు 461 


అవతారిక 


ఖండితయగు ఈమె స్వీయ మధ్య తన శాధుడు నవతి యింటినుండి వచ్చెనని, 
ఆతనియందుగల చిన్ని సం గమనించి, తన కేపముసు అస్సషములగు సరసో కులయందు చక్కగా 
న్యక్కముచేయుచు “ఆ చెలిని నేటినుండి తలచినుచు శత పలికితే - నిన్ను నేను ఆదరించెదనని, 
తగిలితివిక నిన్ను తరలనీయ నోయీ * ఆని మందలించుచున్న థి 


మోహన అతి (పాచీనమగు రాగము ఇద్‌ ఇప్పటి 65 వ మేళమగు కల్యాణి 
జన్యము ఆరోపాణ సరిగ .దనె*  ఆవరోనాణ నదపగరిస - వెంకటమభఖి 
సం పదా యమున దీనిని భాపూంగమని చెప్పియున్నారు కాని తే తజ్ఞుల పదములం దుమా|తము 
యిది భాపాంగము కాదు నవీనులు “న దా' అనునప్పుడు కించిత్క్యాకలి నిషూదమును, 
పా గా” అనునప్పుడు కించి త్పతి మధ్యమమును, "గ పదా" అనునప్పుడు ఛై వతమును 
కంపింపింపిచేయుచు కై శికి నిషపాదచ్భాయలుకలుగునట్లును, స రి గా అనునప్పుడు గాంధారము 
నందలి కింఎనములలొ" _శుద్దమధ్యవపు ఛాయలు కనఐబడుచుండునట్లును, పాడుచున్నారు. 
యిది సం|షదాయము కాదు 


జంటస్వర ములతో అవరోవాణ క్రమఖున  దిగుగవ్పుడు రాగమునందులేని స్వరములు 
తగలకుండునట్టుగమక జంటలను అభ్యసించవలెను అట్లు చేసినచో రాగస్వరూపములు లతుణ 
ముగా వ్యకృముచేయుచు వినిపించుటకు శక్తి అలవడును దీర్చ్రస్వరములయందు కంపనము 
చేయునవ్బుడు |వికి్యినుండు స్వరములు తగిలి రాగచ్భాయలు చెడకుండునట్లు మెలకువతో 
వినిపించుట కష్ట సాధ్యము అందువలన సే త్యాగ గాజనొర్టమీ సవ శంక రాభరణ'రాగ కి రనయందు 
' కోలావ*ల స్ట్ర్వ్వరబిల గృ వాముల గురుత మోశతవంరా " అనీ చెప్పుకొన్నారు 


శ69 ఇతయ్య పదములు 


రాగం - మోహన - (తిపుటతాళం 


ప  తగిలితి వింక నిన్ను - తరలనీయ నోయి: 


అ ప,వగకాడా! మామువ్య గో - పాలా! నాసామి! ॥ తగిలితి ॥ 


చ. గంధపు చాటున - ఘనమైన జడి [వేటు 
కందియున్న సొగసు - కనుగొంటినోయి ! 
సందిటనున్న యీ _ చందురు పిల్ల ల 
ఆంద మేమోయి - అందుకేమోయి ! ॥ తగిలితి ॥ 


2 శతావిమించిన నీ - మోవివై పలు కెంపు 
దేవు నాన నినుజూడ _ దృష్ట య్యా నోయి 
రేవరచి త్రము - శెలియనిదానినా నీ 
సీవేళకి న నొ - యిలు చేరితివోలు 1 “ADA ॥ 
ర ౧ 


8, కళలంటి వేమారు ఘనుడ మువ్వగోపాల 
కలసితివందుకు - గాడననోయి! ఆ 
చైలిని శేటినుండి - తలచనంట నాతో 
పలికిళకేగాని యా . పనికొల్లనోయి ! ॥ తగిలితీ ॥ 


క్షీ తయ్య పదములు 4€9 


ఖే, + రిగ | రిసపొ సధ; నా "సొ సరిగా సా 1 రీ రీ || 


+. తగి (లి 1 ర్రీ 1 విం ర 1ని న్ను ౪ 


అరా దాంజదానాదాదాలా న్నాం లబలం పతర మసలా. 


రీసాగ ప। దాసా !దాపొ |; పొ గగడన | ప పగరి | రిగ రి ససా 
తర।$ల 1 నీ॥[య 1 నో యూ, I 


వీ సా రిగి। సానద।సా ॥సారిగాసె।రీ రీ | 
తగి |లి, | 1 విం క ని న్ను ॥ 


రీసొ గప | ధన రీగప। గరిసా॥ సా రిగ రినడఎ పొ దన దప 1 గరిగరి | 
తర ల “నియ , | నో 1 


లీ, సొ రిగ॥సొఎనగద్ధ్ద1సా ॥1సొర్‌గాస [5 1 ర్‌ || 
యో ,ళతగి | లి | తి [విం క  1ని న్ను | 


రీసొ గవి; దస కిగప | గరిని | గ రి రినన ; చ దప | గరి రిపగరి ॥ 
, తేర | ల 3 వీ [య సస (= a cil 


సా 
యొ తగిలితివింక ॥ 


ఆవే,, ,.ఎగ!బొ 1 దొ ॥ సా పురిగా రిరి | గ రిరిగ | గా గరి రిసారి | 


జ IANA Ee | డా [మె , జం ము | వ్వ || 


470 


కే తయ్య వదములు 











గదికి స 8 । గా గపగా। గరిరిన ॥ సా 6 రిగరిన | సొద దప ।పా.దదపపా।! 

గో, పా | అ | నా 1 సా న || 
గ రీన పాదప | దపపగపగ | ఏ గజగ॥ పొదసరిగరి[గ రిరిగ | గా గరి రీసారి, 
మి వగ (కొ | డొ 1 మొ ము వ్య Il 


ed 


గరిరీ న రి| గా గవగా । గరిరిని॥ సా రిరిగగిస। సాద దవ।పొ దదపపా॥ 


గో (పొ | ల ॥|నొ | సొ | 
గరీవ 
మి ఛగిలిలీవింక ॥ 
ఎట: వో | పొ | వె | పొొ పొదన | ది ఎవగ॥ 
గం 1॥ధ ప్ర ॥ చా య న .॥ 
పగవగ గప। దాసా |; దొపా॥పాగిగదచివప।| ఎ నగరి | రీ || 
* ఘన | మై 1౨న ॥జి ట్‌ “1వ ..।,టు..॥ 


రీ రిగ।సాొ (సా సధద్గ॥ సారిగా రీ గా 1 గా గరి ఓసారి ॥ 
కం 1ది | యు ॥ న్న [సొగసు స్ట il 


గరిరి గ ఎ 1 దాసా | దోపా ॥ పొ గగదప । గరికిగ | సొ ॥ 
కను ।[గొం | టి॥నో ౨౨ యా ॥ 


waar ret 


సై పొదస దపా పగ వగు,గ, బేిిదగ ది గరి ।రీ గా|గా గరిరిసారి॥ 


సం 1 ది | ట్రీ 1 ను న్న యో || 


ఉ|తయ్య పదములు 4Ti 


గరీరీ న రి| గా గవగా | గరి రి న॥1సా.రి రిగరిన | స దదవ | దా || 


చరి దు Le రు TT పి 4, (ల 1ల,౨॥ 


(గం 


దా..పద।[చొగరి। రీసా॥ ప దసా దదనరీ.న | దాపా।;ప గపగ। 
౨ అం.! ద 1 మ ॥ది,. ౨ (యే [మో i 


ప చాపగవ। దాసా ।1దాపా॥ పా గ గదన | వపగరి | రీగా॥ 


యా అం | దు 1 ౩ | మా [ న. 


సొ * న! 
యౌ. తగిలితివింక ॥ 


472 


అనతాొరిక * 


పరకీయ నాయికమగు ఈమె |పౌఢ “ఇభరాజనరదా! నవ్వులంట వున్నా 


వేమో! నా వద్దుచూడుమింక ! జవ్వనమెల్ల నీపాలు చేసితి క వాణిచేత నీసుద్దులెల్ల విన్న 
టాయె ఇక నిన్ను నమ్మరా వారా 1 * యని ఈమె గదించి సం, కుచున్నది 
జ్యా ౮ 


రాగం _ మోహన _ |తిపుటతాళం 


ప ఇక నిన్ను పోనిళ్తు నాఓ యిథరగాజవరదా ! 
అ, వ *శుక వాణిచేత నీ - సుద్దులెల విన్నటాయె ॥ నిక ॥ 
టి గ య 


చ* _ నవ్వులంటవున్నా వేమో _ నాపద్దు చూడుమింక 
పువ్వుబో ణులచేత జ రవ్వ చేయించక మాన నిక ॥ 


లి జవ్వన మెల్ల నీపాలుచేసీ - చాల నమ్మియున్న ందుకు 
ఎవ్యశనో కూడివచ్చి - యిపుడులేదని బొం శేవు 1 ఇక ॥ 


కీ _ పన్నుగ మువ్వగోపాల - జాసలిచ్చి నన్ను గూడి 
వన్నెలాడి శకేశిలోన - వగలెల్ల వీన్నార నేడు 1 ఇక ॥ 


చేతయ్య వదములు 478 


రో 


గప । నదన్‌ద।; సా కనా .నద | దరిసా, చదాపా ॥ 


ఇక । ని న్ను .॥ పో ని, త్తు. ॥ 


షా దొ | దొపా | పా 1 పొ పగ | పొపద సాసద॥ 


నా | 1 ఓ | ఇభ । రా 1 జ ॥ 


పదపగరీ । సాసఠి।; గాసా | 


న గ చౌ ,|। క్ల 
వీ రీ గప। నదనద । సా 1 సాసరిగా। సా 1 దొపా ॥ 
; ఇక |ని న్ను ॥పో 1 ని త్తు. ॥ 


పాదా | దొపా | పొ 1పా పగ|వదసరి। గాదీ ॥ 


నో, | 1 ఓ, nn, ఇభ । ర | జ | 


సరినదపా | పొ దవ । గరిగరి ॥ 


వ గ 1 దా | || 
లీ సా గప నదనద | సా ॥ సా నరిగా। సా | దొపా॥ 
ఇక 1నీ న్ను, ॥పో UD | తు | 
పాదా | చొవో | పొ, ॥పొ వగ ।; ప దనరి | గాతీ ॥ 
నా fi + | ఓట ౨ 1౨౨ ఇఫ్‌ 10, | జ | 


రిస నదప | ప దపప | గరిగరి ॥ 


స 
వ ర... (చొ 4 ఈ rr గీ 


474 


స్తా గవ | ఇడఫిద | ఎ? క నొ 1 చాపొ | వ దగరి ॥ 
“ఇక (ని [న్ను ॥[$పోం.. [ని ॥ళ్తు . 

సా ॥ 

నా క | | 
పగ।పాొా ।|నదసద ॥ పారిగారి రీ ।రీ ॥ 
కుక। వా ణీ ॥ వే *1త *,నీ ॥ 


రీసాసా!|ర రీరిగ | సొ | సొ నద ।; దరీసా।[ చా పొ॥ 
సు ।దు 1 "ల i ల (స (న్న || 


& (౧౧ 


పా వదసా | దా పొ | గారీ ॥ 


ట్ర ; యే || 

గా 

సా De LOOX THs 1 సొ సద ।దరిసా దొ ఫా) 
రా. ను ద్దు 1 8 ॥ ల | వి... (| న్న [ 


పా పదసా |; ద దప । గ రిగర | సొ 
టా యే 1 రో > Il ఇక నిన్ను పోనితునా ॥ 


సరి |రీగా।|గా ॥1గరీరి గా, సా | సా || 
నవ్వు।;ల0 ;ట. ?వు.న్న. ! వే మో ,॥ 


సా..రిగ।;సా పా ధ॥సారిగణాస।|ర ౨.6 .॥ 


+ నో, 1ప “1 ద్చు . ॥| చూ.డు, | మీం,. ! 5, (| 


కతయ్య పద ములు 476 


ద్రీ గట |ఇ్జా | సా ॥ సా నరిగరి ।రీ | రీ i 


వువ్వు ! జో 1 ణు ॥ ల చే ,;త | 


దీనా సా | ది రిదిగ | సా కసా దదరిన |; దొాపా। వ గపగ 1 
ఈ హరా స 1 చే 1 యిం సం బృ ఫక్‌ ‘ll 


పా వదసా | దొపా | గారీ ॥ 


మూ 1న / || 
సా సా। 5 రిరిగా | సా 1 సా దదఠరిన |! దొపా | పగపగ ॥ 
౮౪ ర ।|వ్వ . (చే ॥ యిం | చ | క* ॥ 


ప ద సారిగ రిన ద పదప । గ రిగరి "సొ 
వూ | న 1 రా i ఇక నిన్ను పోనిత్తునా ॥ 


478 జ తయ్య పదములు 


అవతారిక 


సౌందర్య గర్వితయగు ఈ నాయిక సామాన్య తన చెలి మువ్వగోపాలునితో 
మనవిచేయరాదా * యనినదో, పఏపమో' ఈమె కోపించి గడియ గడియకు మనవిగలదటవె 
కొమ్మా? కలకొలమును నన్ను గారవించిన విభుడు తానే దయజూడవలెగాక ! పడతిరో 
యొక పట్టు పట్టరాదు, బలట్టేనది విడువరాదు నిజముగా సాతనికి సాయందు మమతయుండిన 
నాతజే రావలెగాని మనవిచేయుటవలన ఫల మేమి యున్నది ” అని యనుచున్నది 


రాగం . మోహన _ రుంసితాళం 


ప. గడియ గడియకు మనవి - కలడె ఓ చెలియ 
ఆఅ. ప. పడతిరో నొ మనో భావన మెరిగిన దొరకు 1 గడియ ॥ 


చ, కలనై న కలువరిం _ తలనై న తన నామ 
ములె గాని వేరొకటి . తల చదని"తెలిసి 


కలగాలమును నన్ను - గారపించిన విభుడు 
తలిరు బోణిరో ' తానే. దయజూాడవలెగాక | గడియ ॥ 


శేేతయ్య పదమ లు &T77 


2 ఎడజాసి నన్నాత - డెన్నడున్న దిలేదు 
పితుచుతనమున తన - సారము గతియనుచు 
పడతిరో యొకపటు - పటరారు ఎటిన 

ట్‌ టె టె 


నిడువరాదడి మంచి _ విరుదు కలిగిన దొరకు ॥ గడియ ॥ 
ల  ఆటపాొటలను మరి - అన్నీటను నెరజొ£ు 
'మేటియా తనకొకరు _ సొటిలేరనుచు 
మాటి మాటికి నన్ను - మరుకేళిలో చెనగి 
॥ గడియ ॥ 


బాటీంచు మువ్వ గో _ పొలునకు ఇకమీద 


గవ।|కాసాసనద॥ద పపగ|।గరిరి, ఎధ్గ॥ 
గడి యగ డి, [య కు, [మ న వి |} 


త్తు శి 


దాసరి[రిరసా ॥రీగా!గరిగాదపగ రి ॥ 
క ల దే [ఓ ;చవె లి య ॥। 


లి సాగవ। దాగరిరిన ॥ న రిగరి ద నరిన 1 ఎ దనద గ పదవ ద వగరి ॥ 
._ గడి; యగ.డి.॥శయ కు ను. న, వి ॥ 


సాసిరి।రిధ్రసా ॥రిగఫద |! సాదవగ రి ॥ 
క 1ల.దే..॥ఓ. | చెలియ. ॥ 


472 కే(తయ్య పదములు 


కి సాగ! దాగరిరిన ॥ న రిగరి ద నరిన 1 ఎ దసద గ సదప దవగరి ॥ 


గడి[యగ డి ॥1య St) మ న వ్‌ wel 





క. 


సాసెరి।రిధ ఏ8 గరిరిగ | వపగగపద।వ ద సా ద పగరి ॥ 
లి 


స 

ర్‌ ల చే ఓ 1, 1 చే i 
ఆప సాపద। రీ సారిగ 8న ॥ న దదివ|పిగపొదా॥ 
యడ | 8 రో 1 నా (ము. క i 


నానా నా: ప ద దప ప గ గదెపో గ రర గ్గ పు 


భా 1।1వమె ర [గ వ దొ ర కు ॥ 
బి పెద ।1 రీ సారిగ 8న ॥ సి ద సారిగ |, ర న ఎ ఎదా ॥ 
+ పడ ।తీరో నో (మహో, 11 


అహ టు 


సా పదగరి | గ రిగగ ర వరికి స దనన ద పదద వ గపద | నా దపదవ గ రిగది ॥ 





ఫ్‌ 1వ మే 0౮ HA న దొర కు || 
సొ 
గడియ ॥ 
ర సరి; గా గం[గదిగా। వ గపొపా | 
ఎడ | జా వ జ. టా లే ॥ 





వగ।|పదపొాదన దవ ॥[గ రిరిగ |, సా సా ॥ 
కమ ॥న్న.ది (లే దు ॥ 


క(తయ్య బట ములు 473 


డె ._ సరి |, గా సరిగా గా | గ తిగా | పొ దపవగ పంపా ॥ 
ఎడ | జా సీ 1న న్నా శ ౪ 
గప | దా సారిన నద॥ ద వగరి | సారిగ రినసా సొ ॥ 
జె |న్నృడు Sa BD దు ॥ 
గగ ప గగరిరిన ॥ సొ సదిగా |; దిగ సాసా ॥ 
పడు; చు త న [మున | త్ర న | 
రీ;గాగ దిగా॥[గావగ పొద పదా ॥ 
పొ।;దము రీ॥గ తి 1 యను తు 
టు ద ౮న న రదు శవ తద. శా నా ॥ 
హత లలి: లో యొ క | ప టు 


దాో।|గరిసానసా॥సానద !సొదవచా ॥ 
వ టట రా 1దు వ । టి న ॥ 
లు ఉట 
దద । గరి సారిగ రిక ॥[నదదప। ప గపొాదా ॥ 


విడు! వ రా శద డి 1 మం చి ॥ 


సాసా; పానదదప॥[పగదప | గ ర రి గసా ॥ 
విరు ।;దుక.లి [గన దొ ర కు ॥ 


గడియ ॥ 


480 తె త్రయ్య పదములు 


అవతారిక 


ఈ పదమునకు అనళృ్ళతమ.గా వచ్చుచున్న ఒక కధను చెప్పవలసి యున్నది 
తే (తజ్జులు ఒకనాటిరా[తి కంచి వరదరాజ స్వామివారి ఆలయిము న పవ్వళింపు సేవసహితము 
ముగిసిన వెనుక, ధ్యాన నిమగ్నులై యుండగా, వారిని గమనీంచక అర్చకులు మొదలగువాఠంద 
రును తమ తమ గృవాములకు వెడలిపోయిరట గర్భగడిదాపున మంటపమువై ఒక_స్తంభమున 
కానుకొని వీరురు తమ ధ్యాగము[దలో రాత్రంతయుగడపినారట _ తెల్లవారుగూమున నీశీధపు 
నిళ్శబ్దిశను భంగపరచుచు, అందెలనవ్వడి వినరాగా ఫీరికి ధ్యానభంగమై కనులుతెరచి చూచి 
నారట ఆహా! వారి భాగ్యము! గర్భగుడి తలుపులను తెరచుకొని “ పెరిందేవి అమ్మవారు ' 
యిరుప్రక్యలను చెలులుకై దండ లొసగ వచ్చుచున్నట్లు దర్శనమ య్యొనట వెంటనే చేత 
జలు సాష్థాంగదండ| వణామము లాచరించి * విడజాగు గొజ్జంగి పిఠిగదండ జడతోగు, కడు చిక్కు 
వడి పోగు _ కంటశరితోను, నిడు వకన్నులచేగు - నిదురమబ్బులతోను, తొడరి సదయయుగములను - 
తడబడెడు నడలతో వగకాడా !' మా కంచివరడా! తెలవాశెకనుచు, వుగువ తన శేళికా 
మందిరము వెడలెన్‌ ' అని పాడుచుండగా, అమ్మవారు దయాద్భష్టులతో ఆతనిని తిలకించుచు: 
తమ ఆలయమువె పు వెడలి అత్భళ్యులై నారట అర్చకులు మొదలగు ఆలయ పరివారమువచ్చీ 
చూడగా శే త్రజ్ఞులు పరవశులై ద్వారముఐద్ద మవూర్చొనీ మోవానరాగమందలీ ఈపదమును పే 
పదే పాడుకొనుచున్నారట తాము పోవునప్పుడు గడియలువై చి బంధి చి వీగములు, ముద్రలు 
వె చిన గర్భగుడి తలువులు ఓరగా తెరచియుండ టయు, సామి నన్నిధినుండి అమ్మవారి గుడి 
వరకు నలిగి జారివడిన గొజ్జంగి విరులను జూచి మే తజ్ఞుల. పొడుచున్న పదమునందలి ఆర్టమును 
[(గహించి, పులకాంకితులై , ఈ మవోఖథ క్తుని పాదములనంటు భాగ్యము మనకు కలిగినదని సంత 
సించినారట _ సరమాత్ముడై న ముగ్వగోపాలుడగు కంచివరదుని పొందు ననుభవించి తెలవారు 
చున్నదని యరుగుచున్న “ెకించేవి అమ్మవారినే నాయికగా, ఈ పదమునందు జే [తజ్ఞలు 
వర్శించుకొన్నారు 


'శేతయ్య పదములు 4 


రాగం _ మోహన - రుంపతొళం 


ప మగువ తన ేకేళశికామందిరము వెడలెన్‌ 


జ ప వగకొడ మా కంచివరదా తెల్రవా రెననుచు 1 మగువ ॥ 


చ* _ విడజారు గొజ్జంగి విరిదండ జడతోను 
కడు చిక వడి పెనగు కంరసరములతోను 
నిడుద కన్నులళేరు నిదుర మబ్బులతోను 


తొడరి పదయుగమునను తడబజెడు నడలతోను 1 మగువ | 


వ, సొగసి సొగయని వలపు సొలపు జూపులతోను 
వగనగల ఘనసార వాసనలతోను 
జిగిమించు శెమ్మోవి చిగురు శింపులతోను 


సగము కుచముల విదియ చందురులతోను ॥ మగువ | 


(61) 


482 శె తయ్య పదములు 


ఏ, తరి తీపుసేయు నమనసురతబడలికతోను 
జిరుతపొవడ చెరగుజా ఒర్పెటతోను 
యిరుగడల కై దండలిచ్చు తరుణులతోను 





పరమాత్మ మువ్వగోపాల తెలవా రెనన.చు ॥ మగువ ॥ 
ప సరి|గాదసపసపగగరి॥రిస సారిగ రి ససా న ధ్దభ్గవ॥ 
మగు | వ త న ॥4ేే 19. కొ ॥ 


పా ధ।1సారీగా॥గాదపగరి। సొ సగరీ ॥ 
మం।దిరము॥ వె డ | లెన్‌ || 


2 సద సరిగ పడాపవదన దపొ ॥గరిరిగ సాన ధద్గప ॥ 
మగువ , త్త న hE. . 1 శక, i 


న. 


పా.,.ధ |సారీగా॥[గాదవగరి్శశసా .. సగరీ ॥ 
.మం।ది రము॥ వె డద ॥ లెస్‌ i 


ర. సద స రి। గ వదసా వదన దపా॥పగరీ రిగ [సాన ధద్ధద్గప ॥ 
మగు।వ త, న శే If కా | 


పా ధ 1సాసారిశకరీ గరి॥గాదవపగరి।సా .. నగరీ ॥ 
+ +మం;దిర ,ము..॥వె. డ ; తెన్‌ . 1 


శేతయ్య పదములు 488 


Ut సద స రి గ వదన రిగ రి సస దపప ॥ గరిరిగ | పొస ధ్రధ్ధప ॥ 
మగు। వ, త్ర న 1 ¥ Pg ౨౨|| 


పా,ర్ధ | సారిస రీ గరిగాదవ॥గరి సా! , I 
మం (డి ర ము ॥ వెడ లెన్‌ |. క. 


అన ఎగ | పా దో॥ సా (న రి సదిగా రీ; 


వగ । కొ డ॥ మా 150 చి ॥ 





దద । గ ౦ రిససా ॥[ద పపాదన।|దఎగ రిసా॥ 








వరదా తెల్ల ॥వా శె 1 నను చు॥ 

2 పాదస | ద పవగపా గపా॥ప దనరి గరి 1న రిగవ గరి సా ॥ 
సగ ౪.౧ కో +" ఊడ ॥$1మా, కం శీ ॥ 
నరి। గావగ గరిరన॥ న రిసాద నదా | ఎదపాగ వగారి గరీ॥ 
వర । చా ఈ ల్ల 1 వా 3 న ను “చు. ॥ 

సధ 
, మగువ ॥ 
చ? సరి। రీ గాగా ॥ గా గరి। గాదవగరిరీ ॥ 


విడ ।[జూా.రు ॥ గొ * [జం Al 


494 శే|తయ్య పదముఖు 


గప।1చొనదదప॥పగ గాదవ ।; గ రిగిగ రి నసా॥ 
విరిదం డ ॥జ డ .॥తో ను. ॥ 








నరి|గాగాదపగ రిnరి న నరిగస । గరి సొరిస సద్ధ చ్లా ॥ 
కడు! చి + కుగా॥ ప & = 


పాచదా1సాొరీగా॥గాదవప గరి। ర నసారిగరిగసా॥ 
కంర నర ॥ ము ల. |తో ను ॥ 





పాదన | దవవగపా గపా॥ప నదాదవ ।|పనదా నాసా ॥ 
నిడు $ద ర ॥ న్ను అ FB రు ॥ 


నలి | గాపగ గరిరిన 1 సారిగ రి ససా1।1ద పదాదా॥ 


నిదు। ర మ *॥బ్బు ల | తో ను ॥ 





వ ద।[చాగరిరిన ॥ స రిగవ గరిసనా 1న దదపదా॥ 
తొడ రిప ద ॥యు గ నున ను ॥ 


న న 


గవ ।; దా సారీగ రి నసా॥ నరిదాద సదా । పదపాగ పగారిగరీ ॥ 
తడ బ డె డు 4 ౫4 డ © తో ను ॥ 


సద్ధ 
మగువ ॥ 


శేతయ్య పదములు 485 


అవతారిక 


స్వీయ నాయిక యగు ఈమె |పౌఢ, ధీర, |పేమగర్విత. ఈమెకు తన నాధుడగు 
మధురాపురీశుడై న మువ్వగోపాలునివై గల అనురాగమును వెదర జేయుటకు, చెలులు పరదేశమున 
నాతడు చేసిన పనులు చెప్పినారట _ అదివిని “ నాస్వామి అటువంటివాడుగాడే! గాన విద్యా 
[పొఢిమతో ఎవరై న నాతని కరగించినారో, ఏమో! పూచిన తంగేడు వలె నలంకరించుకోని 
ఎవ్వశెయిన ఓ చక్కని సామి! ౭౦టినుండ మేరగాదు మాయింట పవ్వళింపుమనెనో, 
పమో' ఏమైన నేమి ? నావిభుడిటువంటి చిన్నెలుగలవాడుకాడే ! పర దేశమున చేసిన వనులిందు 
చెప్పరాకుశే ! ' అని చెలులను మందలించుచున్నది. 


రాగం - మోహన - (తిపుటతాళం 


ప, పరిబేశమున చేసిన - పనులిందు చెప్పరాకుశే 


ఆప తరుణులార! యిరెక్కడి జోలి 
తొాళగదర! మీ పుణ్యమయ్య్యని | ॥వర॥ 


486 


జే తయ్య పదములు 


దాని యింటికిపోయి వలచి - ధనమలిచ్చి వేడుకొన్నాడా ? 

వాని చక్కదనమెచూచి - వలచివై కొని (బతిమాలి 

గాన విద్య |పౌడిమచే కరగిం - చినది కాబోలు 

మానిని మగవాడు గనుక - మనను నిలుపళేడావ ॥ పర ॥ 


పూచిన శంగేడువలెనే _ భూషణ భూపితురాలె 

చూచి మరుడంపిన మోహినీ _ సుదతివలెనె నచ్చినిలచి 

యో చక్కని ముద్దుసామి _ యొంటినండ మేరగాదని 

లేచివచ్చి మాయింటిలో పన - ళించమనె కాబోలు ॥ వరః 


ఎన్నగ మధురా పు - రీశుడై న మువ్వ గోపాలుడు 

నన్ను మరుశేళిలో కూడిన - నాటనుండి అన్య మెరుగడు 

చిన్నెల నాడు గాడమ్మ - చెలియరో గాంఖీర్యశాలి 

కన్నెరో నే దగ్గణ లేని - కారణాన నట్లాయెగాబోలు ॥ పఠ 1 


=. గవ ।|ర 1సొ, [సారధరిన।; ధసలళ్లా। థాప్తా॥ 
పర ।దే [శ [ము న | జే సి. | 


ఛా. గ్రస॥।రీ గా రి॥గాపా ,1ద పదప।గరిరిగ॥ 
న పను లిం దు. ॥చెప్ప TO he ఉరూ || 


సొ, 
"రే 


'చేతయ్య పదములు 487 


ఏ, గాపొ,దసా।ద ఫదస | గరి రిగ [సా 
చెప్ప .. * 150. .1l1..రు [శే 





8. ప గపాప దనరి గరి |; న రిసా దనదా | వదపాగ వగా ॥ 6 గరీ నం 


1. “రకు. ॥ లే 


ల 
అలో 
ర్త 








4. పగపా ప దనరి గరి | గ్‌ రిగరినద రిన | రిన దస నదసద ॥ వగ త వదవ గరి 











చె స్ప, | రా | కు *౨౨*॥ కే , వర॥ 
ఆపః. పాదన।దపాగపా ద। నదసా॥ న।సా రిగరిగ।సాస్రా॥ 
తరు ।|ణు. లా, 1. రఠరా॥ “ఉబె ౨, 1 క్యాడీి 
గ] 

స రిగరి దనరిన్‌ వదనద | గపదప చా।, పా .॥ ..దా!|।|గరిరిగ్‌ | సాసా॥ 

జో ॥ క. జ | థీ |. || తాళ గ | ద | 











సా ,దరనరీ1నరీ నదాప|గపదాపదపహ॥గరిస రిగపదసా.! 
రే ,మీ. |; 


ర్ట 
ఆనీ 
ర్త 





గ రగరి నద 8న | రిస దప స్‌ దనద ॥ వగ దవదవ గరి 


య్యా... స్ట స | స. 2 ౨౨ పర్‌ ॥ 
చః =, స రి]1రిగగా।గా 1రిగపొా.గగవపవపదచదా.వ।[గాపా దస । దపగరి। 


గా ఛీ బా 1నీ,. 1యిం౦. 1 టి క్రి, ? | పోయి .. | వల (| 


488 శేతయ్య పదములు 


సా.ధర।1గ రిరిగ | సా. 1 సారిగరిననద భ్రఫ | ఛూ రద 1సా రి గస॥ 
చి. ధన।ము లి ।చ్చి. ॥ చే. డు | కొన్నాం. .॥ 


రీ గా,పా (1పొపా ॥[పాదదపపగా [గ పగవపదవప [వప దదప॥ 


శా .వో[ని [చక్క ॥1ద , న, మె క చూ... ॥ 
దపగరిరీదథ। గరిరగ సా ॥[సాలిగఠకిససదదప। ఛా .। .రిగస॥ 
చి వల|చి ..! వై ॥1కొా .ని . (ది 1 తీ ,.1మాొ iu 


ర్రీ గరి|గాపా।| గపదవ॥ దా పసపదనసనరి ! గ ఠి,.గా 1సాదపస॥ 


లి, గా.।: నవి ॥। ద్య, || (పౌ |. డఢ.ను. చే i 





దా దా॥|పొన ద|దపపగ॥వద సాదవదాప। గ పదాపగ రి॥గారీ సరిగా॥ 
డి 


త్త క,రగిం. | చి ॥న కా ౨ బభో.! . లు. శ 


PTI PTT nein] అప RTI poe meray 
రీ పా దధన|దపపగవగ।పా దనద౪॥సొ సా।సొ రీగ రిగ సా సా॥ 


మా ని ని మ .గ [వా డు; గ నుక ॥ 


స ల ననన SERS DSLRs oes bisa M Mana Ro dbl BoM MAR nen ae ean sea ata 
ద ద। గ రిరిగ | సాసా ॥ ద వదవవగ పదనరి | గరిగరినద రిన !రిన దప నదనద । 
._. మన।ను.ని.[లువ ॥లే ..... డా. 441. య... 


పగ దపదవ గరి 


re 4. ఏర] 


